శ్రి మదాంధ్ర 
రామాయణము 


అయోధ్యా కాండము. 
మూలము 
త్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


అయోధ్యా కాండము. 
మూలము 
త్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


కం. 


శ్రీమదాంధ్ర రామాయణము 


(మూలము: శ్రీవాల్మీకి రామాయణము) 


అయోధ్యా కాండము 
సరము 1. 
౧ 


ఇన వంశార్ణవ సోమా! 

జనకాత్మజ హృద్విహార! జనక వచోవ 
ర్థన! లక్ష్మణ నిత్యార్చిత! 

ఘనాంగ! కోదండ రామ! కరుణా వనథీ! 


శ్రీరాముని గుణగణముల వర్ణన, సద్దుణములకు మురిసి రాజ్యార్హత నెంచి దశరథుడు రామునకు 
యౌవరాజ్య పట్టాభిషేకము సేయం దలంచి పౌరులను జానపదులను మంత్రులను బురోహితులను 
సామంత రాజులను రాజ సభకు నాహ్వానించుట. 


చన మేనమామ యింటికి 

ననుజుని శత్రుఘ్ను భరతు( డాదర మొప్పన్‌ 
ఘను నిత్య రిపుఘ్నుని దాం 

గొని చనియి ననఘుండు నెమ్మి. గూర్మి చెలంగన్‌ 


అనుజునిం గూడి వసించెను 

దన తాత తదశ్వపతియుం దన మాతులుండున్‌ 
ఘన వాత్సల్యమ్మున( జూ 

డ నాత్మజాభమ్ము తమ్మట సతము ప్రితిన్‌ 


తగ సంతృప్తి మనోరథమ్ము లవి నిత్యమ్మెల్ల నీడేరినన్‌ 
నగరంబం దట భ్రాత లిద్దబును భూనాథుం బితన్‌ వృద్ధునిన్‌ 
వగ చిత్తమ్మున మీజం దల్లు రట సంభావ్యమ్మునం దల్చ్బునా 
జగతీనాథుండుం బాశి శక్ర నిభులన్‌ శత్రుఘ్ను. దత్సోదరున్‌ 


నలువురు పురుషర్షభులు ఘన బల విక్ర 
మాన్వితులు నిజాం గోద్భ వామల భుజములు 
నాల్లు నాంగ నిష్టు లగుచు వెల్లుదు రని 
దశరథుండు దలంచును నిత్యం బెడంద 


వారి లోన గూడ బరమ ముదావహు( 
డయ్యె రాము(డా మహా ప్రభావ 

పుండు సద్దుణాన్వితుండు భూతములకు 
బద్మసంభవు వల బతికి నెంచ 


దను జాధీశుని రావణు 

నని వధియింపంగం గోర నమరులు తన్నున్‌ 
మను జావనిం బుట్టెం దగ 

సనాతనుండు విష్ణువు కడు సంరంభమునన్‌ 


సుతులం దేజస్వంతుని 

సతి కౌసల్య కని వెల్లె సత్యదితీ దే 

వి తనయు దేవశ్రేషస్టుని 

జితబలు గని వెల్లి నటుల శ్రీరాము ఘనున్‌ 


ఆతడు రూపవంతు(డు మహా బలవంతు. డమత్సరుండు ధా 

త్రీ తల మందు నందన తతిం గనం దుల్య విహీనుడే గుణ 
వ్రాతము లందు దండ్రి సరి పన్నుగ శాంతి మనస్సు. డెప్పుడున్‌ 
వీత ముఖుం డగుం బరుష వేష్టిత భాషికి( దా మృదూక్తియే 


కనం దనివోవుం జేయ నుపకారము నల్పము నొక్క టైననుం 
గనలండు వానిం జేయ నపకారము లెంచండు వందలన్‌ దమ 
మ్మునం గడు పెద్ద వారి సతముం దగు జ్ఞాన వయో గుణాలిలోం 
గన వచియించు. గైదువులు క్రన్నన నేర్చెడు మధ్య వేళలన్‌ 


వీరుడు బుద్ధిమంతుండును వీర్యము గర్వము నీయ దింతయున్‌ 
మూరుచుం బల్కు. దా నలరి ముందుగం బల్కులం దీపి నిండగా 
నేరికి నిత్యమున్‌ హితములే వచియింప డసత్య మెన్నండున్‌ 


గౌరవ మిచ్చు. బండిత నికాయము వృద్ధుల గాంచ నెమ్మినిన్‌ 


జనులకుం బ్రీతి పాత్రుడు ప్రజా చయమం దను రాగ ముండు నీ 

తనికి దయా మయుండు కడు ధర్మ విదుండు జితాగ్రహుండు దీ 

న నిచయ మందు జూపును ఘనమ్ముగ సద్దయ నిద్ధ శుద్ధుడుం 
దనరును నిగ్రహమ్మున సతమ్ము ధరామర పూజకుండునున్‌ 


నిజ కుల యుక్త బుద్ది మది నిండును మెచ్చును కాత్రధర్మమున్‌ 
బుజు వగు కీర్తి స్వర్గ ఫల మిచ్చు నటంచును నమ్ము నిత్యముం 
బ్రజలకుం గీ డొసంగు పనులన్‌ రుచియింపండు పండితుండు దా 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ను జవిగొనండు సుద్దులను న్‌ వ్విడ వాగ్మి నిభంపు వక్తయే 


తరుణుం డరోగుం డర్య్య తను ధారి వచో నిపుణుండు దేశ కా 


ల రుచిర వేది విశ్రుత నరజ్ఞ వరేణ్యుండు ముజ్జగమ్మునం 


దరుదుగ నిర్మితుండు విమలాత్ము(డు సద్దుణ భాసితుండు దా 
గురుతర వృత్తిం బౌరులకు+( గూర్మిని బాహ్యచ రాసువుల్‌ భువిన్‌ 


విద్యలు ముగించి వేదాంగ వేద నిచయ 
మభ్యసించి ధనుర్విద్య యందు మించి 
తండ్రి రాముడు భరత సోదరుండు వెలింగ 
మంగళ కుల సంజాతు( డుత్తుంగ భుజుండు 


సాధు వదీన చిత్త వర సత్య వచో రత వాగృజూక్తియున్‌ 
సాధు వయోజ నాగ్నిముఖ సంతత ధర్మవరార్థ దర్శనా 
రాధన సక్త చిత్తుండు కరమ్ము సుధర్మ సుకామ విత్త వి 
ద్యాధిక వేది ధీనిధి మహాస్మృతిమంతు(డు రాఘవుం డిలన్‌ 


లౌకి కోత్సవ కార్య నిర్వహణ మందు 
వ్రైపుణుండు కృతకల్పుండు నమ్రు తాధి 
కుండు సంవృత రూపుండు గుప్త మంత్రు 
డింక సన్మిత్ర సంయుతు+ డెల్లపుడును 


రిత్తవోవ నేర వెత్తణి నాతని 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కోప హర్షము లనఘునివి యాత 
డెటు(గు నిచ్చునట్టి యీాయం గూడని వేళ 
లంచితముగ డెంద మందు నెంచ 


వర దృఢ భక్తి సుసిరము ప్రజ్ఞయు దుర్వచనమ్ము లాడ డీ 
3౩గధె న 
నర వరు డెన్న( డేనియు ననర్హము లెవ్వియు నల్ల డప్రమ 


త్త రతి, జెలంగు సోమరిగం దాః గనిపింపండు స్వీయ దోషముల్‌ 


పరజన దోషజాలములు పన్నుగ నెర్గును నిశ్చయమ్ముగన్‌ 


నేరు శ్రుతులు కృతజ్ఞత నిండి యుండు. 
బురుషులందు భేదమ్ముల నరయం గలండు 
నరుల దండింపం గరుణింప న్యాయ రీతిం 
దా విచక్షణుండు మిగుల ధరణి లోన 


మంచిం బెంచు గ్రహించు దా నంచితముగ 
నిగ్రహ మెటు(గు రాబడిని. దగ బెంపం 

దగు నుపాయముల నెటు(గు ధర్మ యుతము 
వ్యయము పాటించు పద్దతి నరయ+ గలడు 


ఉత్తము( డయ్యె శాస్త్రముల నున్నత మిశ్రమ శాస్త్ర కోటినిన్‌ 
విత్తము ధర్మసమ్మతము ప్రితి గ్రహించి సుఖమ్ము లింపుగా 
సత్త జరించి యొల్ల కలసత్వము నించుక వొందుచుండు దా 
నిత్తెము హస్త విద్యలను నెమ్మి నెజుంగును వేడ్క లన్నిటిన్‌ 


సంపద తగ బంచ జన సంచయమ్మున 
రీతు లమిత మెటుంగుం బ్రితి. గుంజ 

ర హయ రాజములను రయముగ నెక్కుట 
లొంగ దీసి కొనెడు భంగి నెజుంగు 


శ్రేష్టుం డెన్న(గ విలుకాండ్ర శిక్షి తాతి 
రథులకును మేటి యౌ నిద్దరా తలమ్ము 
నందు నెదురుకొన నడువ నడరి నడుప 


సేన జాక చక్యమ్ముగం దా నెజుంగు 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆజి నెంచంగ. ర్రుద్ద సురాసురుల క 

జేయు డనసూయుండు ఘనుడు జిత రుషుండు 
విగత మత్సరుండు నిగర్వి వీత కాల 

వశుండు నే ప్రాణులను గించపటుప( డెపుడు 


ఇట్టి విశిష్ట సద్దుణము లెల్ల విరాజిలం బౌర కోటికిం 

బట్టి ధరాధినాథునకుం బన్నుగ సమ్మతుం డయ్యె నంత న 
జ్ఞైట్టియె ముజ్జగమ్మున వచింప క్షమన్‌ ధర వాగ్మి బుదిలో 

జట బు థి 

దిట్ట తనమ్ము నందు ద్యుపతిం బురుడించును రాఘవుం డహో 


ప్రజల కుద్దీప్తుండై దశరథునకు జన 
కునకు( బ్రీతికరుండయి గుణముల వెలి 
గె రఘురాముడు వీక్షింప( గిరణ పంక్తి 
దీప్త దినకరు భంగిని దివ్యముగను 


సుర దేవాభు నజేయుని 

వరవ్రత విభవుని వీరు వసుధా సతియే 
వరియించె నంత రాముని 

ధరాధినాథునిగ నిజ హృదయమంం దెలమిన్‌ 


ఇయ్యనేక గుణము లెల్లను వీక్షించి 
రాఘవేంద్రుడు దశరథుడు చింత 
సేసె డెంద మందు శిక్షిత శాత్రవుం 
డంగజ వరు నందు నలర నెమ్మి 


దీర్గజీవి వృద్దుండ నే క్షితి నలరంగ 

ఖు థ 
రాముని నరేంద్రునిగ నే నరయుచుం బ్రీతి 
నందం గలవాండనె యనుచు డెంద మందు. 
బొడమె నొక్క యాలోచన మడరి యంత 


ఎట్టు లభిషిక్తు సుతు. గాంతు నెలమి నంచు 
బ్రియతముని( జిత్త మందు పరిపరి వైన 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


చం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ముల దిరుగుచుండె జింతయె మూరి పెక్కు 
తడవ లా దశరధునకు నెడము లేక 


జగముల వృద్ధి గోరు ననిశమ్మును భూతము లందు బ్రేమం జూ 
పుం గరుణ నుంచి లోకులకు బుత్రకుం డిష్టుండు మించి నన్ను నిం 
ద్ర గరిమ వర్షదాత గతి దా గుణ రాశిని నన్ను మించు. ద 

ల్పంగ నిజ వీర్య బుద్ధులను వజ్రి యమద్వయ వాగ్మి తుల్యుండే 


ధృతిని మహీధర తుల్యుని 

కితిని నధిష్టించి సుతునిం జింతించి వయో 
గతి సుఖముగ నిం కే(౧ద 

మతి తృప్తిల్లంగ దివికి సమధిక ప్రీతిన్‌ 


వివిధము లన్య రాజుల నవీక్షితముల్‌ సుగుణమ్ము లొక్కనిం 
గవియ నమేయముల్‌ తిగ జగమ్ముల నుత్తమముల్‌ రఘూత్తముం 
డవిరళ కీర్తిమంతు( గని యవ్వసుధాపతి నిశ్చయించి మం 

త్రి వరులం గూడి యెంచె నింకం బ్రీతి మదిన్‌ యువరాజు నాగ బో 


కాంచి దివి భువి నంతరిక్షముల రాజు 
భయదములు ఘోరతమము లుత్పాతము లగ 
పడగ మేధావి రాఘవుం డడలి కరము 

చెప్పె దన్ను ముదిమి యెల్లం గప్ప నపుడు 


పూర్ణ చంద్ర ముఖుండు పుత్రుండు రాముండు 
తనదు శోక మార్పం దగెడి వాండు 
లోకములకు నిష్టుం డా కమలాక్షుండు 
నా6దలంచె నెడంద మోదముగను 


నృపుండు దశరధుండు నిజ శుభము ప్రజల 
శ్రేయ మెంచి ప్రియము చెల6గం దగిన 

కాల మరుగుదెంచ ఘనుండు ధర్మాత్ముండు 
త్వరిత పడెను భక్తి పరగ మదిని 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


మ. నరనాథుం డనఘుండు జానపద నానా పట్ట ణావాసులన్‌ 
ధరణీ ఖండ ధరాధినాథులను బ్రత్యక్షమ్ము కా ముఖ్యులం 
ద్వర శాసించెను గేక యాధిపుని నా వైదేహు( దక్కంగ విం 
దురు వా రిద్ద అనంతరమ్మని మదిం దోంపంగ సంరంభియై 


కం. వారి గృహాభర ణాదుల( 
దోరముగా సత్కరించి తూర్ణము రా(గన్‌ 
వారి నడుమ భూషితు.డై 


యా రాజు వెలింగెం బ్రజల నట్జజు భంగిన్‌ 


ఆ.వె. రాజు కూర్చొనంగ వర రిపు నిషూదనుం 
డంత శేష నృపులు సంతసమున( 
బౌర సమ్మ తాధిపతులు కదిసి యాస 
నము లలంకరించిరి మగం డీయ 


కం. వివి ధాసనముల నభిముఖ 
ము విభుండు దశరథునకు నృపు లరసి రాజున్‌ 
సవినయ మాసీను లయిరి 
యవనీ పతి సత్క్సతముల నలరి భృశమ్మున్‌ 


కం. అల నాగరికులు జానప 
దులు ధరణీశ్వరులు మానదులు తన చుట్టున్‌ 
విలసిల్ల నా దశరథుండు 
వెలింగె సురలతో బలారి వెల్లిన భంగిన్‌ 


38. 


39. 


40. 


41. 


42. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నొకటవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 2. 
౧ 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


దశరథుండు సభాసదులకు రామునకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయం దలచి నట్లు చెప్పి వారి 
యభిప్రాయముల నర్జింప రాముని గుణ గణములు వల్లించి యెల్లరు సంతోషమున నంగీకరించుట. 


పరిషత్తు గని నరేంద్రుడు 

సురుచిరముగ స్వాగతంపు సూక్తుల ననియెన్‌ 
కర ముద్ధర్ణణము హితము 

బురవాసులకు నొడంగూర్చు ముఖ్య వచనముల్‌ 


నృప సంఘాతము+ గాంచి పల్కె ఘన వన్నిర్హోష భేరీ ని భా 
నుప మాహ్లోద రసాన్వితస్వన గిరా యుక్తాతి గాంభీర్యముల్‌ 
నృపశార్టూలు(డు మారు మ్రోగ సభలో నిర్వంద్వ భాష్యమ్ములన్‌ 
నృప సల్లక్షణ యుక్త సద్వచనముల్‌ నిర్విఘ్న భంగిం దగన్‌ 


విదితము గద మీకు సభా 

సదులార తనయ నిభమ్ము చక్కని రీతిన్‌ 
సదయన్‌ మా పూర్వకులు స 

ముదముగం బాలించు టెల్లం బుడమిని మిమ్మున్‌ 


మిన్న సుఖముల కర్ణము 

పన్నుగ నిక్ష్వాకు రాజ పాలిత ధాత్రిం 

గ్రన్నన శ్రేయము అందంగ 

మన్నన గాంచంగ నెంతు మదిలో సతమున్‌ 


పూర్వ రాజన్యుల పగిది మూరి నేను 
వారి దారి వరించితి పాలనమున 
నాదు శక్తి మేర ననిద్ర మేదినీ త 
లమ్ము పాలించితిని కాదె నెమ్మి తోడ 


తను విది పూర్ణ లోకహిత తత్పరతా గతి సంచరింప(గన్‌ 
ఘన రజ తాతపత్ర పరికల్పిత సౌఖ్యపు ఛాయ లోన ని 

లి నర వరావనన్‌ ముదిమి సేరె శరీరము నందు మిక్కిలిం 
జన(గ సహస్ర వర్షములు శ్రాంతి వరించును నాదు మేని(కన్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


రాజగుణ యుక్తులకు గాక యోజ నింద్రి 
యముల నిగ్రహింప(గ రాని యట్టి వారి 
కెల్ల భరియింప రాని యహీన ధర్మ 
భారమును మోసి యలసితిం దోరముగను 


సుతు నుంచి ప్రజా హితమున 

కతుల పరాక్రముని నిచటి యవనిసురుల స 
మ్మతి సర్వుల చక్క(గ నిక 

వితతపు విశ్రాంతి నుండ వేడ్క జనించెన్‌ 


నా గుణరాశి నెల్ల జననమ్మునం దాగొనె జ్యేష్ట సూనుండే 


తూగు బలారికిం దలథ దుస్సహ వీర్య గుణమ్ము నందు ను 


ద్వేగ రిపువ్రజాలి ఘనవేశ్మ విఘాతి సముండు పుష్యమీ 
యోగ నిశీథినీపతికి యుక్తుండు వొందగ యౌవరాజ్యమే 


ధర్మ బద్దుల శ్రేష్టం డతనికి( బురుష 
పుంగవుడు యావరాజ్యము నంగజునకు 
రామునకు నీయ నెంతును లక్ష్మణాగ్ర 
జునకు భాగ్యవంతున కక సురుచిరముగ 


అర్హుం డితండు తగ నగర్హిత చరితుండు 
ముజ్జగములు మించి సజ్జన గణ 
వినయు,డు ఘనుండు ఘన విభుం డయి పాలింప 


నుత్తమ పతి నా(గ నొప్ప మిగుల 


పుడమి నియమించి నాతని 

గడు వేగమ్ముగం దనయునిం గాంతునిగా నే 
నడరుదు నింక వీత క్లే 

శుండనై యా శ్రేయ మలర సుఖము దలిర్పన్‌ 


తగు నాకంచును దీని మీ రరయ మత్సచ్చింతి తాలోచనం 
దగు మీ రీయంగ నాకు సమ్మతము వక్తవ్యమ్ము కాదేని నేం 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


దగం జేయం దగు కార్య మిత్తటి దగం దర్కించి చిత్తమ్ములన్‌ 
నెగడున్‌ శ్రేయము తద్దయై తలంచినన్‌ నిష్పక్షపాతమ్ముగా 


జల్లు కురియి మేఘమ్ముల పెల్లు గాంచి 
మురిసి నినదించు నెమళులం బోలి రాజు 
లెల్ల నభినందన లిడి నరేంద్రునకుం జె 
లంగిరి కరతాళముల( బల్కంగ నట్టు 


స్నేహ ముప్పొంగ సభ్యులు సేయ మిక్కు 
టముగ హర్ష రావమ్ములు ఢమఢమ యన 
మారు మ్రోగ దశదిశలం దోరముగను 
దద్దరిల్లెను సౌధమ్ము తద్ద యంత 


భావము ధర్మ మర్థముల బాగుగ నేరిన రాజు పల్కులన్‌ 
వావిరి నెర్గి బ్రాహ్మణులు పౌరులు జానప దాదు లెల్లరున్‌ 
వేవురు గూడి చర్చలను బ్రీతిని నేక మనస్కులై తగన్‌ 
భూవరు తోడ బల్కిరి సమోదము వృద్ధునిం గాంచి రాఘవున్‌ 


వేల యేండ్లు గడువ వృద్ధుండ వైతివి 
పార్టివేంద్ర! రామభద్రు నింక 

యౌవరాజ్య మందు నానందముగ నిల్చు 
మార్య! నీదు పుత్రు ననఘ చరితు 


వరియింతు మా మహాబా 

హు రఘువరేణ్యుని మహాబ లోన్నతు రాముం 
గరివర యాన విహారిని 

నరవరు ఛత్రావృతాస్యు నలినదళాక్షున్‌ 


అన విని హర్ష మంది మది నైనను నేరని వాని రీతినిం 

గనుగొను నిచ్చ. బల్కె నిటు కాంతుండు రాజవరేణ్యులార నే 
ననఃగనె వేగ పల్కితిరి యాత్మజు నింపుగ రాజు జేయుండీ 

యని యను మానమేర్పడె నిజాత్మ వచింపుండు సత్య మెల్లరున్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పరిపాలింప సధర్మము 
ధరాతలము నేను మీరు తనయుని యువరా 
జ రమణునిగం జూదం దలం 


తు రెట్లు వినిపించుండీ కుతూహల మయ్యిన్‌ 


అన విని పౌర జానపదు లందటు రాజు మహాత్ముతోం దగన్‌ 
వినయము మీటి పల్కి రిటు పెక్కు శుభప్రదముల్‌ గుణమ్ములం 
దనరును నీదు నందనుండు తద్దయు దేవసముండు ధీరుడున్‌ 
విను మవి యెల్ల జెప్పెదము ప్రీతి ముదావహ మా గుణావళిన్‌ 


నృపవరేణ్య శక్ర నిభుండు దివ్య గుణము 
లందు ఘనుండు రాము డవని సత్య 
వర పరాక్రముండు పరము డిక్ష్వాకు న 
రేంద్ర నివహ మందు నెల్ల గాంచ 


లోక మందు సత్పురుషుండు రాముడు సత్య 
ధర్మ రతుండు స్వయము ధర్మ మింక 

శ్రీ యు రాము గూడి చెలంగి పాజుచు నుండు 
సంతతమ్ము భువిని జారు తరము 


ప్రజల రంజింపం గలువల రాజు. బోలు 
నోర్పు నందు మించు ననంగ నొప్పు బుడమి 
బుద్ది లోన బృహస్పతిం బోలు నెంచ 
wm 
శౌర్య మందెంచ సాక్షాత్తు శక్రుం బోలు 


సత్య సంధు డసూయ నుంచంగ నోల్ల, 

డెడంద ధర్మవిదుండు కృతజ్ఞాండు జితేంద్రి 
యుండు శిలవంతుండును క్షాంతుండు మృదు వ 
చనుండు దీనానునయ రత సజ్జనుండు 


మెత్త నైన వాండు సుదృఢ చిత్తుండు ప్రియ 
వాదు. డెల్ల భూతములకు బ్రాహ్మణుల వి 
బుధుల వృద్దుల సేవించు మూరి కీర్తి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తేజ మందుచే వర్ధిల్లు స్థిరముగ భువి 


భువి( ద్రిద శాసుర వర మా 
నవుల సదస్తాఖిలముల నవైపుణుండురు శ 
స్త విదు+డరసె విధి వత్సాం 
గ వేదములు విద్య లెల్ల గమనీయముగన్‌ 


ఘన ధీనిధి సంగీత 

మ్ము నందు శ్రేష్టుండు ధాత్రి( బుణ్యపు వంశ 
మ్మున నుదయించెను సాధువు 
ఘనాత్ము(డు భరతున కన్న కాకుత్సుండే 


విప్ర శిక్షితుం డిల ధర్మ విత్త నిపుణు 
లందు శ్రేష్టుండు సౌమిత్రు ననుజుం గూడి 
యాజి కేగి రాజ్యార్థమ యందు జయము 
నంది కాని తిరిగి రాడు వందితుండు 


సమరము నుండి సత్వరము స్యందన మందు గజమ్ముపై( జరిం 
చి మరలి వచ్చి పౌరులను స్వీయ జనమ్ముల భంగి. బ్రీతి సౌ 

ఖ్య మడుగు బుత్ర దారల భటావలి శిష్యుల యగ్ని తోడుతం 
గ్రమముగం బుత్రుం దండ్రి వలం గంజదళాక్షుండు రాము. డింపుగన్‌ 


తగమీ శిష్యులు సేవల 

ను గర్మముల( జేయుదురె యనుదినము శ్రద్దన్‌ 
మగధీరుండు రఘురాము. డ 

డుగు నిట్టులు మమ్మరసి విడువక సతమ్మున్‌ 


కష్టముల జనులను గాంచిన దుఃఖించు 
భృశము జాలి వుట్ట హృదయ మందు 
నుత్సవముల నంద టుండ సంతస మందు. 
దండ్రి వోలె నతండు తద్దయు నృప! 


నవ్వుచు మును పల్కు నెవ్వరితో నైన 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ధర్మ మంద నిల్చు నిర్మలుండు 
ఘన ధనుర్ధరుండు కలహమ్ము కోరండు 
శ్రేయము లొనంగూర్చు నాయతముగ 


తర్క మందు గరము దిట్ట తాదృశ ధిష 
ణుండు సుభ్రూ విలసితుండు చండ శౌర్య 
వీర్య విక్రమ గుణముల విష్ణు నిభుండు 
రక్త లోచన లోకాభి రాము డతండు 


ప్రజలం బాలించు విద్యలో బ్రజ్ఞ కలదు 
రాగములకు లొంగండు సుంత రాము డేల 
ముజ్జగము శక్తిమంతు(డు పుడమి నెల్ల 
నేల నర్హుం డనం6గ జెప్ప నేల యింక 


ఎన్న గోప మనుగ్రహ మెన్న+ డేని 
రిత్త వో నేర వితనికి నెత్తజీ నయి 


న సమయంగం జేయును వధ్యు నయము నరసి 


చంప దగని వాని పయి రోషమ్ము గొనండు 


ప్రీతి నెవ్వనిపై( జెందు విత్త మిచ్చి 

తృప్తి పజచు నాతని నంశు దీప్త సూర్యు 
భంగి జనముదావహములై పరంగు స్వీయ 
శాంతి గుణముల వెల్లును సంతతమ్ము 


సుర దేవాభు గుణవిభవు 
వర సత్యపరాక్రము ఘను వసుధా సతియ 
వరియించె నంత రాముని 


ధరాధినాథునిగ నిజ హృదయమం దెలమిన్‌ 


నిజమునం గుమార గుణయుక్తుండు జనియించె 
భాగ్య మన రఘురాముండు పన్నుగ నిడ 

నీకు శ్రేయ మదృష్టము నెగడి కశ్య 

పుండు మరీచున కప్పుడు పుట్టినట్లు 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


ఉ. రాముని సుస్థ మాయువు బలమ్ముల వృద్ధిని మిక్కుటమ్ముగం 
బ్రేమగం గోరుకొంద్రు మది వేల్పులు దైత్య భుజంగ మానవుల్‌ 
సామర లోక గాయనులు నందజు రాష్ట్ర పురమ్ము లందు పౌ 
రాముల చిత్త జానపదు లావలి లోపలి వార లందబున్‌ 


కం. రమణులు వృద్ధులు తరుణులు 
నమస్కరింతు రుదయమ్ము నమ్రత సాయం 
సమయము యశస్వి రామున 
కమలాత్మునకై సకల సురావళి సతమున్‌ 


తే.గీ. వారి ప్రార్ధనం బృథ్వీశ మూర నీదు 
కరుణ యిందీవరశ్యాము ఘను రిపుఘ్ను 
రాము యౌవరాజ్య పదవి రాజ తనయు' 
జూడం గోరుచు నుంటిమి సురుచిరముగ 


ఆ.వె. దేవ తుల్యు ననఘు దేవ! నీదు సుతు ను 
దార కలితు జన హిత రత చిత్తు 
నరసి మా హితమ్ము నభిషిక్తు జేయ న 
ర్హుండవు నీవు రాము నొప్పిదముగ 


40. 


41. 


42. 


43. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు రెండవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము ఎ. 
౧ 


దశరధుండు వసిష్ట వామదేవులను రామ పట్టాభిషేక కార్యములను నిర్వహింప మని సంభారములను 
సమకూర్ప మని యాదేశించుట, రాముని సభకు గొనితేర సుమంత్రుని బంపి వచ్చిన రాముని 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


అంజలి బద్ధుల వారిని 
రంజిల్లి గ్రహించి పంక్తిరథుఃడు ముదమునన్‌ 
మంజుల వాక్కుల ననియె స 


మంజస హితములు ప్రియములు మన్నన తోడన్‌ 


అంద అిష్టపడంగం గాంచ యౌవరాజ్య 
పదవినా జ్యేష్ట పుత్రుని నెదం జెలంగెం 
బ్రీతి మిక్కుటముగ నాకు వెలసె నతుల 
మగుచు నాప్రభావము దాన నధికతరము 


అని సమ్మానించి తగ ధృ 

తినిం గాంచి వసిష్ట వామదేవ ద్విజులన్‌ 
వినుచుండగ దన్ను నృపతి 

వినుత యశస్వి పలికెను గభీర వచనముల్‌ 


ఇది పవిత్ర చైత్రము పుపష్పి తేద్ధ వనము 
రామ యౌవరా జ్యార్ధ కర్మముల నెల్ల 
నిర్వహింప నర్హులు మీ రని పలుకంగ 
మిన్ను ముట్టెను జనఘోష మన్నిదిశల 


సద్దుమణుంగ జన ఘోషము 

తద్దయు ప్రీతి ముని నాథు ధరణీసురులం 
తాల 

బెద్ద వసిష్టుని తోడన్‌ 

సుద్దు లిటుల టీ(డు పల్కె శుభదాయకముల్‌ 


అభిషేకింప(గ రాముని 


నిభ నిభ గమను వలసిన మునివరేణ్య! పనుల్‌ 


శుభ సంభారమ్ములతో 
విభవ మలర నర్హు లీరు వెసం బంచ నిటన్‌ 


విని వసు ధాధినాధు(' డన విప్రవరేణ్య వసిష్టుం డంతటం 


ల్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


గని సముఖమ్మునం దనరి కాంతున కింపుగ నంజలించి ని 

లిన వర కార్యయుక్తులను జెన్నుగ నాజ్ఞల నిచ్చె వారికిన్‌ 
ఇ 

ఘనముగ నిట్లు రామునకు గట్టగం బట్టము రాజు నాజ్ఞనున్‌ 


రాజాగ్ని హోత్ర హర్మ్యమ్మున నుదయమ్ము నందు వలయును మీ కందు నుంచ 


రత్న రాసులు సువర్ణమ్ము లింక బలులు సర్వౌషధమ్ములు స్వచ్చ మైన 
మాలలు పేలాలు మధువు వెన్నను విడివిడిగం గ్రొత్త వగుపచ్చడము లరద 
ములు సకలాయుధమ్ములు చతురంగబలమ్ములు గజము సలక్షణమును 
జామరమ్ములు తెల్లని ఛత్రము ధ్వజ 

ము శత శాతకుంభము లగ్ని( బోలు నవియు 

నింక6 గాంచన శృంగ వృషేంద్రము పులి 

చర్మము సమగ్ర ముండంగ సత్వరమ్ము 


ఇతరము లింకయున్‌ వలయు నెల్లను దే వలె వస్తుజాలమున్‌ 
వితతము ద్వార జాలములు వీడుల నంతిపురమ్ము లందు నం 
చితముగ నద్ది గంధము విశేషపు వాసన లీన ధూపముల్‌ 
మతి నలరించు రీతి నిడి మంచివి మాలల నుంచగా వలెన్‌ 


అన్నము ప్రశస్తము దధిదోహ్య కృత సమ్య 
గన్నములు విప్రులు శత సహస్ర సంఖ్యు 
లకు సరి యగు నట్టులను వలసిన రీతి 
జక్కంగ సమకూర్ప వలయు సత్వరమ్ము 


సత్కరించి విప్ర సత్తములను రేపు 
దయము ఘృతము దధి యుతమ్ము నీయ 
వలయు దక్షిణలును బన్నుగ బేలాలు 
పుష్కలముగం గదలి ముదము తోడ 


ఉదయింపగ రేపు రవియె 

పదిలపు సుద్దులను మించి పలుకగ వలయుం 
గద ద్విజులను నియమింపుండు 

పదపడి యాసనము లుంచ వలయును జుమ్మీ 


10. 


11. 


12. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కట్టుండు పతాకములు రాజ గతులు దడుపు( 
డంబువులం జక్క(గ నట జనాలి గణిక 
ల సమలంకృతల ద్వితీయ రమ్య కక్ష్య 


నిలువ బంపుండు దివ్యంపు నృపగృహమున 


గుడులం దన్నము భక్ష్యము 

లడరి సదక్షిణల దండ లానందముగన్‌ 
విడివిడిగ నూనం దగని 

ల్పుడు యోగ్యుల నెంచి రుచిరముగ వేవేగన్‌ 


పొడవు కత్తి ధరించిన ముఖ్య యోధు 
లూని క్రొత్త బట్టలు భూవరోత్త మాంగ 
ణమ్ము నప్రమత్తతం ద్వరితమ్ము చేరి 
యుండ వలయు నచ్చోటను మండితముగ 


విపు లిద్ద జట్లు క్షిప్రము చేయ వ 
అలసిన యట్టివి పనులం ద్వరితము 
పనిచి చెప్పి రంత బార్జునకు మిగిలి 
నట్టి పనులు. జేసి రాదరముగ 


తనిసి ముదము వడసి భృశ 

మ్ము నృపోత్తము, జేరి విప్ర పుంగవు లంతం 
బను లల్ల జేసితిమి మే 

మనిరి యథోక్త వచనముల నవనీశునితో 


13. 


14. 


15. 


16. 


17. 


ద్యుతిమంతుండు నరేంద్రు+ డంతట సుమంత్రుం బిల్సి సంప్రీతి నా 
కృత చిత్తుండు సుతుండు రాము నిట వీక్షింపంగ వే తెమ్మనం 
బతి యాదేశము వూని యట్ల యని యా ప్రఖ్యాత సూతుండు నం 
చిత వీరున్‌ రథికవ్ర జాధికునిం దెచ్చెన్‌ శ్రేష్టపుం దేరునన్‌ 


ఉత్తర దక్షిణైం ద్యపర యుక్త నరేంద్రులు గొల్చుచుండి రా 


సత్తము లార్యు లన్యులును శైల వనాంతర వాసు లింక మ్లు 
చ్చోత్తమ రాజవర్యులు మహోన్నత పంక్తిరథుండు వృద్ధ రా 
త్త g ద్ధ 


ర 


ట్సత్తము నింద్రు దేవతలు చక్కగ గ్‌ ల్పెడు చంద మొప్పగన్‌ 


ప్రాసాదమ్మునం దా నట 

భాసిల్లుచు రాజబుషి సభ మరుత్తులతో 
వాసవు వలె వారలతో 

వే సుతు నరదమున వచ్చు వీరుం జుచెన్‌ 


గంధర్వ పతిం బోలు కమనీయ రూపుని విశ్వ విఖ్యాతైక వీర వరుని 

బొడవైన చేతుల గడు దొ డ్డ బల్లిదు మత్తమాతంగ గమనము వాని, 
జలువటాతిని మించు చక్క నయిన మోము వాని( బ్రియముగం గన్పట్టు వాని 
నంద చందమ్ముల నలరెడు గుణముల జూచు మగల దృష్టి దోచు వాని 


తే.గీ. 


కం. 


నెండ మ్రగ్గిన జనులకు నెలమి నిచ్చు 
మబ్బు పగిది వచ్చెడి వాని నబ్బురముగం 
జూచు చుండి రాముని జ్యేష్ట సుతుని దశర 
థుండు రాజ వరుండు నేరండు తనియ 


చేయూత దింపి రాముని 

నా యరదము నుండి చక్క నాతండు చనంగన్‌ 
స్వీయ పితృ సమీపమ్మున 

కే యంజలు(డై సుమంత్రుం డే(గెను వెనుకన్‌ 


ఆతడు వెండి కొండ సరి హర్మ్యము నెక్కెం గనంగం దండ్రినిన్‌ 
సూతుడు తోడు రాగ వర శూరుండు రాముండు చేరి రాజునుం 
బ్రీితిని నంజలించి కడు వేగము నామము నుచ్చరించి తా 
నాతత భక్తి మ్రైక్కె( దగ నా ధరణీశు పదమ్ము లంటుచున్‌ 


సుతుని నమస్కరింప దరి జూచి కృతాంజలు( జేరందీసి ప్రే 
మ తనరం గేల నంటుచు(' గుమారుని బిట్టుగం గౌంగిలించి ర 
త్నతతుల వెల్లు నాసనము తద్దయు( బెద్దది జాతరూప భూ 


షితము నొసంగె నొప్పిదము శీఘ్రమ రామున కిచ్చమెచ్చుచున్‌ 


గద్దియ కిచ్చె వెల్లు నిజ కాంతుల రాముడు మేరు శృంగికిం 
దద్దిన రత్న మిచ్చిన విధమ్ముగ బ్రీతి నలంకరించి యా 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


కం. 


పెద్ద సభా నివేశ మట వెళ్లను రాముని కాంతి రాళిచేం 
దద్దయు శార దాభ్రము సతారక సగ్రహ చంద్రుతో వలెన్‌ 


అద్దము నందు. దన్ను గని నట్టుల నాత్మజుం గాంచి తల్చెంద 

య ల 
న్నద్దిన యట్టు లుండం గడు హర్షము వొందెను బల్కె నవ్వుచున్‌ 
సుద్దులు కొన్ని పుత్రునకు సువ్రత కశ్యపుం డింద్రు తోడుతం 
దద్దయుః బ్రీతిః జెప్పిన విధమ్ముగ( బుత్రుల యందు మేటికిన్‌ 


పుట్టితి వింపుగా( దగిన పుత్రుని గాం దగి నట్టి దైననా 
పు రాణికిం బరమ పావనికిం బ్రియ మీయ నా కెదన్‌ 


ల్ల 


ట్ట 
దట్టపు హర్ష మందె జన తండము నీదు గుణాలి చేతః గాం 
ట్టి పుష్య యోగమున బట్టము నందుమ యౌవరాజ్యమున్‌ 


ప్రకృతి గుణోన్నతుండవు నరప్రవరుండవు నమ్రపుం గుమా 
రకుండవె యైన స్నేహము కరమ్ము సెలంగ వచింతు నీకు బు 
త్రక హితభాషణమ్ములు సతమ్ము జయించు నిజేంద్రియాళి( గో 
రికలను గిన్కలం గలుగు రిత్తగనౌ యలవాట్లు మానుమా 


కనిపించెడు కనిపింపని 

వి నడతల నమాత్యుల జన బృందమ్ముల జ 
క్కని రీతి నెల్లరకుం బ్రీ 

తిని నిమ్ము తనివి కరమ్ము తీర సతమ్మున్‌ 


గాదెలు నాయు ధాలయ నికాయము చక్కంగం బెంచి సంతతం 
బాదర మొప్ప బౌర నిచయమ్మును బ్రీతిని నుంచి నిత్యమున్‌ 
మేదిని. జేయ( బాలనము మిత్రులు మెత్తురు రాజు నా సుధన్‌ 
మోదము చెందెడిన్‌ సురల పోండిమి నట్టుల నీవు నుండుమా 


అది విని ప్రియకారకులు సు 

హృదు లా రామునకు ద్వరిత మే(గివిషయమా 
సుదతికి గౌసల్యా సతి 

కి దగ నివేదించిరి సతికి ముదం బీయన్‌ 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ఆ.వె. ప్రియము చెప్ప రామ దయితులు కౌసల్య 
మురిసి యాయ. బంచె ముదిత వివిధ 
రత్నములు సువర్ణ రాసులు గోవులు 


వారి కెల్ల నంత వారిజాక్షి 32. 


కం. నృపతికి నమస్కరించి ర 
ఘుపతి యరద మెక్కి వేగ కూర్మి జనులు త 
న్నపరిమితము పూజింపన్‌ 
విపుల నిజ గృహమున కే(గె వెలిగి ముదమునన్‌ 33. 


కం. వినిరాజు వచనములు తీ 
రిన కోరికతో భృశము మురిసి రాజాజ్ఞం 
గొని వేశ్మముల కరిగి సుర 
లను బూజించిరి నియతి బుర నరులు భక్తిన్‌ 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు మూడవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 4. 
౧ 


మంత్రులతో సంప్రదించి దశరథుడు తిరిగి రాముని సుమంత్రుచేం బిలిపించుకొని మరునాం డతనికి 
దాను గన్న దుర్నిమిత్తములను దెలిపి యౌవరాజ్య పట్టాభిషేక మని తెల్ప రాముండు సుమిత్ర సీత 
లక్ష్మణులతో నున్న తల్లి వద్ద కేగి యాశీర్వచనములు పొంది సీతతోం గూడి నిజ గృహమున కేగుట. 


ఉ. పౌరులు నిష్క్రమింప మజి పన్నుగ మంత్రులతోడ నింపుగా 
భూరమణుండు సల్పి తగ ముఖ్యపు మంతనముల్‌ గడింది నా 
తోరపు నిశ్చ్వయజ్ఞుం డతి తూర్ణము రాముని యౌవరాజ్యమం 
దారయ రేపు బుష్యమిని నంచు. దలంచెను దల్చి యంతటన్‌ 1. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


గృహము లోని కేగి నృపవరుండు దశర 
థు(డు సుమంత్రు బంచె వడిం దిరిగి కు 
మారు రామునిం గొనితేర సముఖమున 


కెలమి నలిన నేత్రు. బలుక నెంచి 


తలం దాల్చి రాజు నాజ్జ్ఞంగ 

csp 
దలె సూతుడు శీఘ్రమ యరదముపై హర్షం 
బలర సుమంత్రుడు రాముని 
నిలయమునకు వేగ రామునిం గొనితేరన్‌ 


తిరిగి సూతుని రాకను దెలుప ద్వార 
పాలకులు విని శంకించి యేల యనుచు 
రమ్మన(గ రాగం గతమును రాము, డనియె 
జెప్పుడు తిరిగి రాక కశేష మనుచు 


పల్కొ సూతు డంత బన్నుగం జూడ నెం 
చె రఘుపుంగవ నిను ధరణి విభుండు 
వెడల వెడల కుంట వీర! నీ వర్హుండ 
వింక నిర్ణయింప నెడంద ననుచు 


వినియా పల్కులు రాముండు 

చనెం ద్వరితమ్ముగ నరేంద్ర సత్తము వీక్షిం 
ప నరోత్తముండు రాజ భ 

వనమ్మునకు నాత్ర మడర వనజాక్షుండే 


వచ్చెను నందనుం డనంగం బార్జుడు ప్రీతిని నాలకించి వే 
యిచ్చె ననుజ్లం బేరంగ వచింపంగ సుద్దులు కొ న్నియంతటన్‌ 
వో wm 
వచ్చి సుతుండు దూరమున బన్నుగం దండ్రిని. గాంచి యంజలిన్‌ 
మెచ్చం/గం దండ్రి నిల్చెను సమీపము నందు సభక్తి యంతటన్‌ 


ప్రణమిల్లు నిజ తనయు నను 
గుణ మెత్తి కవుంగిలి నుంచి కూర్మి చెలంగన్‌ 
మణిమయ పీఠ మిడి పలికె 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


గణనీయ గుణ గణునకు నికాశేంద్రునకున్‌ 


రామ! చిరమ్ము మంటిని కరమ్ముగ వృద్ధుండ వైతిం బొందితిం 
గామిత భోగ కామములు గ్రన్నన౦ జేసితి బెక్కు జన్నముల్‌ 
ప్రేమ నొసంగి దక్షిణలు పెల్లుగ నన్న సముచ్చయమ్ములున్‌ 
భూమి నతుల్య పుత్రు నిను బూరుష పుంగవ! కంటి నిష్టునిన్‌ 


చేసితి నిష్టు లింపుగను జేరి పఠించితి వేదశాస్త్రముల్‌ 

త్రాసము లేక యిష్ట సుఖదమ్ములు వొందితి నిచ్చమెచ్చ(గన్‌ 
భూసుర దేవ మౌని పితృ పుణ్య బుణమ్ములు తీర్చియుంటి నే, 
జేసిన యప్పులం బుడమి శీఘ్రుమ తీర్చితి నెల్ల బుత్రకా 


కార్య మొండు లే దొనరింపం గాంచ నాకు 
జేయ నీ యౌవ రాజ్యాభిషేక మొకటి 

దక్క యి(క నా నుడివి నది మక్కువ నొన 
రింప నర్హుండవు కుమార! పెంపు తోడ 


ప్రజ లెల్ల నిన్ను భూపతి 

గం జూడం గాక్షింత్రు నేడు గాన కుమారా 

స్వజ నాభిమతం బెంచి త 

గంజేయుదు నిను యువరాజుగ రఘువరేణ్యా! 


అదియును గాక రామ! కలలం దశుభమ్ములు గాంచుచుంటి నిం 
క దినము లందు నుల్కలును గర్జలతోం బిడుగుల్‌ ధరిత్రిపై 
బెదరంగం గూలు చుండెం పరివేష్టితు లా కుజ రాహు లుద్ధతిన్‌ 

స దినకర గ్రహమ్ము మమ జన్మ నభస్సదు దారుణమ్ముగన్‌ 


జోస్యులు పలికి రట్టు లసువుల పోక 
నరపతి కనంగ నొండు ఘనంపు టాప 
దలు కలుగు టొండు నట్టివి తనర నగును 
రామ సాధారణమ్ముగ భూమి పైన 


ఎంత దనుకనా హృదయమ్ము సుంత మార 


10. 


11. 


12. 


13. 


14. 


చం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కుండు నంత లోపున రామ! యొప్పుగ నభి 
షిక్తుండవు కమ్ము ప్రాణుల చిత్తము లవి 
చంచలమ్ము లగును జుమ్మి యించ భృశము 


చంద్రుడు నేడు కన్ప్సడును జక్క పునర్వసు గూడి సంత తా 
తంద్ర! విలాసి పుష్యమిని( దప్పక కూడ గలండు రేపుతా 

రేంద్ర సుయోగ మందు సుత! యీ యభిషేకము నొందు మింపుగా 
నింద్ర నిభమ్ము నా హృదయ మిందుకు వేగిరపెట్టు చుండె( జూ 


కావున నేటి నుండి నిజ కాంతయు+( జక్క నియంత్రి తాత్మలన్‌ 
నీవు కుశాస్తరమ్ములను నిద్రిలుండీ యుపవాస బద్ధులై 
వావిరి యప్రమత్త సఖ వారము నుంచుము రక్ష నీయణా 

నీ విధ కార్య సంతతికి నేర్పడు విఘ్నము లెన్నియే నిలన్‌ 


భరతుండు తమ్ము(డెంత తటి పట్టణ బాహ్యము నందు నుండునో 
పరగును బ్రాప్తకాలముగ బట్టము కట్టంగ నీకు నాం దలం 

తు రుచిర బుద్ధి యాతః డిలం దోరము సచ్చరితుండు ధర్మ మం 
దు రతిని నుండు నింద్రియ జితుండు దయానిధి జ్యేష్ట భక్తుండున్‌ 


అయిన ననిత్యము మానవు 
ని యంతరంగ మని యంతు నే నెదందగువా 
రయిన గుణమ్ముల ధర్ములు 


నయినం బ్రసన్నులు నయిన నిజాత్మల రామా! 


జరుగు నభిషేకమే రేపు చక్కగ నని 

చను మింక ననంగ దాం గొని యనుమతి జన 
కునకు వందనములు నిడి కూర్మి సుతుండు 
రాముండేంగె వేశ్మమునకు రమ్యముగను 


స్థిర మన నృపతి యభిషేకము తనకుం ద 
త్‌ీక్షణమ రాము డంత( దరలి తనదు 
గృహమునకును దల్లి గృహము కదిసి యంతి 
పురము లోని కేగె ముదము తోడ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


అచ్చట నర్చన నగరున( 
బచ్చడమును దలి* గటం బట్లుది రాముం 
౧ ల ల 
డచ్చపు మౌనమున దనరి 
యిచ్చను శ్రేయమ్ము గోరు నింతినిం గాంచెన్‌ 


సీతను దెచ్చి రచ్చటకు శ్రీరఘు రాముని పట్ట మెర్గి సం 

ప్రీతిని మున్న లక్ష్మణ సుమిత్రలు వచ్చిరి వేగ మత్తటిన్‌ 

మాత నిమీలితాక్షి యయి మన్నన నుండె సుమిత్రయుం దగన్‌ 
సీతయు లక్ష్మణుం డలరి సేవలు చేయుచు నుండ, బ్రీతిమై 


పుష్యమీ శుభ తారను బుత్రు వినుత 
విమలు యౌవరాజ్యాభిషేక మని వినిపు 
రుషు జనార్జను ధ్యానించె లోకనాథు 
నాదరమునః బ్రాణాయామ మందు నుండి 


నియమము లందు నిష్టగను నిల్చిన తల్లిని జేరి రాఘవుం 

డె యడరి పల్కె హర్షమున నిట్టుల యమ్మ! నరేంద్రుం డింపుగా 
రయమున రాజ్య పాలనము రమ్యము గా నొనరింపం బంచెః దం 
డ్రియె యభిషేక మిచ్చట వడిం దలపెట్టెను రేపు ప్రీతినిన్‌ 


సీతం గూడి యుపవసింప రాతిరి వల 

యు దగ నాకని వచియించె న్‌జ్జ లింక 
బుత్విజులం గూడి జనకుండు సత్వరమ్ము 
వలయు మంగళంపు( బనులు పరగ నిమ్ము 


వినియా మాటను జిర కా 

ల నిజేప్పితము జనని కనుల ముదశ్రులు రా 
ల నిజాత్మజునిం గని వచిం 

చెను గౌసల్య వచనములు శీఘ్రమ యిట్లున్‌ 


వత్స! చిరకాల మిల రామ బ్రతుకు మయ్య 
యరులు నీకు నెల్లరు హతు లౌదు రయ్య 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నాదు బంధులకు సుమిత్ర బంధువులకు 
నడరి వైభవమ్ము వడసి హర్ష మిమ్ము 


పుట్టి తీవు పుత్ర! పుణ్య నక్షత్రమ్ము 
నందు నాకు గుణము లందు మించ 
సంతసించె( దండ్రి సంతతమ్ము నృపతి 
నిన్ను గాంచి యాత్మ మిన్నగాను 


భక్తి పురుషోత్తముని పయి వమ్ము కాదు 
నాది భువి నార నలినేక్షణ నిజ మరయ 
రమణి వరియించె నిక్ష్వాకు రాజ్యలక్ష్మి 
నిన్ను నందన యింపుగ నేండు మురిసి 


తల్లి మాటలు విని యంత నుల్లసిల్లి 
యపుడు తన్నరయుచు వినయమ్ము తోడ 
జెంతం బ్రాంజలి నిల్చిన చిన్ని తంబు 
లక్ష్మణుని గాంచి నవ్వుచు రాము డనియె 


లక్ష్మణ నన్ను గూడి మజి రమ్యతరమ్ముగ నీవు నేలు మీ 
లక్ష్మపు ధాత్రి నెల్లను దలంప(గ రెండవ యంతరాత్మ వీ 
లక్ష్మియు నిల్బె నిం గదిసి రాజ్యము భోగము జీవితమ్మునున్‌ 
సూక్ష్మముగా( దలంచి మదిః జూచిన నీ కొటి కంద నెంచుదున్‌ 


నీకు నిష్టము లగు నిత్య భోగములును 
రాజ్య ఫలము లెల్ల భోజ్యము లగు 
నీకు ననుభవించు నెమ్మి సౌమిత్రి ని 
శృంక నన్ను గూడి సంతతమ్ము 


పలికి యిట్లు సౌమిత్రుతో వందనములు 
తల్లు లిద్దబికు నొసంగి యల్లతాంగి 
సీతకు ననుజ్ఞం గైకొని సీత తోడ 

నేగ సంతసమున రాము. డింటి కంత 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నాల్లవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 5. 
౧ 


దశరథుడు కోరగా వసిష్ట మహర్షి రాముని భవనమున కే(గి మరునాంటి యభిషే కారము సీతా 
రాములను మంత్ర పూర్వకముగా నుపవాస కార్యము నారంభింప జేసి రాజ వీధులలో జనుల 
యుత్సాహమును గాంచి రాజును సమీపించి సీతారాముల నుపవసింపః జేసి నట్లు విన్నవింప రాజు 
సంతోషముతో సభా సదులను వీడుకొలిపి యంతఃపురమున కేగుట. 


కం. పనిచి నిజాత్మజుం దలచి మ 
రునాంటి యభిషేకమును బురోహితుని వసి 
ష్టునిం బిలిపించి నరేంద్రుడు 
మునినిం గని పలికె వచనములు సముచితముల్‌ 1. 


కం. చనుండు తపోధన! రఘు రా 
మునిం గోడలి తోడుత యశము సిరియు రాజ్య 
మ్మున కుపవాసము తగని 
ష్టునిచే జరిపింపుం డా యశోధను చేతన్‌ 2. 


కం. అట్టులె యని వేదమ్ముల( 
బట్టు గల మునులకు నెల్ల వర తాపసు6డ 
ప్పట్టునః బ్రీతి వసిష్టుండు 
దట్టపు రామ గృహమునకు దరలె స్వయముగన్‌ 3. 


కం. సుదృఢ వ్రతుండు వసిష్టుండు 
సదుచిత ధరణిసుర యుక్త సద్రథ మందుం 
గదల నుపవసింపింపంగ 


సదయుడు మంత్రముల మంత్ర సర్వజ్ఞుండే 4. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తెల్ల నైన మబ్బు దీటు వెల్లెడు రాము 
నింటిం గదిసి మునివరేంద్రుండు తిగ 
తొట్టికట్టు లెల్ల దోరంపు తేరున 

నేంగె నా వసిష్టుం డెలమి మీటి 


కని ముని వచ్చు వాని దగ గౌరవ మొప్పంగ సంభ్రమమ్మునన్‌ 
ఘునుని వసిష్టు మాన్యుని సకాశము వేశ్మము నుండి వచ్చి చే 


రి నతశిరుండు రాఘవుండు లీలంగ నూని కరమ్ము దింపె నా 
మునివరుం దేరు నుండి తగ మూరిన భక్తి విశాల బాహుండే 


ఆతడు పురోహితుడు జూచి యా రఘూత్త 
ముని ప్రియార్లుని సద్వినయునిం బలుకుల 
హర్ష మొసంగ దీవించి మహర్షి యంత 


బల్కె నిట్టుల మాటలు పుల్కరింప 


మదిని బ్రసన్నతం బడసెం గ 

డింది నీ జనకుండు కడు వడిన్‌ యువరాజా 
పదమున కుపవాసము సే 

యం దగు సభార్య రఘురామ! యడరుచు నేండే 


సదయ నిన్నభిషేకించు నుదయ మందు 
యౌవరాజ్యము నందు నరాధిపుండు 
నహుష చక్రవర్తి నిజ తనయుని నయ్య 
యాతినిం బ్రీతి జేసిన రీతి రామ! 


పలికి యిట్లు మంత్రములతో. బన్నుగ నుప 
వాస మొనరింప జేసెను వా రిరువురి 

చే యతవ్రత రాముని సీతను దగి 

నట్టి రీతి వేదజ్ఞ బ్రహ్మర్షి మురిసి 


అంతం బూజింప రఘు రాము డర్హ రీతి 


రాజగురువు గొని యనుజ్ఞ రాఘవేంద్రు 


10. 


11. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నుండి వెడలె రామ గృహము నుండి ప్రీతి 
నా వసిష్టుడు దశరథు నరయ వేగ 


వెడలె నచటి మిత్రులచే 

గడు గౌరవ మంది యంత గాకుత్సుడు దా 
నెడంద నలరి చన ననుమతి 

నిడ వేశ్మము లోని కిన కులేంద్రుండు చక్కన్‌ 


విరిసిన తామరల వెలుంగు 

సరసిం జెలంగు మద శకునుల సరణిన్‌ ధరణిన్‌ 
నర నారుల రామ గృహము 

కరము వెలింగె నప్పుడు ఘన కాంతుల తోడన్‌ 


చని సదనమ్ము నుండి నృప సద్మ నిభమ్మగు దాని నుండి వే 
ముని వరు( డింపుగా నరసె ముచ్చట లాడు జనాళి రాజ వీ 
ధిని గమి చేత ర్రిక్కిజియం దేరున కెంతయు+( గష్టమై చనన్‌ 
ల 
జనుల కుతూహలమ్ము నటం జక్కంగం గాంచెను సంతసమ్మునన్‌ 


జనుల హర్ష నిస్వనముల( జక్క నెన 
g వ 
రాజ మార్గము లల్ల విరాజిల నట 
భంగ సంఘర్షణములం జెలంగు సాగ 
రమ్ము పగిది వీక్షించు వారలకు నెల్ల 


ఆ దిన మయోధ్య యందు మహాపథమ్ము 
లెల్ల నంబు సిక్తము లయ్యె నుల్లము లల 
రంగ నూడ్చిన పిమ్మట రమ్య వేశ్మ 
రాజిపై ధ్వజము లెగిరె( దేజ మలర 


తివిరి చూచి రెదురు స్త్రీ బాల వృద్దు ల 
యోధ్య లోన భాస్కరోదయం బ 
రయం దలంచి వేగ రామాభిషికము 


కన్నుల కటి వెల్ల సన్నగిల్ల 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


జనుల కలంకారము ముద 
మును బెంచెడి యుత్సవమ్ము పురిలో గాంచం 
గను జన కుతూహలము పె 


ర్ల నయోధ్యా నగర మందు కేళీ లీలన్‌ 


జనులతో నిటు కగు ఘన రాజ మార్గపు 
జన సమూహము నడిమినిం జని చని 
మెల్లగ ముని వరుండు మేదినీ నాథుని 
సౌధ రాజమునకుం జాగెం బ్రీతి 


తెల్ల మబ్బు నంటు దిట్టంపు శిఖరమ్ము 
భంగి నున్న రాజ భవన మెక్కి 

కదిసె శక్రు గురువు కలిసి నట్లు వసిష్టుం 
డవని పతిని నద్ధరామరుండు 


వచ్చిన మునిం గాంచి పార్థివుం డాసన 
మ్ము వదలి యడుగం గృతము తగ గార్య 
మని వచించె నెమ్మి మునివరేణ్యుండు రాజు 
నరసి సంతసమ్ము నంద విభు(డు 


ముని రాగ సభాసదు లా 

సనముల( బతి గూడి యున్న జను లంతన్‌ మ 
న్నన లేచిరి పూజించుచు 

ఘనమ్ముగం బురోహితు నటం గాంచి ముదమునన్‌ 


ముని యనుమతి గైకొని తా 

జనులను వీడ్కొలిపి యంత జక్కం బ్రవేశిం 
చెను రా జంతిపురమును గు 

హను సింహము చేరి నట్టి యందము తోంపన్‌ 


వెలయ జక్కని దుస్తుల లలన లచట 
ఇంద్ర భవనము సదృశంపు టింటి రాజు 
చక్కగ వెలిగించుచు+ బ్రవేశమ్ము సేసె 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


నింగి రిక్క గము లలర నెల విధమ్ము 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేనవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 6. 
౧ 


సీతారాములు పట్టాభిషీకమునకు వలసిన నియమముల నెల్ల బాటించుట, పౌరులు రామా 
భిషకమునకు సంతోషించి దశరథు నభినందించుట, వివిధ గ్రామముల నుండి వేడుకను జూచుటకు, 
బ్రజ లయోధ్యకుం జేరుకొనుట. 


కం. వెడలంగం బురోహితుండు రా 
ముండు స్నాతుం డయి నిజ మనము నియంత్రణ మం 
దడర విశాలాక్షి ముదిత 
పుడమి తనయ సీతం గూడి పూజించె హరిన్‌ 1. 


కం. శిరమున నిడి హవి పాత్రను 
హరికై యాజ్యమ్ము వేల్చె ననలమ్మునం దా 
ధరణిజను గూడి రాముడు 
పరణంగిన రీతి శ్రుతు లందు. బన్నుగ భక్తిన్‌ 2. 


మ. తన శ్రేయస్సు దలంచి యా హవిని నద్ధాత్రీశ పుత్రుండు దా 
దినె శేషమ్మును నిల్చి ధ్యానమున భక్తిం దల్చి నారాయణున్‌ 
ఘన దైవమ్మును బండె దర్భల పయిం గాంతా యుతంబై గుడిన్‌ 
మన ముండంగ నియంత్రితమ్ము నిలిచెన్‌ మౌనవ్రతం బందునున్‌ 3. 


ఆ.వె. ఒక్క జాము మిగుల చక్కటి రాత్రికి 
నిద్ర నుండి లేచి నిజగృహమ్ము 
రఘువరుం డలంకరణము సేయించె( గృ 4. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ల్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


త్న్నమ్ము వెల్లు లీనం జక్క(గాను 


సూత మాగధ వందుల సుఖ వచనము 

లను విని తగ రాముండు పూర్వ సమయంపు 
సంధ్య వార్చి మనస్సును సంయమనము 
సేసి తగు విధమ్ము జపమ్ము సేసె భక్తి 


మూరె దిశల వారి పుణ్యాహ వచనము 

లతి గభీర సుమధు రాలపనము 

లు ఘన వాధ్య రవములు పుర మయోధ్యలోం 
జెలంగి సుప్రతిధ్వనుల భృశమ్ము 


విని సీతారాముల చ 
క్కనిదై నటి యుపవాస కార్య మయోధ్యా 
జ టి 
జను లెల్లరు సంతోష 
మ్మున మున్గిరి మిక్కుటముగ బురవర మందున్‌ 


రామాభిషిచనము విని 
యామిని చని రా' బ్రభాత మంత బురమ్మున్‌ 
గోమున నలంకరింపంగ 


భూమి జనులు సాగిరి తమి మోదం బలరన్‌ 


వెల్ల మొగులు కప్పు పెల్లు కొండ కొనల బోలు గుడుల యందు ముఖ్య మైన 
చదుకమ్ము లందు రాజ పథమ్ము లందు దరువు లందు నింక బురుజుల యందు 
నెట్టి వస్తువు లుండు కొట్టులందు మి గృహస్థుల ధనిక గృహమ్ము లందు 

సభ లందు దృశ్యంపు క్మాజమ్ము లందును జిత్ర వర్ణమ్ముల. జెలంగు చున్న 


ధ్వజములు వివిధములు పడగలు రెపరెప 
లాడ కాంతు లీని యధికముగను 

బౌరు లెల్ల బూని పన్నుగ నెగుర వే 

సి రెలమిం గనులకు జేయ విందు 


నటుల నటన లలరె నర్తక నర్తన 
ములు సెలంగె గాయకుల సుమధుర 


10. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


గానములు వినంబడెం గర్జ్హములకు నింపు 
నచ్చ టచ్చ టీయ నచ్చముగను 


కదలి చక్క రామాభిషేకమ్ము. జూడ 
వచ్చిన జనులు తమి బరస్పరము పల్క 
కథలు మించి రామాభిషేకము గుణించి 
తొడంగిరి చదుకముల నిండ్ల నడరి ప్రీతి 


ఆడుచు బాలలు గుంపుల 

వేడుక వాకిళుల( గథలు విన నక రొకరిం 
బాడుచు( బల్కిరి యభిషి 

కాడంబరములు కడు ముదమార(గ నపుడున్‌ 


చక్కని రాజ మార్గముల జందన ధూపము లుంచి రింపుగన్‌ 
మక్కువ పుష్ప హారములు మంచివి యెంచి యలంకరించి రా 
దిక్కులు వెల్లం బౌరు లింక దీపము లుంచిరి చెట్లపై దగం 
వెక్కసమై చెలంగం బుర వీథుల రాతిరి రాక శంకతో 


పురమును జేసి యివ్విధిని భూషిత యుక్తము పారు లెల్లరుం 
బరి పరి రీతులం జెలంగి పట్టము కట్టు విధంపు( జర్చలం 
బరంగి పరస్పరమ్మును సభాస్టలులం జదుకమ్ము లందు నో 
వరులను బ్రస్తుతించిరి నృపాలుని నా యభిషేక మెంచుచున్‌ 


ఆహ యిక్వాకు కులమున కహ రహమ్ము 
సంతస మిడు మహాత్ము(డు నంతరంగ 
మందు వృద్ధు డని యెజింగి యవని ధవుండు 
రాము నభిషిక్తు. జేయంగం బ్రేమ దల,ంచె 


దయం బతి చే జూడం బడితి 

మి యందటము రాము జేయ మేలుగ రాజున్‌ 
స్వయము జగంబు తగ నెటింగి 

న యట్టి త్రాతను రయమ్మున( జిరము నుండన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


పండితుండు నిగర్వియు ధర్మబద్ధుండును ఘు 
నుండు తమ్ములపైం బ్రేమ మెండు మమ్ము 
గాంచు నిజ సోదరుల నెల్లం గాంచు నట్లు 
రాఘవుండు స్నేహమున నిరంతరమ్ము 


చిరకాలము జీవించుమ 

నరేంద్ర! కాకుత్సు! యో యనఘ! దశరథ! న్స్‌ 
కరుణ నభిషిక్తునిగ మే 

ము రామునిం గాంచెద మింకం బుణ్యస్వాంతున్‌ 


చూడ వచ్చి నట్టి వేడుక వార్తను 
విన్న జానపదులు వివిధ దిశల 
నుండి వినిరి పౌరు లుత్తము లిట్లు వ 
చించు మాట లెల్ల నంచితముగ 


రాము నభిషేక మారయ గోముగ నరు 
దెంచి దిక్కుల నుండి సమంచితముగ 
జానపదులు నింపిరి రాము నా నగరము 
నెల్ల నయ్యయోధ్యాపురి వెల్లివిరిసి 


తిరుగాడ జను లచట( జెల. 

గె రవమ్ములు భీషణముగ గెంతుచు నంతన్‌ 
శరధినిం బర్వముల. జెలం 

గు రవమ్ముల భంగి రయము ఘోరము గా(గన్‌ 


ఇంద్ర నిలయ సన్నిభము నరేంద్ర పురము 
సూడ గోరివచ్చిన వారి తోడ నిజికి 
యిల్లెడల ధ్వనులు సెలంగం దెల్లముగ జ 
ల చరముల తోటి కడలి జలమ్ము( బోలె 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నాజవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 7. 
౧ 


కైకేయి దాది మంథర రామాభిషేక మెటిగి యసూయా కోపములతోం గైకకు జెప్పిన విని సంతోష 
ముప్పొంగ నామె కొక్క యాభరణ మొసగి యింకయు నేమి కావలయునో కోరుమని యడుగుట. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


దాది మంథర పుట్టిన దాది కైక 

తో వసించుచుండు పరమ దుష్ట బుద్ధి 
చంద్ర సన్నిభ మయిన ప్రాసాద మెక్కె( 
దలవనితలంపుగా( గుబ్బ త్వరితముగను 


తడిసిన రాజ మార్గముల దద్దయుః జల్లిన పుష్పరాసులం 

బడతి యయోధ్యం దాం గనె నపార పతాకములున్‌ ధ్వజమ్ము లా 
డెడు కడు సుందరాధ్వముల నెల్ల దలంటి జలమ్ములాడి తి 
రెడు జన సంవృతమ్మును బురీంద్రము మోదక మాల్య హస్తులన్‌ 


ద్విజ ఘోషా సుసమన్వితమ్ము సిత సందీపాలయ ద్వారమున్‌ 
సుజ నాకీర్ణము వాధ్యనిస్వన మహా శోభా ప్రకీర్ణమ్ము న 

(x) (x) 
బ్దజ ఘోషా ప్రతినాదితమ్ము ముది తేభ సౌరి గోధుర్యమున్‌ 


స్వజనాలంకృత సుధ్వజాలిం గనె నాశ్చర్యమ్ముగా నప్పురిన్‌ 


పట్టు తెల్ల బట్టల నున్న ప్రమద వికసి 
లయ ౧ ల 
తాక్షి దాది నకరిత దా నరసి మంథ 
రదరి నున్ననామె నడిగె రయముగం దమ 
కమునం బుర మిట్టు లుంటకు కారణమ్ము 


హర్షమునం జెలంగి ధనాశ గలట్టి రా 
ముని జనని ధనమ్ము జనుల కేల 
పంచు చున్న దచట నంచితముగ విన 
గోరుదు నది యెల్లం గూర్మి( జెపుమ 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


జను లేల యిట్లు హర్ష 
మ్మున మున్లుచు నున్న వారు భూమీశుండు చే 
సిన కార్య మెద్ది మోద 
my 
మ్మున సంశయము వొడచూపె ముదితా! చెపుమా 


పరమానందమున+ బలికె 

ను రాముని విభవము నామెను గని నగవునన్‌ 
సిరముగం గుబకు దాది వి 

థ బు 

వరమ్ముగా హర్షచలిత వచనము లిట్లున్‌ 


అనఘుని జితరోషు యౌవరాజ్యమున రా 
ముని నిలుపగ నెంచె మురిసి రేపు 
పుష్యమి దశరథుండు పుడమి దవుండు సం 
తసము నంద జనులు ధరణి నెల్ల 


ధాత్రి పలుకు లెల్ల దాది కుట్ట వినియా 
త్రమున హిమగిరి శిఖరమ్ము( బోలు 
సౌధరాజము దిగి చక్కగ నేగెంగో 
పమ్ము నూని యెడంద బాఢముగను 


మండుచుం గోపమ్మున దా 

మెండుగ మంథర యఘాత్మ మేదిని యందుం 
బండిన కైకం జేరి య 

ఖండమ్ముగం బలికె నిట్లు కాంతామణితో 


మూఢ లెమ్ము నిన్ను గాఢముగను భయ 
మావ హించె నిద్ర యీ విధమ్ము 
నీకు నేల దుఃఖ నిచయమ్మున మును 
నేల నీవు నిన్ను నెటు(గ వకట 


దయితగం గనిపించెడు నీ 
వయిష్టవు పతికి, బొగడుదు వక్కట సౌభా 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


గ్య యుత నని నిన్ను భాగ్య మ 


రయః జల ముష్టమున నేటి రయముం బోలెన్‌ 


అలుక నిషస్టురముగ బలుక మంథర యిట్లు 
కుబ్ద పాపచిత్త యబ్ద వదన 

కైక కాల కింప గలిగె డెందమ్మున 

దుఃఖ మొక్క త్రుటినిం దోరముగను 


అంతం గుబ్దం గాంచి యనునయమ్మునం బలాః 


గైక కుశలమె యిట నీకు మంథ 
౮! కనిపించు చుంటివి కడు దుఃఖితగ వి 
షన్న వదన వయి భృశమ్ము గాను 


మధురమ్ముగం గైకేయి వ 

సుధేశ్వరుని రాజ్ఞి పలుక జో ద్యం బలరన్‌ 
సుధం బోలు వచనములు విని 

యధి కామర్హ వచనజ్ఞ యా కుబ్ద యనెన్‌ 


చిత్తమున దుఃఖతరయై 

యత్తన్వి హితమును గోరి యాసతి కిడగా 
నుత్తలము భేద మా పురు 

పోత్తముతో( గలుగ ననియె నుద్రేకముతో 


దేవి జరుగుచు నున్నది నీ విభవపు 
టక్షయ వినాశ మరయుమ యవని నేడు 
యౌవరాజ్యాభిషేకము నడరి రాము 
నకు జరుప నెంచె రేపు భూనాథు( డెలమి 


మునింగితి నగాధ భయమునం గనలు చుంటి 


నగ్నిచే మండు నట్టుల నత్యధికము 
బాధను విచారము. గలసి పడసితి మది 
నీ హితము గోరి వచ్చితి నీరజాకి! 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కనం గైకేయి! తవార్తి మిక్కుట మగుం గాంచంగ నా దుఃఖమే 
విను నీ వృద్ధియె నాకు వృద్ది యగు నే వీక్షింప సందేహమున్‌ 


ఘన రాజన్య కులంబునం దుదితవై కాకుత్ను సద్భార్యవై 
శ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


కన వేలం దగ రాజధర్మమున నుగ్రత్వమ్ము దేవీ మదిన్‌ 


ధర్మములు పల్కు గుటిలుండు ధవుండు నీదు 
మెత్తగం బలుకు గ్రూరమ్ము చిత్త మరయ 
భావములు శుద్ధములు నీకు భామ భృశము 
మోస పోవు టెజుంగవు నీ పురుషు చేత 


రిత్త మాటలు పతి హృద్యముగ బలికి 
నీదు దరిని నుండు నెమ్మి విత్త 

రాశి తోడ నేడు రాణి కౌసల్యకు 
శుభము లెల్ల గూర్చు. జూడ వేల 


పంపి భరతు నీ నందను 

నింపుగ జుట్టాల యింటి కెలమి కపటి చం 
దంపు మతి రాజ్యమున నుద 

యంపు దటిన్‌ నిలుపు రాము నడ్డు దొలంగంగన్‌ 


తల్లి వలె మేలు కోరుచు 

నల్లని త్రాచు నొడి యందు నాథుని రూపుం 
జల్లగ నుంచితి శత్రువు 

నుల్లమున నెటు(గక బాల! యుచితమె నీకున్‌ 


ఫణి యయిన మి పగవా( డైన జేసెడి 
రీతి దశరథుండు నీ తనయుని 

తోడ నిన్ను రాజు తోర ముపేక్షించె 

నింక నైనం గనుమ శంక వీడి 


మాయపు మాటల. బాపపు 
టీ యవని పతి రఘురాము నెలమి నిలిపినన్‌ 
రాయనిగ నీ సుతుండు నీ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


వీ యెడ హతులే కజి వగు నీ సుఖము లింకన్‌ 


సరియగు సమయం బియ్యది చక్కగ నిక 
వేగ మొనరింపుమ హితమ్ము తీం/గంబోడి! 
కైక రక్షింపు మింపుగ నీ కుమారు 
నిన్ను నన్ను నిప్పట్టున నీరజాకి! 


విని సతి కుబ్బ పల్కులను వేగమ కైకయె శయ్య నుండి లే 
చెను ద్వర హర్షముం బడసి చెన్నగు శారద చంద్రు భంగినిన్‌ 
ఘనముగ విస్మయం బడరం గాంచన భూషణ మొక్క టింపుగన్‌ 
వనిత యొసంగెః గుబ్బకు శుభమ్మును బ్రీతి మదిం జెలంగంగన్‌ 


ఇచ్చి నగ నట్లు మంథర 

కచ్చెలువల మేటి కైక యారసి కుబ్బన్‌ 
మెచ్చి తిరిగి సంతోషం 

బిచ్చ( జెలంగ వచనమ్ము లిట్లు వచించెన్‌ 


ఇచ్చన్‌ మెచ్చు పలుకు వా 

క్రుచ్చితి మంథర తగ బలుకుమ యిట్లు ముదం 
బిచ్చిన మరేమి చేయగ 

వచ్చును నీ కింకయు నిట బన్నుగ నాకున్‌ 


భరతు( డైన రాము డయిన. దర తమముల 
నెంచ నేను జిత్తమ్మున మించి రాము 

ని నభిషికింప నరపతి నెమ్మి దాల్లు 
మిక్కుటమ్ముగ నిశ్శంక నిక్క మిదియ 


దీని మించిన ప్రియ మొండు నేను గాంచ 
జాల నర్హవు ప్రియ మంద మ్రైలం జెప్పి 
తీవ పరమ ముదావహ మివ్విధమ్ము 
కోరు మిత్తు నుత్తమమును మూరి నీకు 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేడవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 6. 
౧ 


మంథర తిరిగి కైకకు రాబోవు కష్టములను వివరించుచు నామెకు రామునిపై ద్వేషము కలుగం 
జేయ యత్నించుట, వానిని గణింపక కైకేయి రాముని గుణ గణములను బొగడ నింకను 
నిష్థురంపు మాటలను గుబ్జ పలికి భరతునకు రాజ్య లాభము రాముని వివాసమును జింతింప 
మని బోధించుట . 


కం. విని కైక భాషణములు స 
ఘన దుఃఖామర్ష చిత్త కన కాభరణ 
మ్మును విసరుచు నేలం బలి 
కను మంథర నిష్టురంపు గిరలను మిలన్‌ 1. 


ఆ.వె. హర్ష మేల నీకు నకట బాలా! కాని 
చోట వగపు కడలి జోద్యముగ ము 
నుంగు టీవు నేర వంగన యే మందు 
నిన్ను మించు వింత యున్న, గలదె 2. 


ఆ.వె. నవ్వుకుందుం గాంచి యవ్వ! దేవీ! నిన్ను 
శోక మంది కూడ వ్యాకులమ్ము 
నందు నీవు హర్ష మందు చుంటి వకట 
బాల! యేమి యందు. జాల వింత 3. 


ఆ.వె. సవతి కొడుకు పెంపు నవని వీక్షించి యే 
ప్రాజ్ఞ సంతసించు రమణి! జాలి 
కలుగు చున్న దకట కాంచంగ నీ మంద 
బుద్ధి మృత్యు భంగి ముందు నుండ 4. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


రామునకు భీతి కలదు భరతుని వలన 
రాజ్య భోగార్డ మెంచం దలంప దాని 

గలుగు చున్నది దుఃఖమ్ము కరము నాకు 
భయము కలుగు భయస్టుని వలన నిజము 


సతమున్‌ రాముని చెంత లక్ష్మణుండు సస్వాంతమ్ము నిల్చుం దమిన్‌ 


నుత ధానుష్కుండు నా విధిన్‌ భరతు సంతోషంపు శత్రుఘ్నుండున్‌ 
గతిం గాంచంగ భవమ్మునన్‌ భరతుడే కన్పట్టు రాజ్యమ్ము నే 
లు తరం బెంచం గనిష్టు లిద్దజికు శత్రుఘ్నుండు సౌమిత్రియున్‌ 


క్షాత్ర ధర్మ విదుండు ప్రాజ్ఞ ప్రవరుండు 

సమయ యుక్త కార్యుండు రాముని మది నెంచి 
భీతి కలుగం దపింతును నీ తనయుని 

జింత సేయుచు నిప్పుడు చిత్త మందు 


కాసల్య భాగ్యవతి సూ 

భూసురులే రేపు వెలయ బుష్యమి యువరా 
జాసన మందుంచ సుతుని 

భాసుర లీల రఘురాము( బడతీ! వింటే 


కొలుతు గాక హస్తములు మోడ్చి కౌసల్య 
దాసి వోలె నకట తాను బొంద 
సంతసమ్ము నేర కంతు జయించి శ 
త్రువుల నెల్ల ధాత్రి దూరముగను 


ఇవ్విధి మమ్ము, గూడి తన కింక( దగం బరిచారికా గతిన్‌ 
నివ్వటిలంగ నీ సుతుండు నిత్యము రామున కాను భృత్యుండే 
యవ్వలు రాము నింట ఘన హర్ష సముద్రము నందు మున్లణా 
నొవ్వుల నుండ్రు నీ స్నుషలు నొచ్చుచు నా భరత క్షయమ్మునన్‌ 


కని యప్రీతను మంథర 
ననుచుండగ నా విధమ్ము నంత ముదిత కై 
క నయముగ రాముని గుణము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


లను బొగడుచుం బలె నిట్లు లలితంపు గిరల్‌ 


రాముండు కృతజ్ఞుడు వర ధర్మజ్ఞుం డింక 

వై వై 
సత్య వాక్సరిపాలు(డు నిత్య శుచి గు 
రుజన దాంతుండు నర్హుండు నిజము పలుక 
యౌవరాజ్యమునకు సుతు లందు. బెద్ద 


తండ్రి పగిది పోషించు సోదరుల భృత్య 
గణము బ్రీతి దీర్ణాయువుగ నలరు నత 
డు మహి నీవు రామాభిషేకమును వినగ 
గుబ్బ! తాప మందంగ నేల ఘోరముగను 


కడవ నూరేండ్లు ధ్రువముగ బడసి భరతు( 
డింపుగ బితృపైతామహ మీ రఘూత్త 

ముని సమస్త రాజ్యమ్మును బురుష వృషభు 
డలరు నింత దానికి నేల కలవరింప 


వృద్ది నరసితే సమృద్షిగం గుబ! నీ 

య య జ 

విపుడు ముందు నింక బ్రీతి. బడయం+ 
గలవు మంథర శుభముల నెల్ల దుఃఖింప 
దేని కింక జెపుమ దీనముగను 


భరతుని విధమ్ము రాముండు పాత్రుం డౌను 
నాదు ప్రీతికి భృశముగ లేదు శంక 

తాను గౌసల్యను గొలుచు దాని కన్న 
నన్ను సేవించు నిత్యమ్ము మిన్నగాను 


రాజ్యము రాముని దైనను 

భోజ్యమ యది భరతునకును భువి రాముండే 
త్యాజ్యము భ్రాతల భేదము 

భాజ్యమ్ములు సుఖము లంచు భావించు మదిన్‌ 


అన విని కైక భాషణము లవ్విధి మంథర శోక తప్తయై 


చం. 


ఆ.వె. 


ఘనముగ నిశ్వసించి యట గ్రన్నన వెచ్చగ బల్కె నిట్టులన్‌ 


మునుగుట నీ వెజుంగ వయొ మూర విపత్తులు దుఃఖ వార్టిలోం 


దనర ననర్థ రాశి కనం దల్తువు మౌర్ధ్యము మీటి నక్కటా 
రాముండు రాజు కా(గ నింక రా జగు పిమ్మట వాని పుత్రుండే 
యీ మహి కైక నీ భరతు డింక బహిష్కృతు. డౌట నిక్కమే 
కేమపు రాజవంశమున క్షిప్రము పార్థివ పుత్రు లల్లరున్‌ 
భూమిని జేలు కాందగరు మూరు నరాజక మట్టు లైనదో 


భామిని యా కతమ్ముననె పార్టివు లుంతురు జ్యేష్ట పుత్రునిన్‌ 
గోముగ సద్గుణుం డయిన గూర్చెద రన్యుని నెన్ని కానిచో 
రాము! డధీశు. డైన నింక రాజ కులమ్ము సుఖమ్ము లెల్ల బో 
నీ మహి నుండు నీ భరతు డింక ననాథుండు భగ్నచిత్తుండై 


అది తెలుపంగ వచ్చితిని యక్కట నన్ను నెజుంగ వీ విటం 
బదిలపు వృద్ది నీ సవతి భామ! తలంపవు పొందుచుండగా 
నదియును గాక నా కిడుదు వబ్బుర మీ బహుమాన మిత్తజీిన్‌ 
సదమల చిత్త! యే మన(గ( జాలును జెప్పుమ పద్మలోచనా! 


ధ్రువముగ రాము+ డందుకొని తోరపు రాజ్య మకంటకమ్ముగా 


భువి నిజ మెంచ నీ భరతు మూరుచు దేశము నుండి యంపుటో 


యవనిపు( డన్య లోకమున కంపుటొ చేవ చెలంగణా నెజుం 


గ వశమె యేరికిన్‌ మదిని గాంతరొ యింతయు¢( జింత సేయుమా 


బాల్యము నుండి యూ భరతు. బన్నుగ నుంచితి మామ యింట సౌ 
శీల్యుండు తమ్ము. డేగ దమిం జెంతను నిల్వగం బెర్లు( బ్రేమ సా 


కల్యము స్థావరమ్ములను గాంచంగ, నట్టుల లక్ష్మణుండు ప్రా 
బల్యుండు నిల్చె సన్నిధిని బ్రాతను రాముని వీడ కెన్నండున్‌ 


ముల్లు లున్న జల్లు మూరంగం జుట్టును 
జెట్టు నజక కుండ జేను జీవు 

లుండ్రు నా6గ వినమె యురి ఘోరంపు భ 
యమ్ము నుండి రక్ష నెమ్మి గొనదె 


20. 


21. 


22. 


23. 


24. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రాముడు కాచు లక్ష్మణుని లక్ష్మణు, డింపుగం గాచు రామునిం 

బ్రేముడి యన్నదమ్ములది విశ్వ మెజుంగదె యశ్వి తుల్యమున్‌ 
రాముండు గాంచ నాపదల లక్ష్మణు నుంచండు రాఘవుం డహో 

భామరొ పుత్రు నీ భరతు బాధల ముంచుట నిక్క మిద్ధరన్‌ 


రాజగృహము నుండి తాంజన భరతుండు 
కాననమ్మునకును గలుగు శుభము 
నాకు( దోచు నట్లు నీకును హితమగుం 
జేయ న ట్లతండు వేయు నేల 


తండ్రి రాజ్యమ్ము ధర్మయుతమ్ము వడసె 
నేని భరతుండు మే లగు నెంచ నీకు 
నీదు జ్ఞాతులకును సుంత లేదు శంక 
యిందు వీక్షింప నెవ్విధి నింతి! వినుమ 


సుఖములు చవిగొ న్న సూనుండు సహజంపు 
టరియ రాఘవునకు నధనుం డైన 

భరతుండు ధన మందు భాసిల్లు రాముని 
వశము నందు నెట్లు వజలం గలడు 


దవమున మృగరాజు తజిమెడి గజరాజు 
పగిది రఘువరేణ్యు బారిం బడ్డ 

కాంత! పుత్రు భరతుం గాపాడ( దగు దీవు 
వేగ యుద్యమించి జాగు తగదు 


సతి నిరాకరింపంగం గౌసల్యను మును 
భాగ్య దర్పమ్ము నూని సపత్ని నకట 
రామ మాత నీ పయి నేల భామ! వైర 
మూనకుండు చెపుమ మదిలోన నిపుడు 


జలధి గిరులు పురుల తోడ వెలుంగు ధరను 
బడసి రాముడు వెలుగంగ భరతుం గూడి 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


భామ! నీ వరయుచు( బరాభవము నశుభ 


ములను దీనవై చరియింతు విలను నిజము 


తే.గీ. రాముడు పుడమి బొంద భరతుడు భృశము 
నష్ట భాగ్యు( డగును భామ! యిష్ట సుతున 
కెలమి రాజ్యలాభమ్ము లభించు గతినిం 
బరునకు వివాస మగు రీతి పని దలంపు 32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనిమిదవ 


సరము. 
౧ 


అయోధ్యా కాండము 
సరము 9. 
౧ 


మంథర మాటలు విని మండుచు+ గైకేయి రాముని నడవులకు( బంపుటకు భరతునకు 
రాజ్యాభిషేకము చేయుటకు దగిన యుపాయము చెప్పు మని మంథర నడుగ నామె దశరథుని 
దేవ దానవ యుద్ధములో నింద్రునకు సాహాయ్యముగ శంబ రాసురునితో యుద్ధము సేయుచు 
మూర్చిల్ల( గైక రాజుని, గాపాడ రాజు కైక కిచ్చిన రెండు వరములను గుర్తు సేసి రాముని 
నడవులకుం బదునాలుగేండ్లు వాసము సేయం బంపుటను, భరతు నభిషిక్తుని? జేయుట నడుగు 
మని బోధించుట, యంగీకరించి కైక కోప గృహమున కేగి యాభరణములను వీడి కటికి నేలపై 
బరుండుట. 


కం. వినియా మాటలు క్రోధ 
మ్మున నిట్టూర్చి సతి వేడి మూర గనలుచుం 
గని కైక మంథరను బలి 
కెను వాక్యము లీ విధమ్ము కృతమతి తోడన్‌ 1. 


ఉ. పంపెద నేండు రాము వనవాసము సేయగ నిశ్చయమ్ముగా 
నింపుగం బుత్రు నా భరతు నెవ్విధి వే యభి షిక్తు నిత్తణిన్‌ 
సొంపుగ యౌవరాజ్య పరిశుద్ద పదమ్మునకై యొనర్తు నీ 2. 


కం 


వింపుగ నా కుపాయము వచింపుమ మంథర కార్య సిద్ధికై 


విని వచియించె మంథర సవిస్తర వాక్యము లివ్విధమ్ముగా 
ఘనతర పాపదర్శిని తగం గని కైక వచింతు నాహవి 

న్మిన కుల రామ బాధకము లీ భరతుండు గ్రహించి తాను ధా 
త్రిని, దనయుండ కేవల మధీశుండు కాం గల మర్మ మంతయున్‌ 


నీ కయి యేల జ్ఞాపకము నెమ్మది చేసికొనంగ నోపవే 

కైక! స్మరించి కూడ వినగా మదిం గోరుదె నే వచింపగా 

వీ; వినంగ నెంచ నను బ్రీతి విలాసవతీ వచింతు నే 

నో కమలాక్షి చక్క విని యోచన సేయుమ యించు కేనియున్‌ 


విని లేచి యించుకయె బజ 

చిన తల్పము నుండి కైక శీఘ్రమ పలికెన్‌ 
తనయుం డంద(గ రాజ్యము 

కొన కుండ(గ రాముండు పలుకు ముపాయమ్మున్‌ 


ఆ పలుకులు విని మంథర 

పాపాత్మ రఘూత్తముండు వడయంగ నిడుముల్‌ 
వే పలికె నిట్లు వచనము 

లేపారుచు( గైకం గాంచి యలమి చెలంగన్‌ 


విను దైవాసుర భండనమ్మునకు దేవీ నీవు తోడుండశగా 

ఘన రాజర్జులం గూడి నీ ధవుండు పాకద్విట్టు సాహ్యార్ధమై 
9 ట్‌ థా 

చనా దక్షిణ దండకా వనినిం బ్రాశస్తంపు స్థానీయమే 


శ్‌ 
ఘను డుండంగ6 దిమిధ్వజుం డచట వెల్లన్‌ వైజయం తాఖ్యతో 


శత మాయలం దనరు నసుర 
పతి శంబర నాముండు సురవరుల కజేయుం 
డతి బల దర్పితు( డొనరిచె 

నతి ఘోర రణమ్ము మీక నలరుచు నచటన్‌ 


ఆ రణమున క్షతగాత్రుల 


తే.గీ. 


ఆ.వె. 


వీరుల సుప్తులను నిశ బ్రవేశించి యహో 
యా రాక్షసులు బలిమి నతి 
ఘోరముగ వధించి రంత గోపోద్రిక్తుల్‌ 


అని సేయుచు దశరథుండే 

ఘన దీర్ణ భుజుండు దనుజ కాయము చేతన్‌ 
సునిశిత శస్త్రావలి చే 

తను గాయపడెను భృశమ్ము తరుణీ వింటే 


కొనిపోయి నష్ట చేతను 

నని నుండి నిజపతి దేవి యావలకుం ద్వరం 
దనువున గాయము లుండన్‌ 

దను జాస్త్ర కృతములు నీదు ధవుం గాచి తటన్‌ 


సంతసించి నృపతి నీ కొసంగె రెండు 

వరము లంత మెచ్చికొనుచు భామ నీ వ 
నంగ గొందు వానిని నాథ!నాకు నను వ 
యిన తి నని దానికి సమ్మతించె విభుండు 


ఎటు(గను దేవి యీ కథ మృగేక్షణ వింటిని నీవ చెప్పగా 
వజలగం బ్రేమ మిక్కుటము పన్నుగ నుంచితి నే నెడందలో 
దజ చయి చాగు రాఘవు పదార్థము లీ యభిషేక వస్తువుల్‌ 
మజి తనరంగ నీయకుమ మానిని! బల్మిని నిశ్చయమ్ముగన్‌ 


అడుగు మి(క వరముల నారెంటి నిప్పుడు 
తూచి భరతుని యభిషేచనం బి 

క( బదునాలు గేండ్ల కానన వాసము 
రామునకు దడయక రాజుం గాంచి 


ఏ6గం జతుర్ణశాబ్దము లహీన పరాక్రముం డన్న కానకున్‌ 
వేగమ పారు లెల్లరకు బ్రీతు( డగున్‌ భరతుండు నిల్చుం దా 
బాగుగ సుస్థిరుం డగుచు. బౌరుల మన్నన లంది సంతతం 
బీ గతి కార్య మెంచి మది నిత్తణీ శీఘ్రమ చేయ నొప్పగున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


క్రుద్ధ పగిది యశ్వపతికిం గూతుర! చను 
మా మలిన వస్త్ర వై రోష మలర భృశము 
కోప గృహమున కిత్తణి వేపమాన 

వై పరుండుమ నేల హీనాంబరమ్ము 


కాంత యేడ్చుచుః గన్నీళ్లు కాజం గనుల 
శోక తప్త వై దశరథుం జూడ కేంగు 

దెంచ జగతి బరుండి నీ వించుకయును 
బలుకకుమ పల్కరించిన భర్త నిన్ను 


మగనికి బ్రీతి మిక్కుటము మానిని నీ పయి లేదు శంకయే 
తగులము మీటి దూకు మన+ దప్పక దూకును నిప్పులోన నీ 
కెగసినం గోప మాతండు సహింపండు కిన వహింప నీయండే 
మగువ నిజాసువుల్‌ విడుచు మానక నీ కొటి కెన్నం డేనియున్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఎందు నీ మాట దాటంగ నీ మహీప 

తికి. గలదె శక్తి పరికింప( దెల్లముగను 
మందమతి యి(క నైనను సుందరాంగి 
యందపు బలము నెబు(గుమ యబ నేత్ర 


కనక మణి మౌక్తిక వర నికాయ మిత్తు 
నంచు నాశం జూపును భూత లాధినాథు( 
డబల నీకు నీదు పతియె యట్టి వాని 
యందు నుంచ కెట్టి రతిని నంబుజాక్షి! 


దేవ దానవ యుద్ధమం దే వరమ్ము 
లిచ్చె వాని జ్ఞప్తికి దేరు మింతి దశర 
థునకు నో మహాభాగ! వేగ నరపతికి 
మటివ(దగదు నీ యర్ణమ్ము నజిముజి నట 


ఎప్పుడు నిన్ను స్వయమ్ముగ 
నప్పుడమి ధవుండు లేపి యాదరమున( దా 


20. 


21. 


22. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నొప్పుగ నొసంగును వరము 
నప్పు డడుగు మూజఅిడిల్ల నాతండు వరముల్‌ 


రాజవర! పంపు రాము నరణ్యమునకు 
నిండు పదునాల్లు వర్షమ్ము లుండ నందు. 
గట్టుమా భరతున కకం బట్ట మేల 

రాజ్య మెలమి సకల మని రమణి! పలుకు 


ఏడు నేడు నేండ్లు వీడి యయోధ్య న 
డవికి నేంగ రాముడు వనజాక్షి 

నిల్చు నీ సుతుండు నిశ్చయముగ నూని 
మూలములను శేష కాల మెల్ల 


అడుగు రామ వివాసము పడతి! వరము 
మటివ కుండ భూమీశునిం దజచి తజచి 
నీ తనయుని సర్వార్థము లో తనుతర 
మధ్య! సిద్ధించు టిద్దర సాధ్య మగును 


ఈ విధముగ దేవి! తలంచి యింపుగ నెద 
రాముని ననుప వనికి నరాముం డగును 
శత్రు కోటి హతము కాంగం జక్కణగాను 
భరతుడు నృపతి యయి చేయు పాలనమ్ము 


వనము నుండి రాముడు తిర్గి వచ్చు కాల 
మునకు మూలము లెల్ల నూనును సుతుండు 
భరతుండు వడసి జనుల నపారముగ స 
ఖులను నమ్మకమ్ముగ దాను గూర్చికొ నంగ 


రాముని నిపుడు యువరాజు సేయు తలపు 
బలిమి నైన మాన్సవలయు+ జుమ్మి 
భయము వీడి తగు సమయము రాజు నడుగ 
వచ్చె నంచు నెంతు నిచ్చ నేను 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పలుక(గ మంథర యివ్విధి 
దలంచి యనర్థముల యుక్త తరములుగ శుభ 
మ్ము లొసంగు నర వంత 
(a) 
మ్ములుగం బలికెం గైక యిట్లు ముదము చెలంగన్‌ 


ముందు చూపు మిన్నంగం గల ముగుద కైక 
విస్మయం బది చెలరేగ విన్న యంత 

గుబ్బ మాట లకట బాల కోపు దనరి 

చెడ్డ దారి ననుగమంచె శీలవతియె 


కుట్ట! యెటుంగ నైతి నిను గొప్పగ బల్కెడు వారి లోననీ 

వబ్ద నిభాస్య! మిన్న వని యారయ నిశ్చయ బుద్ది యందు నీ 
జ wm 

కుబ్బల లోన భూమి పయి గొప్ప వటంచును నిక్కువంబుగా 

నబ్ద్బజుం డిచ్చి గూనును మహత్వము పెంచెను నీకు మాటలన్‌ 


నా ప్రయోజనములు నీ వనయము కోరి 
కొందు వింపుగ నిచ్చట గుబ్ద ప్రీతి 


రాజు సేయ వాంఛించు కార్యమ్ము నేర 
వైతి డెంద మందు నకట నాతి! కనుమ 


కుబ్బ్దలు కురూపినులు సుమ్మి ఘోర దర్శి 
నులు కడింది వక్రాంగులును బరికింప 
వీచు గాలికి వంగిన వికసి తార 

వింద మీవు కుబ్జ! నిజము సుందరాస్య! 


ఉర మతి విశాలము తనరి యుండు మూపు 
ల వటికును గుబ్బ నీకు సలలితముగను 

దాని క్రింద నలరు సన్న మైన కడుపు 

తలర బొడ్డు గంభీరమై చెలంగ సిగ్గు 


మొల గాంచ నుండ నిండుగ 
నెలంతా! కుబ్దా కుచములు నెగడంగ గుండ్ర 
మ్ములయి వెలుంగుదు తనరి వి 


29. 


30. 


31. 


32. 


వెత; 


34. 


35. 


కం. 


కం. 


మలేందు నిభమై ముఖం బమరగ భృశమ్మున్‌ 


మొలనూలు తోటి నీ కటి 

చెల(గె రవమ్ముల భృశముగం జెలువా! పిక్కల్‌ 
బలిసినవి మీ(దు మిక్కిలి 

వెలసె విశాలముగ నీదు పెను పాదమ్ముల్‌ 


తొడలు బెడిదమ్ములై కడు 

నడరంగ మెయి. బట్టుకోక యలరంగ మిగులం 
బడతీ! నా ముందు నడువ 

వెలయుదు వా రాజహంసి విధముగ భృశమున్‌ 


శంబరు మాయలు వేయికి 

నంబ యధికమై నిలిచిన వచ్చెరువున నిం 
కం బరములు పెక్కున్నవి 

సంబరముగ నీదు పొట్ట శ్యామా! వింటే 


తలంపులు కాత్రపు విద్యలు 

పలు మాయలు దొడ్డ గూను ధ్వజి ఘోణాభ 
మ్మలరెడు దానిన్‌ దాంపంగ 

గల వమితమ్ముగను దమ్మికంటీ! వింటే 


వన మే(గ రాముడు భరతు( 
డు నడర నభిషిక్తు, డయి కడు రహినిం గుబ్బా 
కనకపు మాలను దొడుగుదు 
ఘన మగు నీ గూను పైనం గమనీయముగన్‌ 


మేలైన పుటము వేసిన 

చాల మెజయు పసిండి పూత స్థగువునం గుబ్దా! 
వే లభియింప(గ వాంఛ య 

నాలస్యము పూయుదు( దనియంగను వినుమా 


నుదుట మటి నీకు దిలకము 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


నుదగం బుత్తడి మయమ్మును నునుతుం దొడవుల్‌ 
పదశుడి యిచ్చెద. గుబా! 

పే 
మది యలరంగను శుభముల మంధర! వింటే 


శుభ వస్త్రమ్ము ధరించి ప 

రిభవించి శశిని ముఖమున రిపు కాయములో 
నిభ నిభ గమనా! గర్వము 

ప్రభవిల్లఃగ దేవతా నిభము తిరుగు దింకన్‌ 


వర కుబ్రలలోం గుబ్లా 

బటు జు 
పురమున సర్వాభరణ విభూషితవై మం 
థర మసలెదు వారు కొలువ 
గురుతరముగ, నీవు నన్ను గొలిచెడు రీతిన్‌ 


పొగడెడు తన్ను నివ్విధము భూరిగ( గైకను శయ్యపై. బరుం 
డంగ నట వేది నగ్ని వలె డగ్గజి పల్కెను బ్రీతిమై వెసన్‌ 
విగత జలమ్మునం దకట పృథ్విని వంతెనం గట్ల రెవ్వరున్‌ 
ల 
మగనికి జూప గార్యమును మానిని లమ్మిక యుద్యమించుమా 


ఆ విధిః బ్రోత్సహింపంబడి యంతటః కైకయె గుబ్బతో నసూ 
యా వశయై మృగాక్షి తన యందపు గర్వము చెల్ల మిక్కిలిం 
దా విడనాడి భూషణ వితానము ముత్యపు మాల లర్హముల్‌ 
దేవి సరోషమే బయలు దేజెను క్రోధ గృహమ్ము లోనికిన్‌ 


అంత హేమ సదృశ మగపడం గైక ప 
రుండి నేల పైన దండ నున్న 

మంథర గని పలికె మంథర వాక్య వ 

శ యయి యివ్విధముగం జలము మీఅ 


వనమున కరుగుటయు( దనయు.. డా రాముండు 
రాజ్య మందుటయు భరతుడు జరుగ 

వలయు లేని యెడలం బార్జున కీవుస 

త్వరము తెలుపు నాదు మరణమె యని 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధనము సువర్ణము రత్నము 


లును భూషణములును నాకు రుచియింపవు కు 


బ్ద! నెజప అ డభిషిక మ 


వని రామునకు నది తుది దివస మగు నాకున్‌ 


భరత మాతకు మంథర తిరిగి పలికె 
రాజ మహిషికి నిట్లు పరాక్రమంపు 
మాటలను మేలు కూర్చెడు బాట నలరి 
యహిత మా రఘురామున కడరు నట్టు 


పడయ రాజ్యము రాముడు పడతి! నీవు 
నీ సుతండు తపింతురు నిక్కముగను 
జేయు మవ్విధి కళ్యాణి శీఘ్రముగను 
భరతుం డెవ్విధి రాజ్యమ్ము వడయం గలండ్‌ 


మాటల తూపులు మంథర 

పాటవముగ మటిల మటల పటివగ(దా నా 
రాటమున( గరము లురమున 

నా(టి వెజం గైక యతి ఘనమ్ముగ బొగిడెన్‌ 


ఇచట నుండి యమాలయ మేంగు టీని 
నేను లేక రాముండు చనం గానకు చిర 
కాలము భరతుడు సమృద్ధ కాము డగుట 
యేని తెలిపెదు మంధర టీని కింక 


వలదు పజుపులు దండలు వలదు చంద 
నమ్ము కాటుక యన్నపానములు నాకు 
దేని గోరను జీవమ్ము నైన నింక 

రాము డడవి కేగక యున్న భామ! నేను 


ఇట్టు లల్ల బలికి యంత బట్టి పటు 


ల 


విడిచి స్వీయ విభూషణ వితతి నెల 


గ 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


నేల కిన్నరీ భామిని వోలా.బజుపు 
లుండ కుండ కైకేయి పరుండె( గనలి 


ఆ.వె. ఆగ్ర హాంధకార మావహింప విసర్టి 
తాభరణ నికాయ యయ్యె విమన 
యంధకార మందు నడంగిన తారల 
తోడ నభము భంగి తోచుచుండి 56. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొమ్మిదవ 


సరము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 10. 


దశరథు. డేతెంచి కో పగృహమ్మున నున్న కైకను గాంచి పరిపరి విధముల నూజార్చుట. 


కం. భృశ పాపిని కుబ్ల భృశము 
జు 
విశదపజచిన విధి దేవి విష బాణము నా 
ట శమించు కిన్నరి విధం 
బశాంతి తోడుతం బరుండె నా కైక ధరన్‌ 1. 


ఆ.వె. నిశ్చయించి యిట్లు నెలంత కైక మదిని 
జేయ దగ్గ పనిని జెలువముగ వి 
చక్షణ వచియించె సర్వము మెల్లగ 
మంథరకు వెసన్‌ సమంచితముగ 2. 


తే.గీ. లలన లొంగి మంథర మాటలకును దీన 
కైక నిట్టూర్చి వేడిగ గాలిదిండి 
న్న ల 
పటి వోల నొక్క క్షణము స్వాంత మందు. 
లయ 
జింత సేసె మేలొనరించు వింత గతిని 3. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చెలిమికత్తెయు నర్ధార్ధిని లలితంపు( 
గైక నిశ్చయమ్మును విని కరము ప్రీతి 
గుబ్బ సిద్ది కల్లెనని గ్రక్కునం దలంచి 

wm ౧ 


LO ౪2 


హర్ష మందా జిత్తమ్మున నధికముగను 
కనుబొమ లలుకన్‌ ముడిచియు 

ననరిచి నిశ్చయ మతి ధృతి నుర్వినిం దనమే 
నునిచి యబలామణి పరుం 

డెను దేవి తపించుచున్‌ బెడిదముగ నెడందన్‌ 


అచట చిత్రము లగు నా మాల లాభర 
ణములు దివ్యములు కనలిన కైక 
విసర భృశముగ గనిపించె నెల్లడ నేల 
పైన జెదరి వింతగా నిటు నటు 


దండ లాభరణమ్ములు మెండుగ వెలి 

౧ నట. దారల భంగి గగనము నందు 

మాసి నటి బటల వెల్లె రోస మొక్క 
ల ల ౧ 

జడను బద్ధ కిన్నరి వోలె. బడంతి కైక 


రామాభిషేచనమ్మును 

భూమీశుండు పంచి యట్లు పొంతను గల యా 
భూమి జనుల నెల్ల ననిపి 

ధామము లోనికి నరిగెను దశరథు( డెలమిన్‌ 


నేడు రామాభిషేకము నేరి రెల్ల 

రంచు నెటి(గి వశియ హృదయమ్మున వచి 
యింపః బ్రియము బ్రియార్హ మహిపషికి నేంగె 
నంతిపురమునకు దశర థాధిపుండు 


చేరెను గైక గృహ వరము 
భూరి యశుండు ధవ లాభ్ర పూరిత గగనం 


10. 


బా రాహువు గూడ వెలయ 
దోరము చంద్రుం డరిగిన తోయమ్ము వెసన్‌ 


చని తాం గాంచెను గీర కేకి చయ సంచారమ్ము వాద్య వ్రజ 
ధ్వని సంతుష్టముం గ్రౌంచ హంసరుత భాస్వంతమ్ము( గుబ్దాసతీ 
ఘన వామాబ్ద ముఖా యుతమ్మును లతా గంభీర చిత్రాలయాం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గన విన్యస్త మశోక చంపక ముఖ కాజ ప్రమోదమ్మునున్‌ 


దంత రజత సౌవర్ణ యుత వర వేది 

కా విలసితమ్ము నిత్య పక్వ ఫల పుష్ప 
భాసితమ్మును వాపీ విభవ సమాయ 
తమ్ము సుందర వేశ్మరాజమ్ము మటణియు 


దంత రజత సౌవర్ణ యుత పర మాస 

న చయ విలసితమ్ము వివిధాన్నవర పాన 
భక్ష్య నిచ యోపపన్నము భవ్య భూష 
ణావృతస్త్రీ యుతము+ బోల నమర పురము 


వృద్ధి మంత మంతఃపుర మద్ధరణి ధ 
వుండు ప్రవేశించి తన ప్రియంపు సతి కైక 
నచ్చట శయ నోత్తమమున నరయఃం జాల 
డా దశరథుండు విస్మయ మంద నెడంద 


మను జాధిపుండు కాంక్షా 

ఘన తప్తుండు భార్య దయితం గాంచక యచటన్‌ 
మునిగా విచారమ్మునః గడు 

మన మందు నడిగెను మజీయు మానిని జాడన్‌ 


మున్నెన్నండు తన రాకను 

మన్నన సేయక యెటు(గదు మణీయు నహో తా 
నెన్న(డు శూన్య గృహమ్మును 

మిన్నక చేరగ నెజు(గండు మించి తలంపన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తనదు లాభము మాత్రమ మనము నందు. 
గోరు మూర కైకను దాను నేర కుండ 
రాజసత్తముం డడిగెం బూర్వంపు రీతి 

నిల్లు సేరి దశరథుండు తల్లడిల్లి 


క్రోధ మూని దేవి క్ర్రధాలయము సేరె 
నంచు ద్వార పాల కాంగన వచి 

యించె బీతి నంజలించి దేవా! యని 
కాంచి వినయ మడర నంచితముగ 


విని యా మాటలు భూపతి 

మనం బెజీయ బెట్టిదముగ మజిలన్‌ వగ పం 
దెను ఘనముగ నింద్రియములు 

దనరం గంపితము లయి వ్యథ చెలంగ భృశమున్‌ 


తగని యట్టి విధము ధరపైన పడి యుండ, 
బడంతి కైక నరసె. బుడమి పతి వి 

షాద మందు మండు సరణి కన్పించుచు 
దశరథుండు రోష ధామ మందు 


తరుణి భార్య నతండు తనదు ప్రాణము కన్న 
మిన్నను విమలుండు మేటి పాప 
చింత వృద్ధుం డచట వంత. గాంచెను నేల 


పై. బరుండ నామె బార్ధివుండు 


తెగిన లత వోలె పతితంపు దివ్య భామ 
వోలె పడ్డ కిన్నరి వోలె కూలి నట్టి 
డ ల 
యప్సరస వోలె భ్రష్ట మాయవలె బద్ద 
లట wm 
హరిణి వోలె నవని నున్న యామెను గని 


వేటకాని విషపు టమ్ము నాటి నట్టి 
యాడ యేనుగు లాలించు నా గజేంద్రు 
పగిది స్నేహమ్ము సెలగంగ( బడతి కైక 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నంత రాజు స్పృశించె( గరాబ్దములను 


తాకి ప్రేమ తోడ తప్త నరేంద్రుండు 

కమల పత్ర నేత్రం గర కమలము 

ల వచియించెం గామి లలితంపు మాటల 
ననునయించుచు గడు నతివ తోడ 


దేవి యెజుంగ నా పయి యతీతపుః గిన్కకు కారణమ్మహో 
యీ విటు లుండ నెవ్వరు శపించిరి యెవ్వ రగౌరవమ్ము నీ 
కే విధిం బేసి రిప్పుడు శుభేక్షణ నేలం బరుండ నక్కటా 

నీ విట మూరె దుఃఖ మెద నిక్కము నాకిట మిక్కుటమ్ముగన్‌ 


నే శుభప్రద చిత్తుండనే పుడమిని 
నేల శయనించితి వచింపు మింక భూత 
మావహించిన రీతిగ నకట బాధ 


న్‌సంగ నామది కివ్విధి నుచిత మౌనె 


కుశల మీయం గలరు గొప్ప వైద్యులు చెంత 
నన్నిట నరయంగ వ్యాధి యేమి 

భామ చెపుమ నీకు( బన్నుగం గూర్తురు 
కుశలము త్వరితము దిగు లది యేల 


ఎవ్వరికి: బ్రియ మీ వలె నెవ్వ రప్రి 

యమ్ము సేసిరి నీకు భృశమ్మ యెవ్వ 

రంద వలె బ్రియ మెవ్వ రే చంద మప్రి 

యమ్ము వడయ వలయు, జెప్పు మిమ్ముగ నింక 


వగవకు మెండ నీకు మెయి భామ! యవధ్యు( దలంతె చంపగా 


దగదని యందువా వధకు. దథ్యపు టర్హునిం జంప జెప్పుమా 
మగువ దరిద్రు విత్తమున మాన్యుని, జేయ దలంతె భాగ్యవం 
తుం గడు బికారిగాం తలంతె తూర్ణము సేయగ నేరి నైననున్‌ 


నేనిక నా వారందటు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మానిని! నీకు వశులే కమలపత్రాక్షీ ! 
యే నీ యభిమత మెన్నండు 
నే నది దాటంగ నేర నిక్కము సుమ్మీ 


ఇష్ట మైనది యడుగుమ కష్ట మైన 
నాదు జీవితమ్ము నయిన లే దనక నొ 
సంగుదును బట్టు నాపై నెబుంగు దీవు 
శంక వల దొట్టు నీపై నొసగుదు ముదము 


ఈ చక్రంబు చరించు మేర వనితా యీ భూమి నాదే సుమీ 
ప్రాచీనమ్ములు సింధు దేశమును సౌరాష్టమ్ము సౌవీర సా 
వాచీ భూములు వంగ మత్స్య మగధ ప్రాంతాళి కాశీ పురం 


బా చెల్వమ్ములు నంగ కోసలలు రాజ్యమ్ముల్‌ సుసంపన్నముల్‌ 


ధనము ధాన్యములు వితత వస్తు రాశి మే 
కలయు గొజ్టైల గమి చెలంగు నచట 

నిచ్చ మెచ్చి నట్టి దేది యేని యడుగు 
కైక సుంత శంక లేక మురిసి 


బేల! లే లెమ్మ యాయాస మేల భామ! 
భయము నీకేల కల్గెను బలుకు నిజము 
తీర్లు దానిని వేగంబ దిగులు వలదు 


మంచు నెల్లను సూర్యుండు మాపు నట్లు 


అన విని నిట్టూర్చి పలుక 

గ నెంచి యప్రియ మొసంగ ఘన పీడనమున్‌ 
మనుజ పతికిం గైక దొడం 

గెను జెప్ప నిజపతి కంత. గీ డొనరింపన్‌ 


31. 


32. 


33. 


34. 


35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు బదవ 


సరము. 
౧ 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సరము 11. 
౧ 


కైక దశరథునకు దన కిచ్చిన రండు వరములను గుర్తు చేసి భరతునకు యౌవరాజ్యాభిషేకము 
సేయుట, రాముని. బదునాలు గేండ్లు వనమున నార చీర లూని జటాజూటముతో ముని వలె 
నివసింప బంపుటను గోరుట. 


ఆతని మార శ రార్తుని 

నాతత కామ వశ చిత్తు నవనీ ధవునిం 
జేతో దారుణ వచనము 

లా తన్వి కని యనె( గైక యాత్మేశ్వరుతో 


నిందింప లేదు నన్నెవ 

రుం దలశుంగ నవమాన రోషిత నిట నే 
చందమున గా నభిమతము 
డెందమ్మున( గలదు చేసెడిది నీవు విభూ! 


చేయ నిచ్చగింపం జెప్పు మొట్టును వేసి 
రాజ! చేయుదునని యోజ నేను 
బిమ్మట వచియింతు నెమ్మి నా కోరిక 
కోరం దగిన దాని గూర్మి మీటి 


అంత. బలికె. దాను సుంత నవ్వుచు. గక 
తోడ సుస్మిత గని టేండు కురుల 

పైన కరము లుంచి లోన గామ మడర 
బరమ తేజు. డెలమి కరము నిమిరి 


స్వాభిమాన! నీ కన్నను నీ భువి పయిం 

బ్రియ తర మయిన వారు నరయ మనుజుల 
యందు మనుజ శార్దూలము నిందు ముఖుండు 
రాము మించి ప్రియులు లేరు రామ! వినవె 


తే.గీ. 


కం. 


తే.గీ. 


రాఘవుల లోన ముఖ్యుండు రాముండా మ 
హాత్ముండు జయింప(గ నశక్య మైన వాండు 
జీవనార్హుండు వానిపై దేవి యొట్టు 

పల్కు మిచ్చ మెచ్చిన దాని పడతి! యింక 


అరయక యివ్వని మనంజా 

ల రమణి! యొక్క క్షణ మట్టి రామునిపైనా 
న రయమున నీ వచనము లొ 

నరింపం గలవాండం జుమ్ము నలినదళాకీ! 


పర సుతులకు నాకన్న న 
లరి మిన్న(గ నెంతు నట్టి రాముని పై నా 
న రయమున నీ వచనము లొ 

నరింపం గలవాండం జుమ్ము నలినదళాకీ! 


హృదయము స్పృశించి భద్రా! 

యిది యెల్లను గావు మెంచి యింపుగ నన్నున్‌ 
సదయం బల్కు మిపుడు మం 

చి దంచు నీవు మదిని, దలచిన యది యెల్లన్‌ 


అతివ నాపైన నీ శక్తి యది యెజుంగు 
దీవు తెల్లముగ నొనర్తు నింపు నీకు 
శంక వలదు నాపైన నే వంక నైన 


న్‌ట్టు నా సుకృతములపై బెట్టు చుంటి 


10. 


తనదు మనోరథమ్ము నెదం దల్చి నిజార్ధ మెడంద నిల్పియుం 
దనర ముదమ్ము పాక్షికము తద్దయు డెందము నందు గైక ప 
ల్కెను ముద మీయంగా ధవుని కీర్తిత వాక్య నికాయ మెల్లనున్‌ 


ఆ.వె. 


వనిత సుఘోర వాక్యములు వచ్చె ననంగం దదంతకం బహో 


ప్రతిన లిచ్చ టీవు క్రమముగం జేయుట 
యీ వరము లొసంగుట యెల్ల సురలు 


11. 


12. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నగ్ని ముందు నుండ నాలకింతురు గాక 
మూడు పదులు ముగ్గు రీడ రాజ! 


రవియు శశాంకు( డాకసము రాత్రి దినమ్ములు నా గ్రహాలియున్‌ 
భువియు జగమ్ములున్‌ దిశలు భూతము లాగృహ దేవ తాలియున్‌ 
సువినుత దేవగాయకులు శూర నిశాచర దైత్యసంఘమున్‌ 

వివిధ జన వ్రజమ్ము తగ విందురు గా కిట నీదు మాటలన్‌ 


సత్యసంధుండు సుప్రభాశాలి ధర్మ 

విదుండు సుసమాహితు,డు రాజు వినుండు వరము 
లొసంగు చున్నవా( డిట నాకు నుత్తమముగ 
దేవతా మూర్తు లార నా దెస దయ నిడి 


ఇట్లు దేవి తా గ్రహించి కామవశు ధ 
నుర్ధరుని వరదుని నుతు లొసంగి 
మిక్కుటముగ నంత నక్కాంత పల్కెను 
బలుకు లిట్లు తనదు భర్త తోడ 


స్మరియింపుమ నాథ సురా 

సుర భండన మందు మున్ను చోద్యమ కొన యూ 
పిరి యుండ నిన్ను హింసిం 

పరిపులు మిక్కుటము భూప చంద్రా! దానిన్‌ 


అత్తణి రక్షించితి నే 
నుత్తమముగ దేవ! నిన్ను యుద్ధస్థలినిం 
దత్తరమున వీడి మురియః 

జిత్త మొసంగితివి వరములు శీఘ్రమ నాకున్‌ 


ఆ వరములనే కోరుదు 

భూవర! దాచినవి నే నపుడు నీ కడనే 
యో వర సత్యవచన! నా 

థా!వినుమా నాదు గిరల ననురాగమునన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రతినను ధర్మబద్దముగం బన్నుగం జేసి యొసంగ వేని చో 
నతి రయ మింక( బ్రాణముల నార్య! త్యజింతును నే మహావమా 
నిత నయి యున్న నాం బలికి నీరజలోచన కైవశమ్ములో? 
బతిని నిమిడ్చెం బాశమునం బడ్డ మృగమ్మన నాశనార్థమై 


కామ మోహితు వరదునిం గాంచి పలికె 
నంత నిట్లు రెండు వరము లప్పు ద్‌సంగి 
నవి మహీపతి వచియింతు నా వరములు 
వినుమ యిప్పుడు రెంటిని దనరి నాథ! 


రామున కయి తెచ్చిన యట్టి రమ్యతరము 
లయిన యభిషేక వస్తువు లన్ని యుంచి 

చేయ వలయు రాజ్యమునకు శీఘ్రముగను 
భరతు నభిషిక్తునిగ నాథ! వర తనయుని 


రెండవ వరము సురదైత్య భండనమున 
నిచ్చినది ప్రీతి తోడ మహీత లాధి 

నాథ! యా కాల మిప్పుడు నాకు, దీర్చ 
వేగ యాసన్న మయ్యెను వినుము దేవ! 


దండ కాటవి వసియింప( దాపసి వల 
జడలు చిరాజినము లూని చక్కగ బదు 
నాల్లు వత్సరమ్ము లవని నాథ రాము. 
డరుగ వలయును జుమ్మి సత్వరము దేవ! 


భరతుండు యౌవరాజ్యమున భద్రు డకంటక ముండంా వలెం 
బరమపు( గోర్కి నా దిదియ పన్నుగ నిచ్చిన దీ వరమ్ము దే 
వర యిపు డేను వేండెదను వారక రాముని నేంగం గానకుం 
ద్వరితము నేడ చూడ మదిం దల్తును భూవర! నిశ్చయమ్ముగన్‌ 


నెమ్మి సత్యసంగరు(డవు కమ్ము రాజ 
రాజ! కుల శిల జన్మముల దగ రక్ష 
సేయుమ పరవాసం బది చిక్కుట కల 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


దపసు లందురు వలయు సత్యమ నరులకు 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్య కాండ యందు, 


బదునొకండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 12. 


భార్య కైక మాటలను విని దశరధుండు నిశ్చేష్టుండై దుఃఖము తాపము చెలంగ. తేఅికొని పరి పరి 
విధములం గైకను దారుణపుం గోరికలు తగవని నచ్చంజెప్పినను గైక యంగీకరింప కుండుట. 


కం. విని కైక దారుణ గిరలు 
మనుజాధిపుండు వగ పంది మనమున దాప 
మ్ము నొక ముహూర్తము తాంబొం 
దెను భృశముగ దశరథుండు దేవియె పలుకన్‌ 


కం. కలం గంటినో మనం బది 
కలవర మందెన కరమ్ము కాదేని రుజల్‌ 
గలిగెన్‌ మనమున నాలో? 


జెలరేగెన్‌ భూత మకట చేరి భృశముగా 


ఆ.వె. తలంచి యివ్విధముగ ధరణీశు. డరయక 
స్వాస్థ మింత యేని పడతి కెక 
థ్యో వ 
వాక్య పీడితుండు పడసెను జాల ప్రొ 
ద్దునకు సంజ్ఞ నచటం దనర నడలు 


కం. కడు భీతి బాధయు( గలుగ 
నెడందం బులినిం గన్న యటి యిటి పగిది. దాః 
ల అ 
బుడమి ననాచ్భాదము నా 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


యొడయు(డు కూర్చుండె నంత నుర్వీశుండే 


మంత్ర మహిమ గట్టుపడిన మండలమున 
ai య 

విషపు ఫణి వల నిట్టూర్చి వింత నక్క 

టా యని దిగులు మీజ మోహమ్ము వడసె 

మటిల శోకసంతప్ప్తుడు మనుజ వరుండు 


చాల ప్రొద్దు గడవం బొంది సంజ్ఞ రాజు 
దుఃఖితుండు క్రుద్దుండునై తోరముగను 
జకువుల తోడనె దహించు సరణిం జూచి 
కైకను బలికె భర్త వాక్యమ్ము లిట్లు 


క్రూర! దుష్ట చరిత! కులనాశినీ! రాము 
డేమి పాపము నొన రించె నీకు 

బాప చిత్త! నేను బడతి నీ కెన్నండ 
యిన వచింపు మకట యించు కైన 


కొలుచును మాతృ సమానము 


తలంచి నిను రఘూత్తము(డు సతత మా రాముం 


డు లలితముగ నెందుకు నిడు 
మల నీయంగ నుత్సహింతు మజి యాతనికిన్‌ 


రా కుమారి ఘన విష సర్పంపు భంగి 
నింట నుంచితి మది నేర కుంట వలన 
నాదు జీవితమున కెంచ నాశ నార్ధ 

మనంగ నిన్నక్క జమ్ముగ నడరి నేను 


జీవలోక జనులు చెలువముగం బొగడు 
చుండ గుణము లెన్ని మెండుగ రఘు 
రాము నిష్ట పుత్ర రత్నము నే యప 
రాధమునం ద్యజింతు రామ! చెపుమ 


సంపదను బ్రాణ మయిన గౌసల్య నయిన 


10. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నిక సుమిత్ర నయిన ద్యజియింప మన్న 
విడువ గలవాందడ పితృవత్సలుండు సుతుండు 
రాముని విడువ జాలను భామ! నేను 


చూచి నంత జ్యేష్ట సుతుని నత్యంత హ 
రమ్ము కలుగు నెడంద రఘువరేణ్యు. 
జూడ రాక యున్నచో నష్ట మగును జే 
తనయె నాకు భామ తత్‌క్షణమ్మ 


లోకములు మనః గలవు సూర్యుండు లేక 
సస్యములు పండు నింపుగ జలము లేక 
నాదు జీవిత ముండదు నందనుండు 
రాము! డిట లేకయున్నచో రమణి! నిజము 


పాప చింత యింక పాపచిత్తా! చాలు 
వీడు నిశ్చయమ్ము పాడిగాను 

శిరసు వంచి నతులు చేయుదు నీ కిట 
నన్నికం గరుణింపు నలిననేత్ర! 


పడతీ! యేమిది నీదు చింతన మహో పాపాత్మురాలా! మదిం 
గడు ఘోరం బధవా మదిన్‌ భరతుపై( గాంతా ప్రియం బప్రియం 
బెడందన్‌ నాది యెజుంగం గోరుదె బళా యీకించి నా కింపుగా 
బుడమిన్‌ ధర్మపరుండు నగ్రజుండు రాముం డంచు మున్నంటివే 


నీ వా మాటనునీ కిల 

సేవార్థము గాక యున్న. జెలువా నాకున్‌ 
నీ విక బ్రీతిం గూర్పంగ 

నా వాక్యమ్మును బలికితె యాశ్చర్యముగన్‌ 


పరు లను మాటలు విని శో 

క రయ సు సంతప్తవై వగం గూర్తు వహో 
తరలి కినుక వేశ్మమునకు( 

దరుణీ నాకు దగునే యదయ నా యందున్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


నయ సంపన్నా! యోదే 

వి! యడరె నిక్షాకు వంశ వీరుల యింటన్‌ 
నయహీనం బక్కజముగ 

బయల్పడం దవ వికృత మతి పన్నుగ నిటులన్‌ 


మున్ను సుంత యైన చిన్నతనపుం బల్కు 
పలికి యెజుంగ వీవు లలన యప్రి 

యంపు మాట నైన నందు వలన నమ్మ 
కుంటి నిప్పలుకుల వింటె నీవు 


పలుమారులు నా తోడను 

బలికితివే రాఘవుండు భరతుని తోడన్‌ 
లలనా నీకు సమాన మ 

ని లలితము గ బాల! వింటె నీరజ నయనా! 


కానన వాస మెవ్విధినిం గాంతి నసంగును ధర్మ మూర్తికిన్‌ 
మానిని రాఘవేంద్రునకు మన్నన లొందిన యట్టి వానికిన్‌ 
మేనున సౌకుమార్యునకు నిర్ణయగాం బదు నాలుగేం డ్లహో 
మౌనిగ నిల్వ రామునకు మత్సర మేలనొ భామ! నీ కెదన్‌ 


జగ దభిరామ రామునకు జారువిలోచన నీదు సేవలోం 

దగం దరియించు వానికి నితంబిని ఘోర వివాసనం బిటుల్‌ 
తగునె తలంపంగా భరతుం దద్దయు మించును నీదు సేవలన్‌ 
మగువరొ కాన నే భరతు, మానస మందు, విశేష మెంచనే 


సేవల గౌరవమ్మునను జెల్వగు నమ్మక మందు మించు వా 
రీ వుడమిం గుమారుండు నరేంద్రుండు రాముని కన్న నుండిరే 
వావిరి భక్తి తోడుతను బన్నుగం జేయడ నీకు సేవలే 

యీ వని తోప జీవినుల నే యపనిందలు దూటు లందెనే 


శుద్ధ మనమున రాఘవుం డిద్దరం గల 
జీవ రాశి ననునయించి శ్రేష్టపుం బ్రియ 


20. 


21. 


22. 


23. 


24. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కార్యముల బౌరు లెల్లరం గర మలరుగ 
జేసి వారి మన్నన లందు భాసురముగ 


జగములు నెగ్గు సత్యమున( జక్క(గ దానము చేత దీనులన్‌ 
సుగురుల నెగ్గు సేవలను శూరుల శత్రుల వింటి తోడుతన్‌ 
జగతిని రాఘవుం డలరి సత్యము త్యాగము దాన సఖ్యతల్‌ 

తగు శుచి విద్య యారవము తద్ద వెలుంగును రాము నందు. జూ 


అట్టి బుజు గుణ సంపన్ను నమర తుల్యు 
దేవి! పాప మాపాదింతు వీవు తేజ 

మందు సంయమి సము నందు నకట రాము 
నందు భావ్యమే నీకు నీ చంద ముండ 


అప్రియంపు మాట యొకటి యనగ వినను 
బ్రియము లెప్పుడు పల్కును బృథ్వి జనుల 
తోడ నిష్టుండు రాముని తోడ నెట్టు 
లప్రియము నీ కయి వచింతు నతివ చెపుమ 


నాకు గతి యెద్ది యాతండు కాక యువని 
యందు వెలయు దమము క్షమ త్యాగ మింక 
సత్య ధర్మములును గృతజ్ఞతయు భూత 

Gp 
ముల నహింసయు భృశముగ మూరి దేవి! 


కైకా! వృద్ధుని దస్తుని 

నా కాలునిం గాంచు వాని నరయుచు దయతో 
నాకుల చిత్తుని పైనన్‌ 

నీ కారుణ్యమ్ము( జూప నీ వర్ణ వి(కన్‌ 


పుడమిని సాగ రాంతమును బూర్ణము నిత్తును నీకు గోపమున్‌ 
విడువుమ యంజలించెదను వే(డెదు' బాదము లంటి యిత్తరిం 
గొడుకున కిమ్ము రక్షణము కూర్మిని రామున కంగనామణీ 
యొడయున కంట నీయకుమ యుర్వి నధర్మము నాకు నెవ్విధిన్‌ 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఈ పగిదిం దపించు మనుజేంద్రుని శోక విలోల మోహు సం 
తాప సముద్ర పారమును దాట నశక్తుని దీన మానసుం 

డై పలు మార్లు గావుమని యార్తిని వేడుచు నున్న వానినిం 
బాపిని కైక రౌద్రతర వాక్యము లివ్విధిం బల్కె( గాంచుచున్‌ 
వరము లొసంగి తపింతువు 

ధరాధినాథ! మణి యేల ధర్మవచనముల్‌ 

ధర బల్కెదు పన్నుగ నర 

వరాగ్ర గణ్యుండ! వీర! పాడియె నీకున్‌ 


అడిగినం గూడి రాజ బుషు లక్కట యేమని వారి కందువో 
తడయక ధర్మవేత్త! మది( దల్పితె యుత్తర మీయ నిట్టులం 
బడతికిం గావ నెవ్వరితె ప్రాణము నిల్పితి నట్టి భార్యకుం 

గడంగి యసత్య వాచ్యములు గ్రక్కున బల్కితి నప్పు డవ్విధిన్‌ 


ఇప్పు డొస(గి రాజ వరము 

తప్పి వచన మీ వహో యితరము పలికినం 
దప్పొనరించిన వాండవు 

తప్పక యౌదు నరపతులం దలంపంగ నాథా! 


శిబి యొస(గె దన మాంసమె శ్యేనమునకు( 
బావురాయికి జరిగిన వాదమునం గ 
పోతనమున కలర్కుండు మున్ను గన్ను 
లిచ్చి యుత్తమ గతులకు నేగ వినమె 


ప్రతిన సేసి వనధి రాజ వేలను దాట 
నేర దెన్నండైన మూరి పూర్వ 
వృత్తమును దలంచి చిత్తము నందు నీ 
యాన( జేయ కుండు మనృతముగను 


ధర్మమును ద్యజించి తనయు రాము నునిచి 
రాజ్యమం దహో నిరంతరమ్ము 
దుష్ట చిత్త! కోరు దువు పట్టమహిషి కౌ 


31. 


32. 


తేరే; 


34. 


35. 


36. 


37. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


సల్యతో రమించి సంతసింప 


ధర్మ మైనను లేక యధర్మ మైన 
సత్య మైనను లేక యసత్య మైన 
నా కొసంగి నవాక్యము లందు నాథ! లేద 
తిక్రమము సుంత యని చింతింప వినుము 


తనరి నీవు రాముని నభిషేకించిన 
విషము మిక్కుటముగః బ్రీతిం ద్రాగి 

నీ సముఖము నంద నేండ నే మరణింతు. 
జూచు చుండ నీవు చోద్యముగను 


ఒక్క దిన మైన నంజలి 

జక్క గ్రహించి నిలువంగ సతి కౌసల్యన్‌ 
వెక్కసమున నేంగాంచిన 

మక్కుట మే లాను నాకు మనుజాధీశా! 


భరతునిపై నా పయినను 


నరేంద్ర! యొట్టు నొనరింతు నందను రాముం 


ద్వరిత మటవికి ననుపుట కి 
తర మెద్దియు నొల్ల నేను దథ్యము సుమ్మీ 


విపరీతపు వచనము లి 

ట్లు పలికి విరమించె నంత లోలాక్షి యటన్‌ 
విపరీతమ్ముగ విలపిం 

చు పతికి మారాడకుండుం జోద్యము గా(గన్‌ 


విని యశుభంపు మాటలను వేండ6గం గైక యరణ్య వాసమే 


38. 


39. 


40. 


41. 


42. 


తనయుల. బెద్ద రామునకుం దప్పక యీ భరతాఖ్య సూరికిం 
దనరుచు. గట్టం బట్టమును దద్దయు దుఃఖము తోడ మిన్నకుం 
డె నట నొకింత సేపు పతి డెందము వ్రక్కలు గాంగ బాధతో 


ప్రియ మగు దేవి నప్రియ మభీతినిం బల్కు సతీ మతల్లినిన్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


భయమునం గన్ను లార్పకయి పార్ధుండు సూచుచు నుండె ఘోర శో 


క యుతము లింక వజ్రనిభ గర్హిత వాక్యము లాలకించి ని 


ర్టయం బలుకంగ డెందమున దా సుఖ మింతయు. బొంద నేరండే 


దేవి సేసిన నిర్లీతి ధృతినిం జేసి 

నట్టి శపధమ్ము( దన చిత్త మందు నెంచి 
రామ యని నిశ్వసించి తారాల ఖండి 
త తరు భంగి వేగమ్ముగ ధరణి పతియె 


మతి యుడిగి నట్టి భంగి నున్మత్తు భంగిః 
దేజ మణంగిన సర్పంపు టోజ నాతు 

రుని విధము విపరీతు(డై ఘనముగం బడి 
యుండె దశరథుం డవనిపై నండ లేక 


దీనము గా నిలా ధవుండు తేటి యొకింత వచించెం గైకతోం 

గాన కనరదాయకము కన్పడ నర యుతమ్ము పల్క ఘో 
థ థ 

రానయవాక్యముల్‌ తగునె యక్కట భూతము పట్టి నట్టుగా 

మానిని! పల్క సిగ్గిలవె మన్యువు నందంగ నేల యివ్విధిన్‌ 


బాలా మున్నెజుంగను నీ 
శిలవ్యసనమ్ము నేండు చెన్నుగం దెలిసెం 
జాల విపరీతముల యీ 
లీలలు పరికింప నకట లేమా! వినుమా 


ఎవ్వరి వలనం గలిగె నీ 
కివ్విధపు భయం బెడంద నిట భరతునకే 
యివ్వసుధా పట మడుగు 
ల 
దవ్వన వాసమ్ము నీయ నా రామునకున్‌ 


విడువు మిట్టి భావ మెడంద ననృతమును 

భామ యెంచి తేని పతికి లోక 

మునకు దనయుండు భర తునకుం బ్రియమ్మును 
నిజముగ మది లోన నీరజాకి! 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


పాపాత్మురాల! క్రూరా! 
యే పాపము దుఃఖ మయిన నీ వరసితి నా 
లోపల రాముని యందుం 


బాపపుం బను లాచరించు పరమక్షుద్రా! 


రాముని గాదని భరతుం 

డీ మహి నేలంగ నొల్లం డెవ్విధి నైనన్‌ 

రాముని ధర్మము లోనం 

దా మించు నని మది నెంతు( దరుణీ! వినుమా 


రామా వన మే(గు మనుచు 
భామా నే బలుక వాని వదనము వాడం 
గా మునిగిన శశిం బోలుచు 
రాముని నే నెవ్విధం బరయం గలవాండన్‌ 


చక్కగ జేసి నటి సఖ సంయుత నిశ్చిత నిర్ణయమ్ము నే 
ల ణ 

నక్కట యెట్లు సూడ గల నయ్యది యిత్తటి రిత్త వోవగా 

స్రుక్కిన సంగరధ్వజిని. జొప్పున నోడంగ శత్రు కోటికిన్‌ 

దిక్కుల నుండి వచ్చిన సుధీ నరపాలుర కేమి చెప్పుదున్‌ 


బేల! చిరకాలముగ( దా 

నేలం బాలించుచు నిట నిల్చెను గాదే 

మే లగు నిక్వాక్సన్వయ 

పాలకు డేమి ఫల మంచు బలుకరె నృపులున్‌ 


అడిగిన వృద్ధులు విబుధులు 

కడు గుణవంతులు సుతుండు కాకుత్సుం డె 
క్కడ యని నన్నక్కట నే 

నుడువెద నేమని వచింప నోటికి నగునే 


కైక కరము నన్ను గష్ట పెట్టగ రాము 
నడవి కంపితి కట కొడుకు నంచు 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నిజము చెప్ప నది యనృత మందు రందటు 
నమ్మ, జాల వరు నయ విదూర! 


రాఘవుం డే(గ దారు ణారణ్యమునకు 
నన్ను గౌసల్య యొవ్విధి నెన్ను మదిని 
నప్రియం బివ్విధి యొనర్చి యబల కమి 
యందు బదులుగ నక్కట సుందరి( గని 


ఆయా వేళల దాసి నా సఖిగ భార్యా భంగియుం జెల్లి నా 
సాయం బుండును దల్లి నా సతము కౌసల్యా మహారాజ్ఞియే 
నాయం దెప్పుడు ప్రీతి నుంచు నెద దా నా కిచ్చె సత్ఫూను నే 
నా యర్హాంగిని నర్హురాలి నయొ నీ కై గౌరవింపం దగన్‌ 


నీ కొనర్చి నట్టి కైక! సతతము ల 
వియె తపించు చున్నవి కర మిపుడు 
రోగి కన్నమందు రుచిక రాపథ్యపు. 
గూర యొసగు నట్టి తీరు దనరి 


రాముని యవమానమ్ము నరణ్య వాస 
మెటీ(గి భీత సుమిత్ర నన్నెట్లు నమ్ము 
నాదు మృతి రాముని వివాసనమ్ము రెండు 
నెటి(గి వైదేహి శోషించు వెజచి కరము 


కిన్నరుండు లేని హిమగిరి: గిన్నరి వలె 

వేదనం దపించు వైదేహి నాదు ప్రాణ 

ము హరియించుం దథ్యముగను మునుంగ నామె 
దుఃఖమున సమయుదు గని తూర్గముగను 


అటవిం దిరుగు రాము నరసి రోదించెడు 
సీతం గాంచి నేను జీవితమ్ము 

నందు సుంత యైన నాశ నుంచ గలనె 
యెవ్విధమ్ము వైన నెంచి చూడ 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తనయుని గూడి విధవ వయి 
వనితా యలుదు పుడమిని వనమున కగన్‌ 
ఘను. డా రాముడు దేవీ! 


మన నుత్సాహమ్ము( జూప మదిలో వినుమా 


విషము గూడిన మద్యము ప్రీతిం ద్రాగు 

నరుని వలె భృశ మసతి వైన సతి వీవు 

రూప మందు నత్యంతము రూపవతివి 

సతివి యంచు నెంచితి మది నతివ! యకట 


తీయని మాట లనృతముల 

నో యతివా! యనునయింతు వొప్పుగ నన్నున్‌ 
బోయ కలస్వనమున నా 

హా యడవి మృగమును బట్టి యడబచెడు భంగిన్‌ 


కల్లు త్రాగు బొమ్మని భంగి కాపురుషుని 
గను దనయుని నమ్మ ననుచు. గాంతు రార్య 
జనులు ధిక్కరింతురు నన్ను శంక లేక 
రాజ మార్గము లందు నిలబడి యకట 


అకట యెంత శోక మక్కట యెంత యు 
పద్రవమ్ము నీదు పల్కు లోర్పు 

తోడ వింటి నిట్లు దుష్ట కార్యము మున్ను 
జేయ దాని ఫలము చేర నిపుడు 


పాపిని! చిరకాలమ్ముగ 

గాపాడితిం బాపి నైతి రైక! తెలియకే 

యే పాశము నింట నునుప 

నా పాశమ్మె యురి యయ్యె నాహా తలథన్‌ 


పాపం డెటుగ కుండం బామును జేత నొం 
టరిగం బట్టి నట్లు తరుణి! నిన్ను 
గూడి తనరు చుంటిం గూర్మి నేరకయె మృ 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


త్యు వని నీవు నాకు, దోయజాక్షి 


నాచే దురాత్ము చేతను 
వే చేయం బడె నపితృకుండు వింతగ రాముం 
డే చీ యనంగ లోకులు 
తోచును నా కరు లన/గం దోరము నన్నున్‌ 


మూర్జుః డీ దశరథుడు కాముకుడు నకట 
యొక్క వనిత కొజికు నంద నోత్తముని ర 
ఘుప్రవరు( బంపుచున్నాండు ఘోర కాన 
నమున కని లోకు లందురు నన్ను గాంచి 


వ్రతములను బ్రహ్మచర్యము వలన నింక 

గురువులకు సేవ లందును గరము నంద 

నుండు కృశించె ననుభవించు నెడను దిరిగి 
కలిగె రాఘవునకు ఘోర కష్ట మకట 


మారు మాట పలుక నేరండు నా తోడ 

గాన కే(గు మనినం గాంత! వినుము 

మంచి దంచు పలుకు మించ(గ వినయమ్ము 
వినిన రాము. డిందు వింత లేదు 


చోదితు. డయి నాదు సుతు. డేగ నటవికిం 
బల్కిన విపరీత వాక్యములను 

బ్రియ మగు నవి నాకు వినినంత నక్కట 
తనయు+ డట్టు లనండు తథ్యముగను 


తా నెజు(గండు నా భావం 


బూనంగ స్వచ్చపు( దలపుల నుత్తమ సుతుండే 


గానన మేంగు మనంగా 
నౌనను జింతింప కింత నానందముగన్‌ 


లోకముల కసమ్మతముగ నా కుమారు 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


డే/గం గాంతారమున కిట్లు వేగమ మర 


ణం బనుపు నన్ను యమ సదనమ్ము( గాంచ 


క్షమకు నెన్నండు నర్హుండు కాని వాని 


మనుజ శ్రేష్టుండు సనగ 

వని కేను మృతుండు కా(గ( బాపంబిం కే 
మి నెలత! మిగిలిన వారికి 

జనులకు జేయంగ నెంతు చల మేపారన్‌ 


నన్ను రాము నింక నందను లిద్దణిః 
గోలుపోవ సైపం జాలక ఘన 

శోక భార మెడంద సుదతి కౌసల్య న 
న్ననుగమించు మృత్యు వందు నకట 


నన్ను గౌసల్యను సుమిత్ర నందనులను 
ముగ్గుర నరకమునః ద్రోసి పొందు రహి స 
నాతన కుల మిక్ష్వాకు గుణ కుల మేలు 
వీడ నేను రాముడు దాని విలువ తజు/ 


రాముని కానన వాసము 


భామా! ముద మొసగ నేని భరతున కెడందన్‌ 


నా మరణమ్మున నాతం 
డీ మహిం దర్పణము నాకు నీ రాదు చుమీ 


అయ్యొ నా పగదానివి యియ్యెడం గృత 
కామ వేలుదు విధవగ భూమిం బురుష 
పుంగ వుండే(గ నడవికిం పుత్రు తోడ 
మరణ మందంగ నేను దనరుచు భృశము 


78. 


79. 


80. 


81. 


82. 


నృప కన్యామణి రూప మంది కట నా నీకాయ్య మేతెంచితే 
యపకీర్తిం బరిభావముం గరము నా కందించితే ధాత్రినిన్‌ 
విపరీతమ్ముగం బాపకృత్యుని వలెన్‌ వీక్షింత్రు నన్నీ జనుల్‌ 
కృప లేకింతయుః జేసి తిట్లు నను గైకేయా సుఘోరమ్ముగన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


విభుండు రాము డెవ్విధి నడవిం జరియించు 
నకట నాదు కుమారుండు హయము లందు 
గజము లందు రథము లందు గదలు సున్ని 
తుండు పాదచారి యగుచు నెండ లందు 


ఎవనికి వంటవారు కడు నింపగు నన్నము కుండలమ్ము లూ 
ని వజలి వంట సేయుదురొ నెమ్మి సపానము లట్టి వాం డహో 

తివిరి కషాయముల్‌ మజియు తిక్తములుం గటు తీవ్ర భక్ష్య రా 
శి వన సులభ్య మెట్లు నృపశేఖరుం డక్కట యాహరించునో 


అర్హము లగు బట్ట లలరి ధరించి సు 
ఖమ్ముగ వసియించు ఘనుడు రాఘ 
వుండు నేలపై( బరుండి కాషాయ వ 


సముల నెటు లూను దలప( గలనె 


ల 


(4 


ఎవ్వరన్న వాక్యము లివి యేగుట వన 
మునకు రాముండు భరతుండు పొందుట యభి 
షేచన మడరి తలశతుంగ జిత్రము లగు 
దారుణంబు లచింత్యము లార చెపుమ 


అతివలు స్వార్థపర లరయ 
నతులమ్ముగ మోసగత్తియలె నిత్యమ్మున్‌ 
సతు లందటి నే ననను భ 


రతుని జనని మాత్ర మందు రమణుల యందున్‌ 


చెడు తలపుల దాన! ధనాశ కడు దనరెడు 
దాన! క్రూర! నా కివ్విధిం దాప మొసంగు 
దాన! ధృఢమతి నా లో హితకరుం డైన 
రామునం దప్రియము కంటి వేమి యిపుడు 


రాముని గని మును(గ నుపద్రవము లందు. 
దండ్రులు త్యజింత్రు తనయుల దారల( బ్రియ 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


90. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


లను విడుతురు భర్త లిక సర్వమ్ము నీ జ 
గమ్ము మునుంగును గ్రోధ సాగరము నందు 


దేవ సన్నిభ రూపుని దివ్యముగ న 
లంకృతు నను గదియు వాని రాముని సుతు 
గాంచ హర్షింతు వీక్షింప గానె యువకు 


ని వలె నౌదు నప్పట్టున నీరజాక్షి! 


నడకలు ధాత్రి జాగును ఘనమ్ముగ సూర్యుడు రాక యున్ననుం 
బుడమిని వర్ష మీయక సమున్నత మున్న పురందరుండు రా 
ముండు వన మేంగం గాంచిననె ముని వ్యధార్ణవ మందు మించి య 
వ్వండును సజీవముండం డని భావన మియ్యది నాది భామరో! 


నా లయ మెంచు దానిని ఘనద్విష నాజిడి నిచ్చు దానినిన్‌ 
మేలుగ నింట నుంచితిని మృత్యువుం బోలిన దాని నక్కటా 

కాలపు సర్పి నంకమునం గానక నుంచిన భంగి మోహ మా 
భీలము నిండ డెందమున వేగ వినాశము గోరి నట్టులన్‌ 


వీడి రాముని లక్ష్మణు తోడ నన్ను 
భరతు నుండం దోడుగ నీవు పట్టణమ్ము 
రాష్ట్ర మేలనీ బంధువుల సమయించి 
సంతసింపం గరమ్ము నా శత్రు గణము 


వెతల నున్న వాని వేధించుదాన క్రూ 

ర! బలవంతముగ గిర లన నేండు 

విజిగి తతిక్షణమ్ము వేయి ముక్కలుగను 
నేల నీదు పండ్లు రాల వేల 


అప్రియం బించు కేనియు ననండు పరుష 
వచనము లజుంగండు ప్రియమ్ము పలుకు వాండు 
గుణ గణముల నారాధ్యు( డగుణము నెట్టు 
చూతు వట్టి రాముని యందు+ జోద్యముగను 


91. 


92. 


93. 


94. 


95. 


96. 


తే.గీ. కేకయ నృప పాంసని నీవు శోక మందు 
మునింగిన జ్వలించినం గృశియించిన విజుగుచు 
వేయి తున్కలుగం బడిన. బృథ్వి దారు 
ణ మ్మహితము నే నొనరింప( జుమ్ము బాల! 97. 


చం. అసికి సమాన మీవు సత మప్రియముల్‌ వచియించు చుందువే 
వెసం గడు దుష్టభావములు పెక్కులు కన్పడు నీదు చిత్త మం 
దసతివి వంశ నాశినివి యాత్మను రంజిలం జేయ నేరవే 
మసల+గ నీవు సైప నిక మానిని కాల్లు సబంధనం బెదన్‌ 98. 


తే.గీ. జీవితము లే దన సుతుని నే విడిచిన 
సుఖము కల్లునె జీవింప సుఖము కలదె 
నా కహితము సేయం దగదు నారి! కరుణం 
జూడు పాదము లంటుచు వేండుకొందు 99. 


తే.గీ. దారచే( బట్టు వడి యెడంద నమితముగ 
భూమి పాలుం డనాథునిం బోలి యేడ్చు 
చుంబడె రోగి పగిది దేవి సుదతి చాపం 
జరణము లడముగాం జేర జాల కకట 100. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు బన్నెండవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 13. 


కైకేయి తిరిగి యా వరములనే యడుగ దశరథుండు తాపముతో భార్యను వలదని వేండుకొనంగ 
నొప్ప కున్న విసంజ్ఞ నేలం బరుండిన రాత్రి యగుట. ఉదయమున మేలుకొలుప రాజును వారి 
నతడు వారించుట. 


అతివ యనర్ధ రూపిణి నిజార్ధ సుసిద్ధయె భీతి హీనయై 
ధృతి భయ రూప దర్శిని పతిం గని కోరె వరమ్ము లంతం ది 
ర్లి తరుణి కోరగం దగని కీ డన నొప్పని వాని నిద్ధరం 

బతిత యయాతి భంగి నిలం బండిన భర్తను బుణ్య మాజంగా 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


సత్యవాది నని దృఢపు సద్వతుండ 

నంచు బల్కెదు వుద్ధతి మించి రాజ! 
వరము లిచ్చి నాకివ్విధిం దిరిగి కాద 
నంగ యత్నింతు వక్కట నలిన నేత్ర! 


తడబడిన రీతి నక ముహూర్తమ్ము నిలిచి 
గైెక యన నాలకించి భూకాంతు( డంత 
బల్కొ( గ్రోధమ్ము చెలరేగ బదులు దశర 
థుండు చిత్త మందు వగపు నిండ నిట్లు 


మరణింప నేను రాముం 

డరుగ వనమ్మునకు నో ని జామిత్రా యూ 
ధర నీ వుండుమ సుఖముగం 

దరుణీ! యీప్పితము దీర దద్దయు నీకున్‌ 


స్వర్గమున కేగ నన్నున్‌ 
స్వర్గావాసు లడుగం గుశలము సుతునకున్‌ 
దుర్గతి యా రాఘవునిది 
తిర్గుచు నుండ వన మందు. దెలిపెద నెట్టున్‌ 


కైకేయికి( జేయ+( బ్రియము 

కాకుత్ము ననిపితి నేను గానకు ననగన్‌ 

వీ(క నిజము నే నుడువుచు. 

గైకా! యది యనృత మౌ నకట యే మందున్‌ 


చిర కాలమునకు శ్రమమున 
వర పుత్రుండు కల్లి నాకు బాలార్తికి ని 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ద్దర రాముండు ఘన బాహువు 
తరుణీ! త్యజియింతు నెట్లతనిం దర మగునే 


శూరుండు విద్యల నన్నిటి 

నేరిచిన జితాగ్రహుండు నీరజ నేత్రుం 
డా రాము క్షమాపరు నే 

నే రీతిని వీడ నేర్తు నెన్నం డైనన్‌ 


ఎట్లు లిందీవరశ్యాము దిట బలుని 

ల ల 
దీర్ణ బాహుని సుందర దేహు దనయుః 
బ్రియతముని రాము నంపుదు వీడి దయను 
దండకా వనమునకుం బంత మది యేల 


అర్హుండు సుఖముల కనర్హుండు దుఃఖమ్ము 
లంద నెన్న, డేని నందనుండు 

రాము డెంచ నట్టి రాముని నెట్లు థీ 
మంతు( జూతు( దాను వంత లంద 


దుఃఖములకు. దగని వాని దుఖములవ 
శమ్ము సేయక మున్న యా చావు కల్ల 
నాకు సంతసింతు మది ఘనమ్ముగ సుఖ 
ముల ననుభవింతు( దప్పక నలిన నేత్ర! 


క్రూరురాల! పాపావృత ఘోర చింత 

నా! సతత సత్య విక్రమునకుం బ్రియ మగు 
రామునకు నప్రియమ్ము పరాభవమ్ము 
తోడ నపకీర్తి నాకు నిత్తు వది యేల 


విలపించు చుండ నవ్విధి 

గలవరపు మనమ్ము తోడ గాంతుండు సూర్యుం 
డల పశ్చిమ గిరిం జేరెను 

జెలంగెను చీకటి దిశలను శీఘ్రమ యంతన్‌ 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆర్తిని విలపించు నా రాజునకు మూడు 
జాముల నిసి వెల్ల జంద్రమండ 

లమునః బ్రభలతో: గరమ్ము నయిన వెల్లు 
నీ యం జాల దకట యింత యేని 


వేండిగ నిట్టూర్చి పుడమి 


లేడు దశరథధుండు జరుం డజిముజి నలందురెం 


జూడంగ నభ మాసక్తిం 
గూడిన చక్షువుల తోడ ఘోరపు టార్తిన్‌ 


ఉదయ మేను గోర నో రాత్రి! నక్షత్ర 
భూషణ! దయం జూడుము నను భద్ర! 
యంజలి ఘటియించి యార్తిని వేండెద 
నిన్ను నేండు దీన నృపతి, గనుమ 


లేకున్న నేయు రయముగం 

గైకం గ్రూరాత్మ నిచట గాంచంగన్‌ ల్లన్‌ 

నా కెవ్వని వలనం గలిగె 

ని కృచ్భుము లివ్విధముగ నెడంద కలంగన్‌ 


పలికి యిట్లు తిరిగి పారివుం డంజలి 
తోడ వేండం జాగె. దోయజాక్షి 
నింకయు సతి కైక నీక్షించి పల్కెను 
భాషణమ్ము లిట్లు భద్ర మెంచి 


సాధు వైన నడత కల నీ ధవు నతి 

దీను నీ వశమం దున్న వాని నాయు 

వు సడలెడు వాని భద్ర! యీ పుడమి జీని 
గరుణ తోడం గాంచుమ దేవి! కరము ప్రీతి 


కరుణ గల దానివీవో 
తరుణీ! సుశ్రోణి! నాకు దయ సాయమ్ముం 
బర(గింపుమ శూన్యమ్మున 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు 


గిర లేను బలుకుట లేదు కేకయ కన్యా! 


దేవీ!ీయీనా రాజ్యం 

బీ వొసగుమ రామునకు నహీనము నిత్యం 
బీ విశ్వమ్మునం గీర్తిని 

నీ వొందెదవు కరుణించి నీరజ నేత్రా! 


ప్రియ మిది చారుముఖీ! నా 


కయినను రామ భరతులకు నయినను గురు సం 


చయమున కైనను జగముల 


కయినను జేయుమ కడింది యానందమునన్‌ 


శుద భావము లున్నట్టి యదరేశు 
ధ్‌ పధ 
నశ్రు పూరితు( దామ్రాకు నతి విచిత్ర 
ముగ నలమటించు రాజును ముదిత దుష్ట 


భావ క్రూర వినియు సుంత పలుక దాయ 


సుతు వివాసనము ప్రియపు సతి తనియక 
నుంటను బ్రతికూలపు గిర లంట నరసి 
మూర్చితుం డయ్యె శోకమ్ము మూర రాజు 
గూలంబడెను దెలివి లేక నేల పైన 


ఇవ్విధి మనస్వి తప్తుండు నవ్వసుంధ 
రా ధవుం డట నిట్టూర్పులం దలంచు 
చుండ రాత్రి గడచెం బాడుచుండ మేలు 
కొల్పు లవనీశుం డాపెను గుందు చుండి 


బదుమూడవ సర్గము. 


21. 


22. 


23. 


24. 


25. 


అయోధ్యా కాండము 
సర్గము 14. 


కైక తిరిగి యా వరములనే దృఢముగా గోరుట, దశరథుడు కైకను భరతుని ద్యజించితి నని పల్కి 
మూర్చితు.డై పడియుండుట, వసిష్టుండు రాజగృహమునకు వచ్చి సుమంత్రుని తన రాకను 
రాజునకు దెలుప మన సుమంత్రుండు రాజు వద్దకు నేంగి మేలుకొలుప రాజు నతని నాపం గైక 
రాముని పిలుచికొని రమ్మని యతనికి( జెప్ప నతండు రామునిం గాంచ నేంగుట. 


సుత శోకార్దితు నేలంబ 

డి తెలివి: గోల్పోయి తడబడి నటుల దొర్లం 
బతిం గాంచి కైక పల్కెను 

ధృతినా పాపాత్మురాలు తెల్లముగ నిటుల్‌ 


పాపమునీ వొనర్చిన నిభమ్ము వరమ్ముల నాలకించి ని 

వీ పుడమిం బరుండ నది యెంచ(గ( బాడియె కోక తప్తతన్‌ 

భూప! నిజార పద్దతి సమున్నత భంగిని నిల్వ బాడియౌ 
వౌొధ 

యీ పరితాపమం దకట యీవు మునుంగుదు వక్కజమ్ముగన్‌ 


సత్యమ శ్రేష్ట ధర్మమని చక్కంగ నందురు ధర్మవేత్తలే 

సత్యము నాశ్రయించియె ప్రసన్న మనమ్మున నీకు ధర్మ మే 
నత్యనురక్తి, జెప్పితినె యయ్యది దోషముగాం దలంతువే 
యత్యయ మంద నిందుః దగ వౌనె ధరాపతి! యెంచి చూచినన్‌ 


ఒసంగెను స్వీయ దేహమునె యుర్వికి నాథుండు కైబ్యు డా యగౌ 
కసమున కిచ్చి మాటను సుఖమ్ముగ నుత్తమ లోక మే(గెనే 

వెసం దన నేత్ర యుగ్మమును బెర్కి యలర్కు+ డొసంగెం బ్రీతి భూ 
మి సురుండు వేడి నంతటనె మించి ప్రభం బతి వేదవేత్తకే 


సత్య మనుసరించుచు( గూడి సత్యమును న 
దీ పతి నిజ వేలను దాట నోపం డెన్న( 
డేని స్వల్ప మర్యాదను మానితముగ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


నినకులేంద్ర! చింతింపంగ నేల నీవు 


సత్య మగు బ్రహ్మ మొక్క వచనము నందు. 
జక్క ధర్మమ్ము నిల్చును సత్య మందు 
సత్య మక్షయం బగు వేద చయము దల్ప 
సత్యమే పరమ్ము నొసంగు సత్యముగను 


ఆచరింపుమ సత్యము నంచితముగ 

ధర్మ మెంచిన దృఢముగ దత్త వరము 
లిపుడు సఫలము లగు గాక యింపుగాను 
రాజ సత్తమ నాకు వరదు,డ వీవు 


నిలుపంగ నింక ధర్మమును నే వచియించిన భంగి రామునిం 


దలశుక యన్య మెద్దియును దప్పక సూను బహిష్కరించుమా 
పలుకుదు మూడు మారు లిట వారక వీడెద నీదు సన్నిధిన్‌ 
వలదని యన్న నిచ్చటనె పార్థివ సత్వర మేను బ్రాణముల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


బల రిపు వలని పాశము బలి విడువంగ 
లేని పగిది నరేంద్రుండు లీలగా న 
సక్తుం డయ్యెను బాశ విముక్తుడై చ 
నంగం గైక యనగ వచనమ్ము లట్లు 


చక్రమునకు గాడి సందున జరియించు 
నట్టి యెద్దు వోలె నవని ధవుండు 

బ్రాంతిం జెంద మది వివర్ణ మయ్యెను గాంచ 
వాని ముఖ కమలము వాడి మిగుల 


తిరుగుచు నుండగ గన్నులు 

నరపతి చూడంగ రాక నల(గి యడద దా 
గరము తివిరి ధెర్యమ్మును 

గురుతర మూని కని కైక గోపమున ననెన్‌ 


ఏ నిన్ను మంత్ర సహితము 


10. 


11. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


సే నగ్ని యిదుట( గరమ్ము నెమ్మి. బడసితిన్‌ 
మానిని యా నిన్నింకయు 
నీ నందను నా కుమారు నే ద్యజియింతున్‌ 


కడచి రాత్రి దేవి కాగ సూర్యోదయం 
బింక నీ గురు జను లంకము కది 

సి యభిషేకమునకు నయి వేగిరపజతు 
రెల్లరు నను వినుము కల్ల కాదు 


రామాభిషేకమునకై 

భామా సంభారము లవి పడసిన వెల్లన్‌ 
రాముం డొనరింపగ నీ 

భూమిన్‌ సలిలక్రియలను మూరును నాకున్‌ 


నీ వాపిన యభిషేకము 

నీవును నీపుత్రుండు తరుణి! దురాచారా! 
రావలదు నా కొసంగ(గ 

నే విధి, దర్పణములు మది నెంచుమ దీనిన్‌ 


మున్నరసి జనులను మూర సుఖమ్మున 
తిరిగి వారి జాల నరయ హర్ష 
హీనులుగను దుఃఖ మూని యవాబజ్మఖు 
లుగ భృ శాప్రసన్నులుగను నేను 


పలుకుచు నుండ భూధవుండు పల్కుల నవ్విధిం గైక తోడుతన్‌ 
లలితపు రాత్రి పుణ్యవతి రమ్యపు( జంద్రునిం గూడి తారలన్‌ 
వెలయుచు నుండ నంతట గుభిల్లున నింపుగ దెల్లవాటి( దా 
నలసి మహాత్ము. డుండ హృదయమ్మున దుఃఖము పొంగి పొర్లంగా 


అంతం బాపపు నడత గలట్టి కైక 
పార్టివునిం గాంచి తిరిగి కోపమ్ము తోడ 
వచన నైపుణ్య మున్నట్టి పడంతి పలికె 
బరుష వాక్యమ్ము లివ్విధి భర్త తోడ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


ల్‌ 


ఇది యే మిట్టులు పల్కు దీ వకట భూమీశా! విషాభమ్మునా 

పద కాయమ్మును వేగ రాము నిటకున్‌ భావ్యమ్ము రప్పింపంగ 
న్మది నే కష్టము నేరం డాతండు గదా నా పుత్రు స్థాపించు మీ 

వు దగన్‌ రాజ్యము నందు బంపు వనికిం బుత్రోత్తమున్‌ రామునిన్‌ 


శత్రువులు లేని విధముగ జక్కంగ నను 
జేసి కృతకృత్యుండ వగుమ చెన్నుగ నన 
గైక విని కశా తాడిత ఘన హయ నిభ 
చోదితు6. డయి దశరథుండు సుదతి కనియె 


ధర్మ బంధనమున నివ్విధముగ నన్ను 
గైక బంధించితే నీ వకట తెలివిని 

నష్ట పోయితి నా జ్యేష్ట నందను గనం 
గోరుదు నిపుడు రామునిం గూర్మి సుతుని 


ఉదయింపంగ దినమ్ము నందు రవి యత్యుగ్రంపు టారాత్రి యే 
గం దగం బుణ్య ముహూర్తమే కదియ నక్షత్ర ప్రసిద్ధమ్ముగా 
సదిలాదేవ వసిష్టుం డచ్చటకు శిష్యవ్రాత ముండంగ వెం 


టం దదావాసము౦ జేరె వేగ తన తోడం గూడ సంభారముల్‌ 


తుడిచి తడుపంబడ్డ తోరంపు వీథులు టెక్కెమ్ము లల్లాడ నిక్కు చుండ 


19. 


20. 


21. 


22. 


జిత్రంపు' బువ్వులు చెల్వముగ జెదర విరిదండ లెల్లిడం బరగుచుండ 
మురియుచు జనులుండ మూర నంగళ్లు మహో తృవమ్ము చెలంగు చుండ విరివి 


రాఘవార్థమ్ము సేర జనులు చంద నాగరు ధూపము లలర గంధ యుతము 


తే.గీ. 


తే.గీ. 


శక్ర నగర నిభ పురము సంయమీంద్రు 

డా వసిష్టుండు దాటి ధరామర విల 
సితము పౌరజానపద సంయుతము యజ్ఞ 
విద సదస్య ద్విజ యుతము సదన మరసె 


కదిసి యంతఃపురము దాటి పదిలముగ జ 
నుల వసిష్టుండు సంతస మలర కరము 
పరమ ముని ప్రవేశించి యా ద్వార మందు 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సారథి సుమంత్ర రాజేంద్రు సచివుం గాంచె 


కని విశారదు సూత పుత్రుని వసిష్టుం 

డు సుమహాతేజు డా విప్పుడు మునివరుండు 
కిప్రము వచింపు నారాక క్షితి పతికి సు 
మంత్ర యంచు బలికి ప్రీతి మటీయు ననియె 


కాంచన ఘటము లియ్యవి గంగ నుండి 
యంబుధుల నుండి తెచ్చిన యప్పు లుండ 
నిండి మేడి కట్టియ పీఠ ముండె నిచ్చ 


ట నభిషేకార్థమై తేంబడంగ వెలసి 


విత్తనమ్ము లన్ని యుత్తమ రత్నము 

లు దధి తేనె ఘృతములు కుసుమములు 
పాలు లాజ లింక మేలు దర్భలు కన్య 

లు నెనమండ్రు మద కరి నెగడంగ 


నాలుగు వారువమ్ముల ఘనంపు రథం బసిరాజ ముండంగా 
మేలగు విల్లు మానవ సమేతము యానము జంద్ర సన్నిభం 
బౌ లలితంపు ఛత్రము సితామల వీజన హేమ పాత్రలున్‌ 
మేలిమి స్వర్ణ దామముల మీటి వెలింగెడు పాండు ధుర్యముల్‌ 


సింగము నాల్లు దంతముల శ్రేష్టపు గుజ్జము వీర్యవంతమున్‌ 
మంగళ వాద్య సంఘములు మానిను లింపుగ భూషితల్‌ స వే 
శ్యాంగనలుం బురోహితులు నావులు విప్తులు జంతు పక్షి స 


తృంగము పౌర జానపద సంఘము వర్తక సంచయమ్మునున్‌ 


వీరు నితరులు మిక్కిలి ప్రియముగ వచి 
యించు వారు నాహ్వానితు లెల్ల రిటకు 
రాఘ వాభిషకమునకు రాజ వరుల 
గూడి నిల్చిరి యిచ్చటం గూర్మి మీజి 


దినము సాగంగ నింపుగ దివ్య పుష్య 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మీ సునక్షత్ర యోగము మీటి రాజ్య 
ము నిక రాము డంద వలయు. బుడమి టీని 
నిం ద్వరపటిపుమ వేగమ నీవు వెడలి 


విని యా మాటలు సూతుండు 


ఘనాత్ముండు సుమంత్రు( డెంచి కాకుత్సు విభున్‌ 
య 


ఘనముగ నేంగెను లోనికి 


మన మలరుచు నుండ గాంచ మనుజాధిపునిన్‌ 


ఆ వృద్దుని ముందుగ రా 

భూవర సమ్మానితుండు భూపతి శుభమున్‌ 
వావిరి కోరెడు వారీ 

దౌవారికు లాప లేక తారుండి రటన్‌ 


చేరి రాజు సమీపము నేరక నర 

వరు నవస్థ సుంతయు నేని పరమ హర్ష 
మున వర వచనమ్ముల నంత బొగడ? జాగె 
సూతుండు సుమంత్రు డడరుచు నాతతముగ 


కాలమున కనుగుణముగం గదిసి యంతి 
పురము పార్టివు నివ్విధిం బొగడ జాగె 
సూతుడు సుమంత్రుం డింపుగ నాతతంపు 
భక్తి నంజలి ఘటియించి శక్తి కొలది 


ఇను డుదయింప మహాంబుధి 
ఘనముగ నానంద మందు కరణిం బ్రకృతిన్‌ 
ఘనముగం బ్రీతుండు సూతుండు 


మనమున బ్రీతిని, బడసె సుమంత్రుం డంతన్‌ 


హరి నీ వేళన్‌ మాతలి 

కరమ్ము కీర్తింప దనుజ కాయము నెగ్గెన్‌ 
నరవర యవ్విధి నిత్తణిః 

గరం బలరి మేల్కొలిపెదం గాకుత్మేశా 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


కం. 


వేద వేదాంగములు ఘన మోదమున స్వ 
యంభువుని బ్రహ్మ దేవుని నంచితముగ 

నిద్ర లేపిన విధి నవనీ పతీ! ము 

దముగ నిద్ర లేపుదు మిమ్ము సముచితముగ 


చంద్రుం గూడి యాదిత్యుండు సకల జీవు 

లను ధరించి వెలింగెడు రత్నగర్భ 

నిద్ర లేపిన విధి నవనీ పతీ! ము 

దముగ నిద్ర లేపుదు మిమ్ము సముచితముగ 


మేలుకొనుమ వేగమ్ముగ మేదినీశ 
భూషితుండ వగుము తగ వపువు వెలుంగు 
లీన మేరు పర్వతమున నెలమి దిన క 

రుం డుదయించు నట్టి పగిది యడరి యింక 


రవి శశి శూలి వైశ్రవణ రాడ్వరు ణాగ్ని పురందరుల్‌ ధరన్‌ 
రవికుల రత్న యిత్తురు ధరాపతి నీకు జయమ్ము నెమ్మినిన్‌ 


భువి గతియించిె రాత్రి కృతమున్‌ మటి కార్య మెటుంగు చేయు మ 


య్య విధి ననంతరంపుం బని నయ్యభిషేకము నిల్చె సిద్ధమై 


చేరి స్వయముగను వసిష్టుండు విపుల 
తోడ నిలిచి యుండె( బాడిగ నిట 
నంజలు లిడి యుండ నడరి పారులు జాన 


పదులు వర్తకులును బార్జివేంద్ర! 


ఒసంగు మనుజ్ఞ రాజవర యుత్సవ మీ యభిషేక మింకం జా 
గ సదన మందు నాయకునిం గానని సైన్యము పాల హీనమౌ 
పసరము లింక గోవులును వాహ విహీన మచంద్ర రాత్రియుం 
బస చెడు నట్లు రాజ్య మది పార్థ విహినము కాంతి హీనమౌ 


పలుక ననునయపు వచన 
మ్ము లర్ధ వంతమ్ము లిట్లు భూకాంతునితోం 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


గలవర మందె భృశమ్ముగ 
నిలాధి నాథుండు మటల నెద విని నంతన్‌ 


సూతుం జూచి పలికె రాజు శోకమున నె 

జు పయిన కనుల సూత విజుచుచు నుంటి 

వి పలుకుల మర్మములను నావి యని సుతని 
మిత్త మెలమినిం గోల్పోయి మిగుల మదిని 


దీనుని దీన వాక్యములు తీరుగ సారథి యాలకించి వే 

తాను గృతాంజలుం డగుచు. దగ్గెను వెన్కకు సుంత యంతటన్‌ 
మానిని కైక పల్కుటకు నాథు నశక్యతం గాంచి సూతునిన్‌ 
మానుగ మంత్ర వేత్తయె సుమంత్రుని నారసి పల్కె నివ్విధిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రామ హర్షమున సుమంత్ర! రాజవరుండు 
మేలుకొని యుండ రాతిరి చాల తలంచి 
నిద్రకు వశుం డయ్యె నిపుడు నీవు వేగ 
రాముంగొ నితెమ్ము మది విచారమ్ము వలదు 


ఆతండు తలంచి మది నత్యంత శుభమును 
బ్రతి జెంది తాల్చి విభుని యాజ్ఞ 

తల సుమంత్రుః డంతం దరలె శీఘ్రమ్ముగ 
రాముని నరయ గృహ రాజ మందు 


తన్ను ద్వరపజుపంగ నట్లు తాను దలంచె 
నంత రామాభిషేకార్థ మలరి ధర్మ 

వేది రాఘవు( డరుదెంచు వేగ యిచట 
కంచు నేంగె ముదమ్మునం గాంచ నతని 


వీడి యంతఃపురమ్మును వేగ సాగ 

రహ్రద నిభమ్ము నంత ద్వార తటిం గాంచె 
జనుల గ్రిక్కిరిసి నిలువ సంబరమున 
సూతుడు సుమంత్ర డలరుచు నాతతముగ 


47. 


48. 


49. 


50. 


కం. కదలి రయమ్మున ముందుకు. 
గదిసి సుమంత్రు డటం జక్క(గను ద్వారమ్ముం 
బదిలమ్ముగ జేరిన మ 
న్నెదొరల ధనవంతుల గనె నిజ పౌరాళిన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు 


బదునాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 15. 


సుమంత్రుడు దశరథు నాజ్ఞ రాముని. దీసికొని వచ్చుటకు రామ సౌధరాజమును చేరుట. రామ 
వేశ్మ వర్ల్షనము. 
(x) 


ఆ.వె. వేద పారగు లగు ద్విజులు స రాజ పు 
రోహితులు నిలిచిరి రుచిరముగ(గ 
డపి నిసి నట ముద మడర గృహ ప్రాంగణ 
మందు గూడి యెల్ల రాత్రముగను 


తే.గీ. మంత్రులు చమూ పతులు నిగమ ప్రవరులు 
రాముని యభిషేకమ్ము నారయ ముదమ్ము 
మీజి నేతెంచి కూడిరి మేదినీశు 
సౌధ రాజావరణ మందు సంభ్రమమున 


తే.గీ. కాంతి నుదయింప సూర్యుండు కర్కటంపు 
లగ్న మందు బుష్యమి తనరంగ రామ 
జన్మ సమయమ్ము నందునె జరప(గ నభి 


షేక మెంచిరి బ్రాహ్మణ శ్రేష్టు లెలమి 


ఉ. బంగరు నీటి కుండలును భద్రపు పీఠము భూషితమ్ము ను 


త్తుంగ రథమ్ము కప్పం బులి తోరపు జర్మము వెల్ల నింపుగా 
గంగయు నింక నా యమున గ్రద్దనం గూడిన యట్టి తోయమున్‌ 
ముంగడ నుండె గూప జల పుణ్య నదీ హ్రద సత్త తోయముల్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఇంక( దూర్పు నూర్జ్వ్యము వెన్క కేేగు నదుల 
జలములు కలిపి విమలంపుసాగ రాంబు 
వులను సకల దిశల నుండి పొల్పుగను గొ 


ని రయమున( దెచ్చి యుంచిరి నెమ్మి నచట 


వెండి బంగరు గిన్నెలు నిండ నీరు 

మటియు లాజలు కప్పగం బాల పత్ర 

ములు కలువలు తామరలును వెలయ నుంచి 
రచట రమ్యముగ నభిషే కార మెలమి 


దధి ఘృతమ్ము తేనె దర్భలు సుమములు 
పాలు లాజ లుండ పరమ భూషి 

తాంగనా మణులు ను తానన్య వేశ్యలు 
దనరు చుండి రచట( దత్సర లయి 


చామరము చంద్ర కాంతుల 
తో మెజయుచు రత్న చయముతో భాసిలుచున్‌ 
రామున కయి కాంచన మయ 


మై మరులు గొలుపుచు సిద్ధమై యున్న దటన్‌ 


తెల్లని వెన్నెల బోలుచు 
నుల్లము లలరంగం జేయ నుజ్జ్వలముగ భా 
సిల్లు గొడు గందముగ విల 


సిల్లిన దభిషేక తటిని సేవార్థంబై 


వేచి యున్నది తెల్లని వృషభ మడరి 
యాగి యున్నది ధవళంపు టశ్వ మచట 
మత్త కుంజరం బది రాజసత్తమునకు 
యోగ్య మెక్కుటకు నిలిచి యున్న దచట 


10. 


నిల్చి రెనమండ్రు కన్యలు నీరజాక్షు 

లట నలంకృతలై మంగ ళాంగనలు చ 
రింప వందిమాగధులును సొంపుగాను 
వివిధ వాయిద్యము లచట వెలసి యుండె 


వీక సమస్త వస్తువుల వే యభిషేక నిమిత్త ముంచ ని 
క్వాకుల కర్ణమౌ విధము పార్థుని యానతి కూడి రాజులే 
ప్రాకట ముండ సిద్ధముగం బట్టపుం గార్య నికాయ మెల్ల నా 
హా కన నేర కా నృపతి నందటజు తర్కము సిసి రివ్విధిన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


దినకరు. డుదయించెం దనరె రామాభిషే 
కంపు బనులు నృపతి కింపుగ మన 
రాక నెవరు తివిరి రమ్యముగ వచింప 
గలరు డెంద మందు. దలప వలయు 


ఇట్టు లనుచుండ వారు మహీపతులును 
సార్వభౌములు నచ్చటం జక్క నాల 

కించి యా సుమంత్రుండు పల్కె నంచితముగ 
నిట్లు రాజ సన్మానితు( డెలమి నంత 


రాజు నాజ్ఞ నేను రాముని ద్వజపజు 
ప జనుచుంటి నిపుడు నిజము పలుక 
మీర లెల్లరు పుడమిపతికి గడు పూజ్య 
లరు విశేషముగను రామునకును 


నే నడిగెద రాజేంద్రుని 

నో నరవరు లార రఘుకులోత్తము వినతిం 
దా నిప్పుడు మేలుకొనంగ 

వైన మిటకు రామికెల్ల భద్రము తోడన్‌ 


పలికి యిటుల్‌ సుమంత్రు డటం బన్నుగ నంతిపురంపు ద్వారముం 
దలుపులు మూసి యుండు సతతం బది కార్యవిదుండు సేరి తా 


13. 


14. 


15. 


16. 


17. 


చం. 


ల్‌ 


లలితముగా నుతించుచు. గులమ్మును బడ్క గదిన్‌ సరాతికిన్‌ 
నిలిచెను వెన్క వైపుననె నెమ్మి నొసంగుచు నుండి దీవనల్‌ 


రవి శశి శూలి వైశ్రవణ రాడ్వరు ణాగ్ని పురందరుల్‌ ధరన్‌ 
రవికుల రత్న యిత్తురు ధరాపతి నీకు జయమ్ము నెమ్మినిన్‌ 
భువి గతియించె రాత్రి యహముం బటబతెంచె శుభమ్ము వేగలా 
మ్మువర నరేంద్ర చేయు మింక ముఖ్య మనంతర కార్య మింపుగా 


వచ్చిరి విప్ర పుంగవులు వర్తకు లింక బలాధినాథులే 

యిచ్చ వహించి రారయ మహీపతి మేల్కొను మిప్పు డింపుగా 
మెచ్చుచు నిట్లు పల్కగను మేటి యమాత్యుని, గాంచి నిల్వంగా 
నచ్చటం బల్కె మేలుకొని యద్ధరణీపతి యంత నివ్విధిన్‌ 


నాతియ పల్కం దెమ్మనుచు నందను రాముని నిన్నుగాంచి యీ 
రీతిని నిల్చి సూతవర లీలంగ నేల యతిక్రమింతు వీ 
భూతల నాథు నానతినిం బుత్రుని రాముని దెమ్ము వేగమే 


రాతిరి నిద్ర నే నెజుంగ రా జని యిట్టు లొసంగె నాజ్ఞనే 


విని నరనాథు మాటలను వేగ మతండు నమస్కరించి యం 

త నృపతి మందిరమ్ము విడి తాం జనె సూతుడు ప్రీతి నొందుచున్‌ 
మనమున రాజవీధిని సుమంత్రు(డు కేతన భాసితమ్మునన్‌ 
వినుచు రఘూత్త మాభిషవ విస్తృత వాక్యము లాడ(గం బ్రజల్‌ 


చని కాంచెన్‌ రఘురామ వేశ్మము మనోజ్ఞస్ఫూర్తి? గైలాస శృం 
గ నిభభ్రాజిత శక్ర ధామ రుచి సంకాశమ్ము భాస్వత్కవా 

ట నికాయద్యుతి శోభితమ్ము శతగాధస్ఫీత వేదీ యుత 
మ్మును హేమప్రతిమాగ్ర శోభితము సమ్మోదంపు( జిత్తమ్మునన్‌ 


మణి విద్రుమ సువర్ణ మయ తోరణ విలసితమ్ము శారద నీరద సమ దీప్త 


20. 


21. 


22. 


మసమ మేరుగుహ వ రాభ నివాసము మణివర మాలోత్తమ సమలంకృ 
తము మౌక్తిక మణి వితాన వికీర్ణమ్ము( జంద నాగరు ధూప సంయుతమ్ము 
దార్జుర ఘన పర్వత శిఖరమ్ము పగిది వాసన లీనుచు( బరంగు గృహము 
సారస మయూర విహగ రాస విలసితము 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


మనము నలరించు నీహాది వనమృగ ప్ర 
తిమల ప్రభల తోడ వెలయు దివ్య గృహము 
శశి దినకర సమ కుబేర సదన నిభము 


ఇంద్ర భవన తుల్య మింక నానా ద్విజ 
గణ సమాకులమ్ము ఘన గిరీంద్ర 
మేరు శృంగ నిభము మేదినీశ తనయ 
గృహము సూతు( డరసె రహి చెలంగ 


నిలువంగం గూడి యంజళుల నిండుగ బౌరులు చక్కనైన కా 


నలు గొని యూరి వారు బ్రభు నందను నా యభిషిక మారయం 
జెల(గి యలంకృ తౌకమును జెన్నుగ మేఘ సమమ్ము రత్న రా 


శి లలిత భూషి తాలయము.+ జేరెను గుట్జ కిరాత సేవ్యమున్‌ 


అశ్వ యుక్త రథమ్మున నడర కవచ 
మంత సారథి రామ గృహమ్ము నరని 
కాయము వెలుంగ నచ్చటం గదిసె సకల 
పుర జనులు సంతసింపంగ ద్వరితముగను 


చేరి మృగ మయూర యు తా 

పార ధనోపేత గృహము బలరిపు బృహ దా 
గా రాభమ్మును సూతుం 

డా రామ నివాస మరసె నానంద మెదన్‌ 


సదనము వెండి కొండ వలెం జక్క నలంకృతమై చెలంగంగాం 
ద్రిదశ వరాలయాభమున దివ్యపు టంకణ మంత. జేరి తా 
బదిలముగాం దొలంగుచు నృపాల సుతాప్తుల నిల్వ నచ్చటం 
గదిసెను లోగృహమ్మును బ్రకాశము నింపుగ సూతుం డత్తటీన్‌ 


అచ్చట నతడు వినె హర్ష యుక్తములు రా 
మాభిషికపు వచనావళి జను 

లనుచు నుండ. బ్రజల కందటుకు ముద మొ 
సంగు నట్టి రామ మంగళములు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. రమ్యము మహేంద్ర మందిర రాజ నిభము 
మృగ విహంగ సమాకులము గృహ వరము 
మేరు శృంగ సంకాశము భూరి గృహము 
ప్రభల వెల్లు రామ గృహ మరసె నతండు 30. 


తే.గీ. కేలు మోడ్చి కానుక లుండం గేల జనులు 
జానపదులు వేవేలుగ యానములను 
వీడి ద్వార గతుల నెల్ల వెలయు చుండ 
నిలిచి కాంచెను సూతుండు నెమ్మి నచట 31. 


తే.గీ. మేఘ సంయుత శైలము మించు దేహ 
మున్న యంకుశ మెంచని యూర మద జ 
లమ్ము శత్రుంజయ మను నామమ్ము వెలయు 
భద్రకరిం గాంచె రామార్హ వాహనమ్ము 32. 


తే.గీ. హయ రథ గజముల పయిన నరుగుదెంచి 
మంత్రి వరులు ప్రియులు నేల మగని కెంచ 
గలసి యుండ నెల్లెడలను గాంచి వారి 
దొలంగి యంతిపురము, జేరె నలరి యతండు 33. 


తే.గీ. కొండపై( గదలని మబ్బు దండు బోలు 
ఘన విమాన సన్నిభ వేశ్మ గణము లున్న 
రామ భవనము నత డవారముగం జొచ్చె 
నర్ణవమును మొసలి జొచ్చు నట్లు ప్రీతి 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు బదునైదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 16. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సుమంత్రుండు రామసాధమును బ్రవేశించి సీతా సమేత రాముని గాంచి యతనిని దశరథుండు 
చూడం గోరుచున్న వా? డని వచింప రాముడు లక్ష్మణ సమేతము తండ్రిని గాంచ బయలుదేరుట. 
రాజ మార్గమున పారు లానందముగా. బల్కు మాటల నాలకించుచు( జనుట. 


అనుమోదమ్మున నుండ పౌరులు నివాసాంతపురద్వారముం 
గని వే దాటి పురాణ వేదుండు మహాకక్ష్యం బ్రవేశించి యౌ 
వనులం బ్రాస ధనుర్ధరప్రవరులన్‌ భద్రాప్రమత్తెక చి 

త్త నరవ్రాతము రక్ష కాళి నృప భక్తశ్రేణి వీక్షించుచున్‌ 


మజియు. చూచె నక్కడ వృద్ధ మానవుల ధ 
రింపం గాషాయ వస్త్రము లింపుగాను 

వేత్ర కరు లలంకృతుల నువిదల కచట 
రక్షకుల ద్వార మందు నలరంగ నతండు 


రామ హితము పైన రతి యున్న వారలు 
వచ్చు వాని గాంచి పరమ సంభ్ర 

మమున లేచి రాసనముల నుండి సుమంత్రు( 
డేగుదెంచు చుండ నెలమి నంత 


వినయుండు సూతనందనుండు వీరిని నెల్లరం గాంచి యంతటం 
గన రఘురాము ద్వారమున గ్రక్కున నిల సుమంత్రుం డంచు నా 
తనికి వచింపుం డయ్య యనం దద్దయుః బ్రీతి సభార్యు డైన రా 
ముని కడ కేగి సత్వరము మూరి వచించిరి వార లింపుగన్‌ 


విని యెజింగి జనక హృత్రియు 

ఘను సూతుని రాక ముదము కర మీయంగనా 
తని కచ్చటికే రప్పిం 

చెను రాముడు రాఘవుండు శీఘ్రమ యతనిన్‌ 


భూవర పుత్రు గాంచె నట భూక్షి దసృక్సమ శుద్ధ చంద నా 
పావృత గంధు సూతుండు సువర్ణ వరాసను వైరి ఘాతిం జి 


తే.గీ. 


తే.గీ. 


త్రా వనితా సమేత శశి తాదృశు వైశ్రవ ణాభు రామునిం 
బావను వాల సువ్యజన భాసిత హస్త ధరాత్మజా యుతున్‌ 


వంది వినయజ్ఞుః డొనరించి వందనములు 
వినయముగ నిజ తను తేజమున వెలుంగు 
నిన నిభునకు నడిగి సుఖమును ధరేశ 


సత్కృతుండు సాంజలి సుఖాసనున కనియె 


రాఘవేంద్ర! కౌసల్యా వర తనయుండ! 
రామ! నిన్ను జూడ నిపుడు రాజు జనకు( 
డిచ్చగించె మహిషి కైక యెలమి నుండ 
జెంత( జన నర్హుండ వటకు శీఘ్రముగను 


విని యా మాటలు రాముం 


డు నరర్షభుండు ఘనతేజుండు సుమంత్రుని సూ 


తుని గౌరవించి సీతను 
గని పల్కె ముదమ్ము నంది కర మిబ్బంగిన్‌ 


దేవి! ధృవమ్ముగా నిపుడు దేవియు రాజును నా గుటించి యే 
వావిరి తల్పుచుందు రటం బాడిగ నీ యభిషేక కార్యముం 
దా విని ప్రోత్సహించు సతి తద్దయు భర్తను దిట్ట నైపుణిం 


తే.గీ. 


ఆ.వె. 


ఆః తి, 
బావని కృష్ణలోచనయు భర్త హితాత్మ మదర్థ మచ్చటన్‌ 


జనని కేకయాధీశుని తనయ హర్ష 
మంది రాజానువర్తిని డెంద మందు 
నా హితమ్ము గోరు పుడమి నాథుండు సతి 
తోంగలసి దూతవరు సుమంత్రు నిట కనిపె 


ఆ విధపు సభ యట నీ విధముగ దూత 
రాక యిచట గాంచ రమణి! లేడు 

నేం డిక నభిపిక్తునిగం జేయు యౌవరా 
జ్యమున కెలమి నన్ను నంబుజాక్షి! 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


వెడలెద నాహ కాంచెదను బృథ్వికి నాథుని సీత! వేగమే 

యడరు రమించుమీ సఖుల నంద గూడి ముదమ్ము మీఅంగా 
నొడయుండు గౌరవించి యన నొప్పుగ ద్వారము దాక వచ్చె నా 
పడతి తలంచి చిత్తమునం బద్మదళేక్షణ మంగళమ్ములన్‌ 


రాజసూ యాభిషిచన మోజ( జేయ 

ద్విజ యుతం బర్హమగు నటిది వర రాజ్య 
బా ల 

మొసంగు సంప్రీతి నీకు రాజోత్తముండు 


వాసవునకు నసంగెడు బ్రహ్మ పగిది 


దీక్షితుండ వయి తగ వ్రతం 

బీ క్షితి నూని యజినము మెయి వెలయ శుచివై 
సక్షమ మృగ శృంగ మలర 

నీక్షింతు గరమున నిన్ను నెలమి భజింతున్‌ 


తూర్పున బలారి రక్షించు నేర్పు మీజి 
దండధరు,డు కాపాడును దక్షిణమున, 
బశ్చిమమ్మున రక్షించు వరుణుండు నిను 
ధనదుః డరయును నిత్య ముత్తరము నందు 


అన సీతను వీడుకొలిపి 

యనువుగం దా భూషితు6 డయి యంత. దరల సూ 
తుని నా సుమంత్రు గూడి ర 

ఘు నందనుండు రాముండు జనకునిం గాంచం దమిన్‌ 


కొండ గుహ నుండి వెడలెడు ఘోర సింహ 
రాజము వలె బయలు దేరి రాము డచట 
గుమ్మ మందు నిలిచిన సద్గుణుండు లక్ష్మ 
ణు ననుజుని( బ్రాంజలునిం గాంచె వినయ మతిని 


చనివే మధ్యమ కక్ష్య నంత దను గాంచంగం దమిన్నిల్చి న 


ట్టి నరశ్రేష్టుల స్వీయ మిత్రజన కోటిం గాంచి తా జేరి వా 


రిని గాకుత్నుండు బల్కరించి తగ సంప్రీతిన్‌ నరవ్యాఘ్రుండే 
థె 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


యనలాభంపు రథమ్ము రాజతము వైయాస్రుమ్ము నెక్కెన్‌ వడిన్‌ 


ఘన నిభ నాద నాదితము కాంచన రత్న విభూషితమ్ము సూ 
ర్య నిభ రుచిజ్వ లార్దిత జనాకి యుగమ్ము, గరేణు బాలకేం 
ద్ర నిభ హయాళి యుక్తము బలద్విష కూబరి సన్నిభమ్మునున్‌ 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వినుత విశాల కూబరిని వేగమ వెల్లుచు( జాగె రాముడే 


గగనమ్మున మేఘం బన 

గ గర్భ లడరంగ ఘనమునః గదలు శశి యనన్‌ 
నెగడి వెడలె శ్రిమద్రథ 

ము గృహమ్మును వీడి వేగముగ నవ్వేళన్‌ 


రాఘవానుజుండు లక్ష్మణుం డన్నను 
గొడుగు చామరమ్ము కూర్మి. బటి 

ల 
వెనుక నిల్చి యరదమునం దాను గాపాడు 
చుండె( జక్క/గాను మండితుండు 


వెడలు చుండ నరద మడరె జనుల నుండి 
తుముల శబ్ద మంతం దోరముగ స 

కల దిశలను జెల6గ౧6 గలకల మచ్చట 
రాము డేంగు చుండ రథము నందు 


వెడలిరి వెన్క రామునకు వీరులు వాజుల శైల సన్నిభం 
బడరు గజమ్ము లందును సహస్ర శతాధిక సంఖ్యలం దగం 
గడువడి ముందు భాగమున ఖడ్గ ధనుర్ధరు లూని త్రాణముల్‌ 
తొడవులు చంద నాగరుల తోడుత రాముని రాకం దెల్పుచున్‌ 


అంతః జెలంగెను వాద్యఘో షాతిశయము 
వంది సంచయ స్తుతి శబ్ద వాచ్యములును 
శూరగణ సింహ గర్భలు చోద్యముగను 
రాజవీథుల వినిపించె రమ్యముగను 


స్త్రీలు వెదచల్ల( బువ్వులు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మేలుగ భూపితలు నిలిచి మేడల పయినన్‌ 
లీలగ మురియుచు రాఘవుం 
డాలోకించుచును జాగె నరి దమనుండే 


అనవద్యాంగాంగన లడ 

రిన మోదమ్మునః జెలంగి నిలిచి హర్మ్యములన్‌ 
ఘనముగా గీర్తించిరి రా 

ముని నాతని కీయ నెడంద ముదితలు ముదమున్‌ 


సంతసించును గౌసల్య జనని రామ! 
మాతృనందన! నినుగాంచి మహిని. బడయ 
సిద్దమై చన నీ యాత్ర శీఘ్రముగను 

ద్ర 
దండ్రి యాయంగ రాజ్యము ధర్మ మరసి 


నీకు మిక్కిలి ప్రియమైన నీరజాక్షి. 
సీత సీమంతినుల కెల్ల బ్రీతి నెంత్రు 
పరమ సీమంతినియె యని పడతు లెల్ల 


రింపుగ మనమ్ములను రాఘవేంద్ర! నిజము 


గొప్ప నోములు మును పప్పడతియె నోచి 
యుండ నోపు ధ్రువము మెండుగ శశి 
నంది నట్టి పరమ సుందరి రోహిణి 

వోలె రాము నందె( బుడమి పట్టి 


మేడల పైన నీ విధము మెప్పు లొసంగుచుం బల్కుచుండం బూ! 
బోండుల నుత్త మోత్తములు పోవుచు రాముడు రాజ వీథినిం 
దోడుగ నుండ లక్ష్మణుండు తోష మొసంగెడు పల్కు లన్నిటిన్‌ 
వేడుక నాలకించి కడు వేగమ యేంగంగం జాగె నవ్విధిన్‌ 


విని రాఘవుండు జనుల వ 

చనములు గూడి పలుకంగ జక్కంగం దనవౌ 
ఘన నుతి వాక్యమ్ముల నా 

యిన వంశోత్తమ్ము( డలరి యెద జనుచుండెన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


ఆ.వె. రాజు కరుణ నేండు రాము. డందును సిరి 
నింక భూమి నెల్ల నెలమి నగుని 
తండు మనకు రక్షకుండు తీర్పం గలండు 
కోర్కులెల్లః దలంచి కూర్మితో డ 


కం. చిరకాల మున్న రాజుగం 
బుర జనులకు లాభ ముండు భూజను లెన్నం 
డరయ రిక నప్రియముల( గ 
నరెట్టి దుఃఖములు రామ నరవరు( డుండన్‌ 


తే.గీ. మత్త గజ హయ రవముల మధ్య వంది 
మాగధుల స్వస్తి వాక్కుల మధ్య మంగ 
ళతర వాద్యము లలరంగ సుతుండు రాము, 
డే(గె వైశ్రవణుని భంగి వేగ మురిసి 


తే.గీ. ఆడ మగ యనుగులు హరు లరదము లల 
రంగ జనులు కూడళుల నిల్వంగ విరివి 
రతనముల నమ్ము కొ ట్టు లలరంగ బాటం 
గాంచె రాముండు చనుచుండ నంచిత గతి 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు 


బదునాఅవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 17. 


రాముడు నగర శోభలను వీక్షించుచు. బౌరుల మాటల నాలకించుచు జనకుని రాజసాధమును 
జేరుట. 


33. 


34. 


35. 


36. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ముదిత మిత్రులు రాగ రాము డట ధ్వజ ప 
తాక సంపన్న మగరు చందన సుధూపి 
తమ్ము నానాజన సమాకులమ్ము శ్రియు 
తమ్ము నిల్చి తేరున నగరమ్ము గాంచె 


సదనము లభ్ర నిభమ్ములు 

ను దెల్లదనమున వెలుంగుచును మెజియు చుండన్‌ 
ముద మార రాజ వీథినిం 

గదలెను రాముండు చెలంగ నగరుధూపితమై 


చందన ముత్త మాగరులు చక్కని గంధ విశేష వస్తువుల్‌ 
విందుగ క్లౌమ వస్త్రము లవిద్ధ సుముక్తలు స్పాటికమ్ములున్‌ 
సుందర రాజ మార్గమున జొప్పడు చుండె విశాల వీథిలో 
నందపుం బుష్ప సంచయము నంచిత భక్ష్య పదార్థ రాసులున్‌ 


పెరుగు లాజ లక్షతలు హవియు నగరువు 
చందనమ్ములు మాలల నందముగను 
సేవ లందు చత్వర విలసితము రాజ 
పథము రాము. డరసె దేవపథ నిభమును 


వినుచు మిత్రు లీయ+ బెక్కు లాశీర్వచ 
నములు గౌరవించి నర వరేణ్యు 
డెల్లరం దగు రీతి నెలమి దాశరథి యే 
గం దొడంగ రయముగ నరదము నందు 


తాత ముత్తాత లరిగిన దారి ననుస 

రించి రాఘవ! పాలింపు మంచితముగ 
ధరణి నభిషిక్తుండ వయి నీ తండ్రి తాత 
లిడిన సుఖమున కెక్కుడు పడయం గలము 


చాలును భుక్తియు నిక మా 
కీ లోకమున బరమమ్ము లే యర్థమ్ముల్‌ 
మేలుగ నేంగెడు రామా 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


యేలంగ నీ రాజ్య మంద నింతియ చాలున్‌ 


ఇంతకు మించి ప్రియతరము 

సుంతయు లేదింక మాకు శూరుం డా రా 
జాంతికమున నభిషేకము 

స్వాంత మలర నంద నింక( జాలును మాకున్‌ 


తన్ను బొగడుచు శుభమ్ములు 

మిన్న(గ ననుచుండ స్వీయ మిత్రులు పరులున్‌ 
విన్న రఘురాము+( డత్తణీ 

మిన్నక యుండి చనుచుండె మేటి పథమునన్‌ 


చన దాటి రాము డెవ్వం 


డును నరవరు నుండి యిటు నటు మనము నింకం 


గనులను మరల్స( జాలండు 
జనులం జిత్రముగ నచటం జపలత మీన్‌ 


ఎవ్వండు రాముని జూడ(డొ 

యెవ్వని రాముడు గనందొ యెల్ల జగములం 
దవ్వాండు నిందితుం డగు 

నవ్వాని యెడందయు దూటు నతనిని వింతన్‌ 


పిన్నలను బెదలను దాః 
యు 
బన్నుగ నాలుగు కులముల వారిని వీక్షిం 
చున్నిత్యము కరుణం గా 
నన్నిరతము భక్తిం గొల్లు నరవరు వారున్‌ 


వెడలెను బ్రదక్షిణముగ నా వీధి? గూడ 
ళులను దేవపథములను బలు గృహముల 
మందిరములను దాటి యా సుందర వద 
నుండు రాముండు రాజసుతుండు వేగ 


కదిసి రాజగృహమ్ము మేఘ సదృశమ్ము 


10. 


11. 


12. 


13. 


గగనమును దాంకు సౌధ శిఖరము లలర. 
బోలి కైలాసపు( గొనల మేలయిన వి 
మానముల భంగిం దెల్లంగం గాన రాంగ 


తే.గీ. వర్థమాన గృహమ్ముల వర మణి గణ 
విలసితము లయి మించ బృథ్వి- గల గృహవ 
రముల నెల్ల నింద్ర సదనోపమముల నృప 
నందనుండు ప్రవేశించె నంది ముదము 15. 


తే.గీ. దాటి మూడు కక్ష్యలు రక్షితములు హయ వ 
రస్ట్థిత ధనుర్ణరుల చేత రాముండు రథ 
వరమున. బిదప నా రెండు ద్వారములను 
దాంటె నడచుచు రయమున మేటి సుతుండు 16. 


ఆ.వె. దాటి యంత నన్ని ద్వారములను దాశ 
రథి జనవ్రజమ్ము రాము? డనిపి 
యంత నంతిపురము నందు. బ్రవేశించె 
నరవరోత్తముండు కరము ప్రీతి 17. 


కం. చన నతండు జనకు సన్నిధి 
జను లంత ముదమ్ము మీట సమబఖుని తిరిగి రా 
క నపేక్షించి నిలిచి రట 
వననిధి చంద్రేదయమ్ము వాంఛించు గతిన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు బదునేడవ 


సరము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 18. 


దీనముగా విచారముగా నున్న తండ్రినిం గాంచి రాముడు తల్లి కైకను గారణ మడుగంగ నామె 
దశరథుండు తన కొసంగిన వరములను దెలిపి తాను భరతునకు( బట్టాభిషేకము రాముని 
బదునాలు గేండ్లు దండకారణ్యమున వసింప(గం బంపుటను గోరి నట్లు వచింప రాముడు కొంచెమైన 


బాధ జెందక యుండుట. 


కం. 


తే.గీ. 


కనె రాముం డాసనమున 

జనకుని దీను నటం గైక సరసన నుండన్‌ 
ఘనముగ వదనము వాడంగ 

మనమున దుఃఖము సెలంగ మాన్యుని వింతన్‌ 


చరణము లంటి సవినయ 

మ్ము రాఘవుడు తండ్రి కెజి(గి ముందుగ బిదపం 
గర కమలమ్ములం దాంకుచు, 

జరణములం గైక కట నొస(గె వందనముల్‌ 


రామా యని యా దీనుండు 
భూమీశుండు పల్కి భాష్ప పూర్ణాకుండై 
రాముని జూడగ బిమ్మట 

నే మేని వచింప శక్తి నిక గోల్పోయెన్‌ 


మున్నెటుగ నటి రీతిగ 
ల 
నన్నరపతి దండ్రి గాంచి యతి భయదంబై 
యున్నట్టి రూప మాతండు 
పన్నగమును దా(కి నట్లు భయముం బడసెన్‌ 


విగత ముదింద్రియ వ్రజుని( బీడిత పార్టుని శోకతప్పునిన్‌ 
వగచుచు నిశ్వసించుచును బాధను గ్రుంగెడు తప్త చిత్తు నిం 
క( గదల రానిదై కదలు కంధిని బోలిన వాని రాహు వ 

క్త గళిత సూర్య సన్నిభునిం గల్లను బల్కిన మౌని తాదృశున్‌ 


జనకుని యనూహ్య శోకము తనయు. డెదం ద 
లంచిన కొలంది ఘోర సంరబ్ద చిత్తు 
డయ్యె రాము డమావాస్య యందు సాగ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


రమ్ము భంగి మిక్కుటముగ రఘువరుండు 


జనక హిత రతుండు మనమున, దల్స( ద్‌ 
డంగె నంత నన్ను నంగజు గని 

పార్ధుం డేల నేడు వచియింప డాశిర్వ 
చనము లలరి యంచు సడల ధృతియ 


మున్ను కుపితు డైన నృపతి 
నన్నరసి ప్రసన్ను( డగును నరవరుం డేలం 
గన్నను నేం డీ రీతిని 


మిన్న(గను వగచుచు నుండె మితి లేకుండన్‌ 


దీనుని వలె శోకించుచు 
నాననము విచార యుక్తమై ద్యుతి చెదరన్‌ 
మానిని కైకేయిని నను 
మానమున నమస్కరించి మానుగ నడిగెన్‌ 


తెలియక యపరాధము నా 
వలన గలదె యించు కైన వసుధేశుం డం 
దుల కలిగెనె చెపుము జనని 
లలితమ్ముగ ననునయింపు రాజును నాకై 


అప్రసన్ను. డేల నయ్యె నాపయి నిరం 
తరము సూపు. బ్రేమ తద్దయును వి 

వర్ణ మయ్య ముఖము వడసె దైన్యమ్మును 
బలుక(డింత యేని పార్థివుండు 


10. 


11. 


మేనున మానసమ్మునను మించి యొసంగునె బాధ నెద్దియుం 
గానము సౌఖ్యమున్‌ సతము కల్లెనె రోగము దుఃఖ మైననున్‌ 
సూనులు క్షేమమే యచట సుందర సత్త్వులు మామ యింట యే 
దేనియు నాదు మాతలకు నింతయు నైనను గీడు కల్లెనే 


ముద మీయ కున్న రాజున 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


కుం దండ్రికి ననుజ్ఞ దాట గోపమ్ము వహిం 
పం దలంచి దాని మహారా 
జెద బ్రతుకగ నిచ్చగింప నే నిక నిలలో 


తన జన్మకు గారణ మగు 

జనకుం డుండంగం దలంచి సజ్జనుం డెట్లుం 
డు ననిమిష నిభము పాటిం 

ప నేర కతని వచనములు పన్నుగ ధాత్రిన్‌ 


కాక యభిమానమున నేని లేక కోప 
మునను బలికితె పరుష వచనము లెవ్వి 
యేని వానిచే నా తండ్రి యెడంద యకట 
కంపితం బయ్య నేమొ వచింపు తల్లి 


ఎల్ల బల్కు మంబ యిట నే నడుగు చుండ 
నిజము పూర్వ ముండని విధి మనుజ 
పతి వికార మిట్లు పడయంగం గారణ 


మెద్ది కరుణ తోడ నింక నాకు 


అన విని కైక రాఘవుని నారసి యాత్మ హితైక వాక్యముల్‌ 
జననియె వీడి సిగ్గు ననె సంకట మెద్దియు లేదు కిన్మయున్‌ 
మనమున గల్గె బాధ యణుమాత్రము నీకయి భీతి కల్లణగా 
జనపతి మాటలాడ(గ నశక్తత నుండె నొకింత రాఘవా! 


ప్రియుండవు నీకు నప్రియము విద్యల తల్లి వచింప నొప్ప దిం 
తయు వసుధేంద్ర సత్తముని దప్పక చేసెడు కార్య మొక్క టుం 

ది యిపుడు నీకు రామ విను తెల్పెద దానిని నాకు భూపుండే 
దయ వర యుగ్మ మిచ్చె మును తాపము నందెను గోర నిచ్చటన్‌ 


ఇత్తు వరము లంచు నింపుగ వచియించి 
విస్మరింప నెంచు వింత నేండు 

ధరణి భర్త యెడందం దలచు నిపు డకట 
పతి గతజల సేతు బంధనమ్ము 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ధర్మమునకు మూలమ్ము సత్యమ్ము రామ 
నీ కొటికు నయి కోప మూని ధరణిపతి 

నా పయిన మిక్కుటమ్ముగ నయవిద! విది 
తంపు సత్యమ్ము వీడంగం దగునె యిట్లు 


మంచి యైన జెడ్డయు వైన నంచితముగ, 
జేయ నెంచిన( దప్పక న్యాయ మెంచి 
రామ! చెప్పుదు నంతయు రాజు నాజ్ఞ 
మీటి కున్న నీ తోం బుడమి పతి యనండు 


విని యెల్ల జనని పలుకం 
గ నిట్లు వ్యథ తోడం బలికెం గైక నరసి దే 
విని రాము డివ్విధమ్ముగ 
జననాధుని సన్నిధిని విచార వదను.డై 


అక్కట పల్క నిప్పగిది నంబ! యనర్హవు జండు చెప్పగా 

గ్రక్కున నగ్ని దూకుదు సుఖమ్ముగం దిందు విషమ్ము తీక్టమున్‌ 
నిక్కువ మద్ది మున్లుదును నేను గురుండు హితుండు తండ్రియున్‌ 
మక్కువ మిక్కుటం బతని మాటను దా(ట నెబుంగ నెన్నండున్‌ 


చెప్పు మెల్లను దేవి యశేషముగను 
రాజు కోరిన విషయమ్ము రమ్యముగ నొ 
నర్తు జేయు చుంటి బ్రతిజ్ఞ వర్తిలండు 
రెండు మాటల రాము డెన్నండు మాత! 


ఆ బుజుతర వచనముల నాలకించి 
సత్యవాది రాము డన భృశపు టనార్య 
కైక పల్కె దారుణములు కఠిన తరము 
లైన భాషణముల నిట్టు లంత మాత 


జనకుని దేవ దానవుల సంగర మందు సఘాతు( గావంగా 
నను గడు మెచ్చి యీయ మును నాథుండు రెండు వరమ్ము లత్తజిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


వన గమనమ్ము నీకు నది భవ్యపు దండక యింక వేడితిం 
దనయుని శూరు నా భరతు ధాత్రికి వే యభి షిక్తు. జేయగాన్‌ 


జేయ నెంచి తేని చెన్నుగం దండ్రిని 
సత్యసంధునిగను జక్క నిన్ను 

గూడ నరవరేణ్య కొమరుండ! యీ నాదు 
మాట లాలకింపు పాటవమున 


జనకు నాజ్ఞను శిరసావహించి నృపతి 
ప్రతిన ననుసరించి రామ యేగు 
మడవికిం బదునాలు గబ్బమ్ములు వసింప 
నేండు మారుమాట లాడ కుండ 


నీ కొకు తెచ్చినవి యభిషేక వస్తు 

వుల భరతు నభిషేకింప వలయు నిపుడు 
వీడి యభిషేక మడవికి నేడు నేడు 

నేండ్ల కొఅకు జడల నూని యేంగు రామ! 


ఇలను రామ! నానారత్న నిలయ మింక 
హరుల రథముల గజముల నలరి వెల్లు 
కోసల పుర మందు నిలిచి కూర్మి నేలు 
భరతుః డభిషిక్తు డయి తగ నర వరుండు 


కాన నరేంద్రుండు భృశ శో 

కానను(డు పలుకండు మునిగి యక్కట కరుణం 
గాన నశక్యుం డప్పుడు 

తా నిన్నిట దుఃఖ మడర ధరణీపతియే 


గురు వచనమ్ములు పాటిం 

పు రఘువరా! నీవు సత్యము విరాజిల్లన్‌ 
గురుతరముగ నిప్పట్టున 

నరేశ్వరుని నుద్ధరింపు నరవర! తండ్రిన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


కం. పరుష గిర లన గైకే 
యి రాము డొందండు శోక మింతయు నేనిన్‌ 
నరనాథు(డు పుత్రార్తిం 
గరమ్ము దుఃఖించె నంత గాకుత్సుండే 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు 


బదునెనిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 19. 


కైక యప్రియంపు( బల్బులను విని రాము. డింత యేని బాధ జెందక యడవికి నేంగ సమ్మతించి 
తండ్రికి. దల్లికి నమస్కరించి, తల్లి కాసల్యను గాంచుట కేగుట. 


కం. విని యప్రియంపు వచనము 
లన గైక మరణ నిభమ్ము లరి వీరఘ్నుం 
డు నరోత్తము( డరయండు వ్యథ 
గని కైకను రాము డనియె గాకుత్సు డిటుల్‌ 


తే.గీ. అట్టు లగు జటాజినములు కట్టి వాస 
ముండ నేంగుదు నిచ్చట నుండి దేవి! 
యడవి కడరి పాలించి రాజాజ్ఞ సమ్మ 
దమ్మున జనని! తప్పక నమ్ము నన్ను 


ఉ. ఇంత యెజుంగం గోరుదు మహీపతి పూర్వ విధమ్ము నన్నిటన్‌ 
వింతగ శత్రు మర్దనుండు వీక్షణ సేసియు సంతసింపండే 
సుంతయు పల్క+ డింతయును జూడ నశక్యుండు హేతు వెద్ది యీ 
వంతకుం జెప్పుమా జనని! పార్థివ సత్తముం డిట్టు లుంటకున్‌ 


తే.గీ. కోప మూనంగం బనిలేదు నాపయినను 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


దేవి! యనుచుంటి నేంగెద నే వనమున 
కు జడ లింక చీరల నూని విజనమునకు 
సంతసింపు చిత్తమ్మున వంత వీడి 


ఆనతి నిడ హితు(డు గురువు 

భూనాధుండు పిత కృతజ్ఞ పూరుష వరుండున్‌ 

నే నేల తల్లి సంశయ 

మూనుదుం జేయనె ప్రియమ్ము నప్పుగ నిచటన్‌ 


ఒక్కటి వేధించెడు నను 

మిక్కిలి హృదయము దహించు మేదిని పతియే 
చక్క భర తాభిషేచన 

మక్కట వచియింపం డేల యంచు స్వయముగా 


నేన యడుగక ప్రాణము లేని రాజ్య 

మిష్ట ధనములు సీతను హృష్టముగ న 
నుజుండు భరతున కిత్తు ననుంగు సుతున 
కక్కట స్వయముగ ననంగ నక్కజంబె 


మనుజేంద్రుండు జనకుండును 

ఘనుం డీయంగ నాజ్ఞ నీదు కామార్ధంబై 
యనుమాన మేల పాలిం 

పనె తిరిగి వచింపగా నవసరమె మాతా! 


ఊటజిడింపు నర వరోత్తమునిం దల్లి 
భూమి పతిని నశ్రువు లిట రాల్చు 
చుండె. బుడమిం జూచుచుండి వగచు చుండి 


యేలన్‌ొ యిది యెల్ల యెటు(గ కుంటి 


దూతల నే(గ నిమ్ము త్వర దోడ్కొని మాతులు నింటి నుండి రా 
నీ తటి వేగమా భరతు నిచ్చట కింపుగ రాజునాజ్ఞతో 

వీత విచార మేంగుదును వేగమ నిల్వంగ దండకాటవిం 

బ్రీతిని దండ్రి యానతిని లీలంగం దాల్చిశిరమ్మునం ది(కన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


అన విని రఘునందనుని మాట లెద నమ్మి 
కైక త్వరపజచెను బోక వనికి 

సంతసించి పలికె నింతి దూతలు వడి 
భరతుని గొనితేర నరుగుదు రని 


ఉత్సహించు వానికి రామ! యొప్ప దెట్టి 
జా గని తలంతు మది నేను జాగ వలయు, 
గాన శీఘ్రతరమ్ముగం గాననమున 

కిప్పు డిట నుండి రఘువర! యొప్పుగాను 


బిడియమ్ము మీ మిక్కిలి 

పుడమిపతి స్వయము పలుకండు పుత్రా! నీతో 
నుడుపుము దుఃఖము నన్య మొ 

కండు లే దిసుమంత యేని కలవర మేలా 


పుర మిపుడు వీడి కాననమునకు నరుగు 
దనుక నీవు స్నానమ్ము దా నొనరువండు 
తినడు జనకుండు గావున తివిరి నిన్ను 
ద్వరపటిచు చుంటి నిట్టులు వత్స! వినుము 


అయ్యో యెంతటి కష్టము 

చయ్యనం గూలెను బలికి విశాల శయన మం 
దయ్యవనిశుండు మూర్చిలి 

యయ్యభ్ర విభూషితమున నార్తి చెలంగన్‌ 


నృపతి వరేణ్యు లేపి తగ నీరజ లోచన కైక తోల వే 

గపడె కశా విఘాత తురగమ్మును బోలుచుం గాన కేగగా 

నృప తనయుండు పల్కె నిటు నెమ్మది కుందక సుంత యేని యం 
బ పలుక నాలకించి కటు వాక్యము లెల్లను దారుణమ్ములన్‌ 


ఆశ లేదు విత్తమ్మున నంబ! నాకు 
నేను జగతి, దల్ప వసింప దాని కొజకు 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధర్మ మెన్ని కేవలము నే ధాత్రి నుందు 
బుషి నిభము నన్ను దేవి నీ వెంచం దగును 


ఇంచు కేని తండ్రి కంచితముగం బ్రియ 
ము నొనరింపం గలిగినను గృతంబ 
ప్రాణములను గూడ వదలి యయిన నది 


యొవ్విధి నయిన నని యంచ( దగును 


పితృ శుశ్రూషణమునకుం 

బితృ వాక్సాలనకు మించి పృథ్విని ధర్మం 
బితరము కాంచ నశక్యము 

వెతకిన శాస్త్రముల దేవి! విస్తారముగన్‌ 


తండ్రి చెప్పకున్న. దల్లి! నీ మాటల 
నాలకించి శిరము నందు. దాల్చి 
వనమున బదునాల్లు వత్సరమ్ములు జన 
హీన మందు నుందు నింక నేంగి 


ఎక్కు డధికార మున్నను నిక్కుమారు 
ని పయి దేవి చెప్పితి వీవు నృవరున కభి 
షేక కార్యమును గుణవిశేష మించు 

కైన నాయందు నీ వరయ వని తెలిసె 


మాత యనుమతి. గైకొని సీత ననున 
యించి రమ్యముగను నేండ యిచట నుండి 
వెడలుదును దండకాటవి కడరి దేవి! 
విజనమౌ మహారణ్యము నిజము సుమ్ము 


భరతుని రాజ్యము నెలమి పాలనమ్ము 
సేయ నిమ్ము సేవించుచు స్వీయ జనకు 
నదియ నీదు కర్తవ్యము నది సనాత 
నంపు ధర్మము దానిం దనరంగ నిమ్ము 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


తే.గీ. 


విని యా రాముని మాటలు 

జనకుడు దుఃఖహతు( డయ్యి. జాలక యుండెన్‌ 
ఘను డెద్దియు' బలుక మహా 

స్వనమున రోదించె నంత జంచల మతియై 


జనకు విసంజ్ఞు మూర్చితుని సచ్చరణాంబుజ యుగ్మ మంటి వం 

దనము లొసంగి కైకకును దల్లి యనార్యకుం బాద పద్మ వం 

దనము లొసంగి యంత ద్వరితమ్ముగ వెలుచు నిష్కమించె నం 
౧ గల్‌ 

దనుండు రఘూత్తముండు పరితాపము సెందక సుంత యేనియున్‌ 


జనకునకు( గైకకును బ్రీ 

తిన నర్చి ప్రదక్షిణములు ధృతి నంతిపుర 
మ్మును వీడి రాముం డారసె 

ననుంగు సుహృజ్జనుల నెల్ల నచ్చట నిలువన్‌ 


అవనీశ సుతు(డు రామున 

కు వెనుక నశ్రువులు కాజ గోపం బడరం 
గ వెడలెను సుమిత్రానం 

దవర్ధనుండు లక్ష్మణుండు తప్తాత్ముండై 


చేసి యభిషేచనంపు రాశి కట సుప్ర 
దక్షిణము నంత భక్తి యుతమ్ము రాము 
డేగ జాగె మెల్లగ జూచు చెల్ల సఖుల 


నాదరముగ నచలు( డరిసూదనుండు 


లోక కాంతుని రాముని లోక సుంద 
రు తనుకాంతి రాజ్యచ్యుతి లుప్త మింత 
యేని కాలేదు వింతగ నిందు కాంతి 
నిశను గాని చందమ్మున నెగడు చుండె 


వన మేంగం గోరు వాని క 
వనిం ద్యజించుచు( జరించు వానికి, జిత్త 
మ్మున లేదు వికారము రా 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


మునకు జగ దతీతునకు విమోహం బైనన్‌ 


అనువుగ ఛత్ర చామరము లచ్చట వీడి స్వలంకృతమ్ములన్‌ 
జనులను బౌర వర్గమును స్యందన మత్తటి వీడి దుఃఖమున్‌ 
వెనుకకు ద్రోసి చిత్తమునం బ్రీతి నడంచి నిజేంద్రియమ్ములన్‌ 
జనని గృహమ్ము నప్రియము చాట(గం జేరెం దదాత్మవంతుండే 


జను లెవ్వరు నా శ్రీమం 

తుని సత్య వచన రతుని నతులవిక్రము నా 
ననమున మార్పు నొకింతయు, 

గన నోపరు విస్మయముగ గాకుత్సునిలో 


చారు కిరణ కీర్ణ శార దేందు ప్రభా 
నిభము దీర్హభుజుండు నిజ సదుచిత 
హర్ష మింత యేని యక్కజముగ వీడ 
డా రఘూత్తముండు నాననమున 


తియ్యని మాటలు పలుకుచు 

నయ్యెడ( గర మాదరించి యాత్మీయులం దా 
నొయ్యన మహాయశస్కుండు 

చయ్యనః జేరె నిజ జనని సరసకు నంతన్‌ 


సముండు గుణము లందు సౌమిత్రి యన్నకు 
విపుల విక్రముండు విరివిగ నెద( 
బుట్లి నట్టి వగపు గుట్టుగ నుంచి య 
ల ల ల 
గ్రజుని ననుగమించె లక్ష్మణుండు 


చేరి యత్యంత ముదమునః జెలంగు గృహము 
వచ్చి నట్టి యాపదం గాంచి పార్ధసుతుండు 
సఖుల కాపద లగు నన్న శంక తోడ 

వంత నొంద(డు రాముడు సుంత యని 


31. 


32: 


33. 


34. 


35. 


36. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు 


బంద్‌ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 20. 


రాముండు మాత కౌసల్యతో (దాను దండకారణ్యమునకు( నే(గి బదునాలు గేండ్లు వాసము చేయ 
రాజుచే నాజ్ఞాపింప( బడితి నని తెలుప నామె ఘోర దుఃఖమున మూర్చిల్లి లేచి దీనంపు( 


బలుకులు పల్కుట. 


కం. అల పురుపషోత్తముండు వెడల 
జెలంగె నార్తస్వనములు స్త్రీజన నిచయ 
మ్ముల యంతపురమున నం 
జళు లిడి రాముండు ఘనుడు జయ్యన నంతన్‌ 


తే.గీ. చెప్పకున్నను జనకుండు స్వీయ కృత్య 
ముగ నది తనర కున్న రాము డిట నంతి 
పురమునం దెల్లరకు దిక్కు శరణు గాంగ 
నుండం దా నకట బహిష్కృతుండు నయ్య 


కం. పుట్టిన యప్పటి నుండియు 
నెట్టులం గౌసల్య జనని యెడల నడచు(దా 
నట్టులనే మా యందును 
నెట్టన వర్తిల్లు సతము నెమ్మి చెలంగన్‌ 


తే.గీ. కోప మొసంగు పనుల నుడుగును సతమ్ము 
కోపులను శాంతపజచును గోప మూన( 
డెపుడు తన్ను నిందించిన నెవ్వ రైన 
నట్టి వాం డరుగుచు నుండె నకట వనికి 


చం. శర ణగు నెవ్వం డెల్లరకుం జక్కంగ నట్టి రఘూత్తమున్‌ నృపుం 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


డరయగ బుద్ధి హీను. డయి యక్కట పుత్రు బహిష్కరించెనే 
విరివిగ జీవ లోకములు వేదనం జెందంగ నంచు దార ల 
ల్లరు గత వత్సధేనువుల రాణగ దూజిరి భర్త నేడ్చుచున్‌ 


ఆర్త నాదము లటు లంతఃపురమ్మున 

నడర నాలకించి యపుడు ఘోర 

పుత్ర శోక తప్త భూనాథు( డాసన 

మందుం గూలెం దిరిగి యార్తి తోడ 6. 


రాముడు భృశ ఘాతుండు మద 
సామజ నిభ నిశ్వసనుండు సహ లక్ష్మణుండై 

తా మనమును వశ మందిడి 

యా మా తాంతఃపురమున కరిగె రయమునన్‌ 7. 


అచ్చట గాంచెను వృద్దుని 
థి 
నచ్చపు(బూజితుని ఘను సుఖాసీను బరుల్‌ 
విచ్చలవిడి నిలువంగ దరి 
నచ్చటి ద్వారమ్ము నందు నానందముగన్‌ 8. 


రామ! వర్ధిల్లు మయ్య యీ భూమి ననిరి 

లేచి యెల్ల రరసి నంత శ్రేష్టుని జయ 

శీలు రందు రాఘవుని విశేష విజయ 

మంది సంతస ముప్పొంగ డెందములను 9. 


రెండవ కక్ష్య గాంచెను దరించి తగం బ్రధమంపు ద్వారమున్‌ 

మెండుగ బ్రాహ్మణోత్తముల మేటి శ్రుతిజ్ఞుల రాజమాన్యులన్‌ 

దండము లిచ్చి వారికిని దద్దయు భక్తి తృతీయ కక్ష్య రా 

ముం డట వృద్ధ నారులను బోజులం గాంచెను గావ ద్వారమున్‌ 10. 


వనితామణు లాశీస్సులు 

ఘనముగ రామున కొసంగి ఘన హర్షమునం 

జని త్వరితమ్ముగం గౌస 

ల్యను వీక్షించి తెలిపిరి ప్రియ తనయు రాకన్‌ 11. 


ఆ సమయమ్ము నందు నిసి యందు సమాహితయి చరించి తా 
జేసి రమేశ పూజలను స్వీయ సుతార్థము దెల్లవాటి(గన్‌ 
వాసము లూని తెల్లనివి పన్నుగ మంగళయై వ్రతాశయే 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వాసిగ మంత్ర యుక్తముగ వహ్ని కొసంగుచు నుండె హవ్యమున్‌ 


కదిసి నిజ జనని యుండెడి 

పదిలపు టంతిపుర మతి శుభమ్మును బ్రేమం 
పుందనయు:డు రాముడు కనియి 

ను దల్లి నగ్ని కిడుచుండ నుతియించి హవిన్‌ 


దేవ కార్య నిమిత్తము తెచ్చినట్టి 

= ట్‌ 
పెరుంగు నేయి యక్షతలు హవిస్సు లింక 
మోదకమ్ములు లాజలు పులగ మింక 
బాయసము సిత మాలలు వజలు చుండ 


పూరి తోదకములు పూర్ణకుంభమ్ములు 
సమిధ లెల్ల నమరి చక్క(గ నట 
యుండగ రఘునందనుండు వీక్షించెను 
మాతం బార్వమున సమంచితముగ 


తెల్లనివి పట్టుబట్టలు సల్లలిత సు 
రాభ వర్ణిని ధరియించి యర్హ్యము లొసం 
గుచు సురాళికి నిల్చిన గురుతర వ్ర 


తములః గృశియించిన తనదు తల్లిం గాంచె 


బహుకాలమునకు( గాంచంగ 

సహాస లసితాననుని నిజ ఫహ్లాద కరున్‌ 
బహుళ శిశువు గదియు విధి వి 

రహమ్మున సుతు దరి కే౧ రాణి రయముగన్‌ 


దరి సేరు మాత నారసి 
చరణములకు మ్రైక్క రామచంద్రుం డంతం 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


గరములం గౌగిలి యాతని 
శిరమును మూర్కొనెను దల్లి శీఘ్రమ ప్రేమన్‌ 


తనయుని గాంచి ప్రీతి ననె తద్ద ప్రియం బిడు భాషణమ్ములన్‌ 
మునులును ధర్మశీలురును బుణ్యలు వృద్ధులు వొందు నట్టి కీ 
ర్తిని, బరమంపు టాయువును ధీనిధి పొందుమ వంశధర్మమున్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఘనముగ నున్నదానిని నకంపిత చిత్తత నీవు నిల్పుమా 


రామ! గాంచుమ తండ్రిని రాజవరుని 
నిత్య సత్యప్రతిజ్ఞుని నీకు నేండ 

వో 
చేయు నభిషేక మిద్ధరం జెలంగి యౌవ 
రాజ్యమునకు సంప్రీతిని రమ్యముగను 


ఆసన మొసంగి భోజన మారగింప 
నామతింప మాతను గాంచి మోము నందు 
సిగ్గు తోడు చేతులు చాచి శిరము వంచి 
యంజలించి పలికె నిట్టు లాత్మజుండు 


వైజమున వినయుండు నతు డౌచు గౌరవ 
కారణమున దండకా వన గమ 
నమ్మునకు ననుజ్ఞ నిమ్మని యడుగం ద్‌ 
డంగె మాత నంత నంగజుండు 


దేవి! మహాభయము కలిగె 

నీ వియ్య దెజుంగ వకట నీకును దుఃఖం 
బా వైదేహికిని మదీ 

యావరజుండు లక్ష్మణునకు నధికం బడరెన్‌ 


ఆసనం బేల నాకింక నడవి కేంగు 

వాండ దండకారణ్యమ్ము పాడి యగును 
నాకు నిప్పుడు దర్భాసనమ్ము సుమ్ము 
వచ్చె కాలమ్ము కూర్చుండ వనము లోన 


20. 


21. 


22. 


23. 


24. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వనము లోన నుందు. బదునాలు గేండ్లు వి 
జనము నందు నేను దినుచు మధువు 
పండ్లు మూలములను భద్రముగ విడిచి 
మాంసము ముని వోలె మాత! వినుము 


యౌవరాజ్య మొసగు నవనీశుండు భరతు 
నకు బహిష్కరించె నన్ను దాప 

సి వలె నుండ మనుచు శీఘ్రమ దండకా 
రణ్యమునకు నేగి రమ్య వనికి 


సేవించుచు ఫలమూలము 
లా వన్యమ్ముల నింక విజ నాటవి లోనన్‌ 
జీవనమును జాగింతును 


నే వర్షములు పదునాల్లు నిత్యము మాతా! 


గొడ్డలి చేత వడి నిక 

బడ్డ మహా సాలము వలె వన మందు భువిం 
బడ్డ దివి నుండి వేగమ 

దొడ్డ సురల భంగి. గూలెం దూలి జననియే 


దుఃఖముల కనర్హను గాంచి తూలి నట్టి 
తల్లిని నరంటి పగిది పతనము కాగ 
భువిని లేవ నెత్తెను మూర్చ వోవ నంత 
రాము డడరి వేగమ్ముగం బ్రేమ తోడ 


బరువు మోయు నట్టి బడబ దొరలి లేచి 
నట్లు ధూళి నిండ నంగములను 

జేతం దుడిచె నంత. జెన్నుగం దల్లికి 
నందనుండు వగచి డెంద మందు 


అసుఖ తప్త సుఖోచిత యంత గాంచి 
పురుష శార్దూలు రాముని దరిని( గూరు 
చుండ లక్ష్మణుం డట వినుచుండ నామె 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


పల్కె నిట్టులు కౌసల్య పరమ సతియె 


పుట్టక యున్న నీ వకట పుత్ర! రఘూత్తమ! గొడ్డురాలుగా 
నెట్టన నుండు శోక మెద నిత్యము నా కది యొక్క టుండునే 
పుట్టదు దుఃఖ మొండు భువి మూరి తపింప(గ నాదు చిత్తమున్‌ 
దట్టము దాని కన్న నిది దారుణ మెంచంగ దుస్ఫహమ్మునున్‌ 


మును నే నేర శుభమ్ము లింక సుఖముం బొందంగ నా భర్త పా 
లనమం దెన్నండు నీదుపాలనమునన్‌ రామా! మదిం దల్చితిన్‌ 
ఘన రీతిం బడయంగ నక్కట వినంగా వచ్చు వాక్యమ్ములన్‌ 
నను బాధించెడు వాని నింక సవతుల్‌ నన్నాడం బెన్రాణినిన్‌ 


వనితల కింత కన్నను నపారపు దుఃఖము కల్ల నేర్చునే 
ఘనము ననంత మైన నిజకష్టము మించి ధరాతలమ్మునం 
దనయుండ వీవు నిల్వ నిట దద్ద యుపేక్షను గాంచు చుండగా 
వనమున కే(గ నీ వకట ప్రాణము వోవుట నిశ్చయమ్మగున్‌ 


అణ(ప( బడితి పుత్ర యత్యధికమ్ముగ 
ధవుని చేత నస్వతంత్రగాను 

బడతి కైకం గొలుచు వారికి సమముగ 
లేక దక్కు వయిన రీతి నుంటి 


నన్ను సేవించు వాం డైన నన్ను ననుస 
రించు వాం డైనను భరతు( గాంచి నంత 
చూడ నోపండు నన్నింకం జూతు నెట్లు 

కైక ఖరవాదిని కుపిత కాంత ముఖము 


ఇల జనియించి నీవు పదునేడు సమల్‌ గడచెం గుమారకా 

యల నెద నేను దుఃఖమున కంతము గాంచంగ వేచు చుండగా 
నలయపు దుఃఖ మివ్విధము నక్కట యోర్వంగం జాల నిత్యమున్‌ 
లలనలు నా సపత్నులు పరాభవ మీయంగ సైప వృద్ధనై 


దీనను దైన్యమ్ముగ నింక 


32. 


33: 


34. 


35. 


36. 


37. 


38. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నే నక్కట పూర్ణచంద్ర నిభ దీప్తంబౌ 

యీనీ ముఖమ్ము నిచ్చట 

గానక రామ! మను టెట్లు కాకుత్స వరా! 
(థి 


పెంచితి రాఘవ నిన్నిట 

సంచిత యోగోపవాస సంకటముల నే 
నంచిత రీతిని వ్యర్థము 

లంచును నే నెంతు వాని నక్కట యాత్మన్‌ 


నా హృదయ మెంచ గట్టిది నాందలంతు 

వ్రక్కలుగ బగులదు సిర మక్కట యిట 
థి 

వాన కాలమ్ము నందు మహా నదిన 

వీన తోయ తాడిత తీర మాని నట్లు 


బలిమిని నేడ్చు జింక గని పట్టి రయమ్మున నీడ్చు కేశినా 
నలరుచు పట్టి నన్నిచట నంతము సేయండె ధర్ము. డుద్ధతిం 
గలుగదు చావు నా కకట కాలుని యింటను నోంచ వాసమే 


చలన మెటుంగ దీ యెండద సన్నిభ ముక్కున కియ్య దెంచంగా 


ఈ వ్రతావళి దానము లింక( జేసి 
నటి తపములు నిషలు వటి వైన 
ల (5) By 
వకట పుత్రార్థముం జేయ నక్కజముగ 
బీడు నేల వేసిన యట్టి బీజములుగ 


స్వేచ్చగ నకాల మరణము సేరు నేని 

ఘోర దుఃఖ తప్త నింక నేగుదును యమ స 
దనమునకు నేండ నిను వీడ. దథ్యముగను 
దూడ లేని ధేనువు భంగి దూర్ణముగను 


నీవు లేని జీవితము సుతా! వృథాసు 

మీ శశినిభాననప్రభా! మీటి నీ వె 

నుకనె యడవికి నే వత్తును దనయుండ! 
దుర్చలపు టావు చను నట్లు దూడ వెనుక 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


ఆ.వె. ఆలకించి సుతున కడరినట్టి విపత్తు 
లను జనని యెడందం గలవర మంది 
దుఃఖమునం గినుకను దోర మేడ్చెను గార 
నున్న సుతుని గన్న కిన్నరి వలె 45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 21. 


లక్ష్మణుడు దీనుండై కౌసల్యా దేవి మాటలు విని కాలోచితమగు పల్కుల బలవంతముగ 
రాజ్యమును గ్రహింప వలెనని యందుకు( దాను సంసిద్ధు( డని రోషమున పలుక రాముడు తండ్రి 
యాజ్ఞను దాను దాట లేనని యది ధర్మము కాదని లక్ష్మణుని వారించి తల్లితో నడవి కేగ 
నిశ్చయించితి నని పలికి యనుమతి నిమ్మని వేండుట. 


కం. విలపించు చుండ. గౌస 
ల్య లక్ష్మణుండు గాంచి పల్కె రామ జననితో 
లలితమ్ములు కాలోచిత 
ము లగు వచనము అలతి దీన ముగ, గన్పడుచున్‌ 1. 


శా. దేవీనా కిది కాదు సమ్మతము దా స్త్రీమాటకున్‌ లొంగి గో 
త్రావాసం బొనరింప రాజ్యము నహో రాముండు కోల్పోవణా 
నా వృద్దుండు వికారు( డంగజ వశుండై కామ మోహమ్మునన్‌ 
వేవేలుం బలుకండె భూపు( డకటా వేధింప( గైకేయియే 2. 


చం. కన నపరాధ మింతయును గాంచను దోషము సుంత యేనియుం 
దనయు బహిష్కరించుటకుం దల్లిరొ రాజ్యము నుండి రాము నం 
దు నృపతి కాన కేంగు మని తూర్ణము నానతి నీయం గాంచ నా 3. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తని వరమిత్ర శత్రువుల దప్పును బట్టం బరోక్ష మందునున్‌ 


దేవ నిభుండు దాంతుండును దిన్నని వర్తను డే విరోధినిన్‌ 
వావిరిం జూచు వత్సలత( బన్నుగ ధర్మము గాంచు నెవ్వ రే 
నీ విధి లేక కారణ మహీన బలాధ్యుం ద్యజింపం బుత్రునిం 
బావను నేర్తురే తిరిగి బాలుండు కాం బిత పల్క వింతగన్‌ 


ఇటి భాషణములు పటితో నటులు 
ల ల ల 
వల్క ధరణి ధవుండు పాడిం దొజంగి 
యే సుతుండు నిల్పి యుద జేయును దలంచి 
రాజ ధర్మము నిల రాచ పట్టి 


నరు లీ యర్థము నిటనె 

ల్ల రెటుంగక మున్న నీ వలరి చేయ దగుం 
బురుపోత్తమ! రాజ్యము నిజ 

కర పద్మాధీనముగను గలయంగ నేనున్‌ 


నిలిచుండంగను నీవు కాలు పగిదిన్‌ నీ వెంట నే నుండగా 
విలు గై బూని కడింది రక్ష నిడుచున్‌ వేధింప వీరుల్‌ సమ 
ర్జులు ధాత్రిం గలరే యెదిర్చి నిను సద్యో బాణ ఘాతమ్ములం 
బరు లై డెక్కిన నీ యయోధ్య నిక నిర్మానుష్యముం జేసెదన్‌ 


భరతు దరి నిల్చిన హితము నరయు జనుల 
నైన నెల్లరను వధింతు నేను మృదు చ 
రితు. డకట నిచట నవమానితుండు కాంగ 
సైప నోప నగునె నాకు శాంత మూని 


ప్రోత్సహింపం గైక జనకుః డుత్సహించి 
దుష్ట మతి శత్రు వైన బంధుత్వ మెల్ల 
విస్మరించి యిప్పట్టున వేగ మతని( 
దగును బంధింప వధియింప( బగను బూని 


గురు వైన గర్వమూనిన 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నరయని యెడ మంచి చెడుల నధమపు గతినిం 
జరియింపంగ నాతని నర 


వర శాసింపంగ నొప్పు బార్జుం డైనన్‌ 


ఏ బలమును గతన నిచట 

దాం బుడమిపుః( డాశ్రయించి దానం బీయం 
గా బింకమ్మున నెంచెన 

యీ బోటికి( గైక కిట్టు లీ నీ భూమిన్‌ 


నీతోడనునాతోనీ 

భాతిని వైరమ్ము నూని భరతునకు సిరిన్‌ 
దాత ధరణీశుం డిచ్చుట 

కే తీరునం బడసె శక్తి నిల రిపు దమనా! 


రక్తి యధికమ్ము నాకు నగ్రజుని పైన 

మాత యొట్టు వేసి వచింతు నీ తటి( దగ 

నాదు వింటిపై సత్య దానక్రతు ఫల 

ముల పయి హృదయమ్మున నిజముగ సతమ్ము 


మండుచున్న యగ్ని నయిన మాత దట్ట 
మగు నరణ్యమ్ము నైన నా యగ్రజుండు 
చేరుటకు మున్న నన్నటం జేరం గాంతు 
వీవు నిక్కమ్ముగ నెజుంగు మీ వచనము 


హరియింతు నీదు దుఃఖము 

గురుతర వీర్యమున దేవి! ఘోరపు దిమిర 
మ్ము రవి తొలగించు భంగిని 

నరయః గలరు నాబలమ్ము నన్నయు నీవున్‌ 


అన లక్ష్మణుండు మహాత్ముడు 
విని యేడ్చుచు శోక తప్త విరివిగం రాముం 
గని కాసల్య సదుఃఖం 


బనె వచనము లిట్లు దీనయై తనయునితో 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


వింటివి గాదె తమ్ముని సువిస్తృత వాక్యము లెల్ల బుత్ర! నే 
మంటకు నింక జేయుమ సమంచిత కార్యము లెన్ని వేగ దా 
నంట నధర్మ వాచ్యముల నట్లు సపత్నియె కైక కాంచి న 
న్నింటను వీడి యే/గం దగునే విలపించుచు నుండ నీ కిటన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


ధర్మవేది! పుణ్యచరిత! ధర్మ మాచ 

రింప నెంతు వేని నిలిచి యిచ్చట గృహ 
మందు సేవింపు పాటించి యంచితంపు 
ధర్మమును రాఘవా! నన్ను దల్లి నింక 


కశ్యపుం డే(గె ద్రుహిణసాదృశ్యుండు మును 
జనని కొనరించి శుశ్రూష స్వగృహ మందు 
నిజ తపం బలర6గం గడు నిష్ట దివికి 

రఘు కులాంబుధి హిమకర! రామ! వినవె 


వెడల రా దిట నుండి నీ వడవికి నను 
మతి నసంగం జాలను ధరాపతి గురుత్వ 
మునను నీకు నే రీతిని బూజ్యుం డగునొ 
నేను నట్ట యగుదు రామ! నీకు నెంచ 


తలప సుఖమ్ము జీవితము ధారుణి నుండగ నీవు లేకయే 
ఫలము నొసంగు నా కకట పన్నుగ నింకం దృణమ్ము నైన నే 
నిల దిని యుందు భద్రముగ నీవు చరింపంగం జెంత లేనిచో 
విలపితనై నిజాసువులు వీడెద నిక్క మభోజనమ్ముగన్‌ 


నదులకు పతి కడలి విదిత మిది చెడు న 
డత గ్రహించి నట్లు వితత భూసు 
ర వధ పాప మీవు రామ !యేగుదు విక 
నిరయమునకుం బుత్ర! నీరజాక్ష! 


జననిని విలపింప నిటుల. 


గని కౌసల్య నతి దీనం గాకుత్సు. డనెన్‌ 
థె 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


మినుకులు ధర్మయుతమ్ము ల 
నునయమున మహాత్ము( డంత నొచ్చుచు నిట్లున్‌ 


పితృ వచనములు దాట నే విధము లేదు 
శక్తి నా కెన్నండును దల్లి భక్తి శిరసు 
వంచి వేండెద వాంఛింతు వనికి నేంగ 
ననుమతి నొసంగుమ కరుణ నంబ! నాకు 


చంపెను గోవు గండుండను సంయమి ధర్మవిదుండు తండ్రి దౌ 
పంపున సువ్రతుండు ఘన పండితుండే మును పూర్వ మందు స్వీ 
యంపుం గులంపు వారు సగ రాజ్ఞను సాగరు లెల్ల భూతలం 
బింపుగం ద్రవ్వి మృత్యువును నెల్లరు వొందరె ఘోర రీతినిన్‌ 


తండ్రి యాజ్ఞను బాటించి తల్లి రేణు 
కా సతిని జామదగ్ను్యుండు గండ్ర గొడ 
CC 
ట వధియింపడె రాముం డటవిని మున్ను 
డెందమున నుంచ కిసుమంత సందియమ్ము 


ఈ విధి నన్యులు పెక్కురు 

దే వాభులు మూరి నిజ పితృ వచనములనే 
వేవేగం బాలించిరి 

దేవీ! నేం జేసెదను బితృ హితం బెల్లన్‌ 


జనకు నాజ్ఞ దేవి! చక్కం బడుట నాయొ 
కని వలననె కాదు జనులు మున్ను 
నేను జెప్పినట్టి మానవోత్తముల వ 
లనను జరిగె నిలను రమ్యముగను 


కొత్తది ధర్మము కానిది 
యిత్తజి నే నెద్దియుం జరియించుట లేదే 
నిత్తెము పాటించినదియె నేం బాటింతున్‌ 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


ఆ.వె. 


ఆ.వె. 


అట్టుల ననరింప నగును గర్తవ్యము 

నాకు( దదితరము మనస్కరింప 

నెపుడు తండ్రి యాజ్ఞ నెలమి నూనెడి వారు 
నాశనమ్ము కారు నమ్ము మంబ! 


పలుకు లని తా జననితోం 
బలుకుల మిన్న విలుకాండ్ర( బ్రథముం డంతం 
బలికెను వీక్షించి యనుజు 


ని లక్ష్మణుని రాము డిట్లు స్నేహం బడరన్‌ 


నే నిన్నెజుంగుదు లక్ష్మణ! 

నీనా పయి నున్న ప్రేమ నీ తేజమ్మున్‌ 
మేని బలము విక్రమమును 

వేనిని రా దిల నెదిర్ప వీర వరులకున్‌ 


వర శుభ లక్షణ లక్ష్మణ! 

కరమ్ము నాదు జనని యిట గని నన్నిటులం 
బరితాప మందె నేరక 

గురు భావములు శమ సత్య గుణ బావమ్ముల్‌ 


లోక మందు ధర్మమే కరం బుత్తమం 
బగును నిజము ధర్మ మందు నిల్చు 
ధర్మ సంశ్రితములు తండ్రి పలుకు లెల్ల 
నుత్తమమ్ము లెంచ నుర్వి లోన 


తల్లికి దండ్రికి ద్విజునకు 

సల్లలిత మొసంగి మాట జన దెవ్వరికిం 
గల్లగం జేయంగను విల 

సిల్ల వలయు ధర్మ మందు స్థితుడై వీరా! 


దాట నశక్యుండ నిచ్చిన 
మాటను దండ్రికి జనకుని మాటనె యనె న 
చోటున నాతోం గైకయె 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


దీటుగ లక్ష్మణ జననియె ధీర వరేణ్యా! 


విడువుమ రాజ ధర్మ పరివేష్టిత బుద్ధి ననుత్తమమ్మునున్‌ 
విడువక ధర్మ మార్గమును వీడుమ తీక్టము మన్మతిం దగన్‌ 
నడువుము యంచు బల్కి రఘు నందను+( డారసి తల్లిం బల్కొ( దా 
నిడి తల వంచి వందనము లింపుగ నంజలి నిల్చి యింకనున్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


వెడల నిశ్చయించితిని దేవి! యనుమతి న 
సంగు మింక నా మీ దాన స్వస్తి వాక్య 
ములు బలుకు మమ్మ ప్రతినను బూర్తి చేసి 
తిరిగి వత్తు బురికి యయాతి దివికి వలె 


తండ్రి మాటను బూరించి తల్లి! తిరిగి 
వనము నందుండి యిచటకు వత్తు శోక 
మెల్ల నాపుమ యెదలోనం దల్లడిల్ల 

కుమ జనని సుంతయైనను సముచితముగ 


నీవును సుమిత్ర వైదేహి నేను లక్ష్మ 

ణుండు కూడ జనకు నాజ్ఞను శిర మందు 
నూని పాటింప వలయు, జుమ్ముర్వి నిదియ 
యగు సనాతన ధర్మమ్ము వగవ నేల 


దుఃఖము నెద నిరోధించి తొలగ జేసి 
యింక సంభారముల వేగ యలమి నాయ 
రణ్య వాసపు బుద్ధి దలంచి ధర్మ 
మనుసరింపుమ చక్కగ నంబ! యిపుడు 


అన విని ధర్మ సంయుతము లాత్రము వేదన లేని పల్కులం 


38. 


39. 


40. 


41. 


దనయుండు చచ్చి లేచిన యతండు గ్రహించిన భంగి సంజ్ఞనున్‌ 
జనని గ్రహించి రాము గని చాగె వచింప(గ నిట్లు పుత్రకా 
జనకుని యట్ల నీ కగుదుం జక్కంగ ధర్మము నందు బ్రేమనున్‌ 


అనుమతి నీయ జాలను మహాటవికిం జన వీడి నన్నిటం 


జన దింక నీకు దుఃఖిత భృశమ్ముగ నివ్విధి వీడి యే/గంగం 
దనయుండు లేని జీవితము తల్లిని నా కింక నేల నీదు చెం 
త నక ముహూర్త మున్న సుఖదంబగు లోకము కన్న మిన్నగా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తర్పణము లమృతము లేల ధాత్రి నాకు 
నంచు విలపించు తల్లిని, గాంచి నరుల 
కాగడా లున్న గతి నేగు గజము భంగి. 
దిరిగి రాముండు జ్వలియించె దీనముగను 


మూర్చిలి నటు లున్న జనని బొడగని పరి 
తాప మందిన సౌమిత్రి, దమ్మునిం గని 
ధర్మ సుపితుండు పలికె ధర్మ్య గిరలు 
(ay 
తగు నతనికె యట్లు వలుక ధర్మ యుతము 


నీ పరాక్రమమును భక్తి నే నెబుగుదు 
లక్ష్మణ! మదభిప్రాయ మరయక తగిన 
భంగి దల్లి తోడుత నీవు బాధపెట్టు 
చుంటివి భృశమ్ము నన్నిట్టు లుచిత మౌనె 


వినుము ధర్మార్ధ కామములను గణింత్రు 
ధర్మ ఫలము నందుటకును ధరణి యందు. 
గల వవి యిట నెల్లం దగ లక్ష్మణ వినయము 
భార్య లోం బ్రేమ సుతు నందుం బరగు భంగి 


ఎందు మూటిం గనమొ యందు ధర్మం బున్న 
దాని జేయ నొప్పు ధనము పైన 

నాశ యున్న ద్వేష్యుం డగు నెల్లరకు వాండు 
కామ పరుడు ధరం బొగడ బడండు 


గురువు జనకుండు వృద్ధుడు 
ధరణిపతియు హర్ష రోష తర్షణములకుం 
బరమై యొక్కటం బంచిన 

నరు డక్రూరుం డయిన నొనర్పక యున్నే 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


ఆ.వె. అట్టి నేను జనకు నాజ్ఞ మీఅంగ లేను 
గురు వతండు మనకు దగును ముదల న 
సంగ ధర్మము గతి స్వామి కౌసల్యకు 
జనని కతండు వినుము సమ్మదమున 50. 


తే.గీ. ధర్మమునకు రాజు బ్రతికి ధాత్రి నుండ 
స్వీయ పథమునం దలరి విశేషముగను 
దేవి నా వెంటను బయలుదేరు నెట్లు 
భర్త మరణించిన విధవ పగిది చెపుమ 51. 


తే.గీ. అట్టి దేవి! యనుమతింపు మడవి కే(4 
బలుకు స్వస్తివచనములు పన్నుగ నిక 
దిరిగి వచ్చెదం బూరించి పురమునకు ని 
జము తిరిగి వచ్చిన యయాతి చందమునను 52. 


కం. యశము విడనాడ నోపను 
నృశంసు చందమున నేను నేల కొజికునై 
విశదము జీవిత మల్పపు 
దశయే రాజ్య మవినీతి, దలశు గ్రహింపన్‌ 53. 


తే.గీ. అంత బురుషర్షభుండు మాత ననునయించి 
యనుజునిం దగ నిర్దేశించి ఘనుండు విక్ర 
మమున నడివికి( జను నిచ్చ మాతకు హృది 
జేసెను బ్రదక్షిణము భక్తి శీఘ్రముగను 54. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 
యుిుకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 22. 


రాముండు లక్ష్మణుని జేరి యిది విధి కృత మని తప్పరాని దని పలికి యోదార్చి యౌవ 
రాజ్యాభిషేక కార్యము లన్నిటిని నాప మని యాదేశించుట. 


రాముడు చిత్త నిగ్రహుండు లక్ష్మణుం దమ్ముని రోష తప్తునిం 
బాము విధమ్ముగా బుసలు వారక కొట్టెడు వాని జేరి తా 
గోముగ బల్కె ధైర్యమును గొప్పగ నూని ప్రియమ్ము మీబిగా 
సామము లివ్విధమ్ముగను సత్త్వము చెల్లంగ మిక్కుటమ్ముగన్‌ 
వగపును రోష మెల్ల నింక భ్రాత త్యజింపుమ ధైర్య మూనుమా 
తగ నవమానమున్‌ మదిని? దల్పక యుత్తమ హర్ష మందుమా 
తగు నిక భద్ర కార్యమును దాల్ప(గ నీ యభిషేక కార్యముల్‌ 
వగవక యాపు మన్నిటిని* బన్నుగం గూర్చిన వాని నెల్లనున్‌ 


సంభ్రమ మభిషే కార్థము సల్పిన విధిం 
గూర్ప సంబారముల నెల్ల గూర్మి మీఅ 
నాప నభిషేక మియ్యెడ నట్టి సంభ్ర 
మమ్ము సౌమిత్రి చూపుమ నెమ్మి తోడ 


ఎవ్వని మనం బధికముగ 

నొవ్వులం గనె నట్టి మాతను గని పలుకుమా 
యెవ్విధి యభిషేకార్థము 

రివ్వున సందియము వీడు లీలగ నట్లున్‌ 


కుముల(గ సందేహమున న 

క ముహూర్తం బైన జనని కాంచి యుపేక్షిం 

ప మనమున నుత్సహింప వి 

నుమ లక్ష్మణ సుంత యయినను నిజం బెంచన్‌ 


ఎటింగి యైన నింక నెటు(గక యయిన నే 
దల్లుల కయిన మటి తండ్రి కైన 
నించు కైన జేయ నెజు(గను లక్ష్మణ! 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


యప్రియమ్ము నెన్న. డైన వింటె 


సత్యవాది సత్యసంధుండు సత్య ప 
రాక్రముండు సతము రాజు భీతి 
జెందెను బరలోక చింతతో నాతండు 
నిర్భయునిగ నింక నెగడ వలయు 


ఆంగ కున్న నీ కార్యము వే(గు నాత 

ని మది మిక్కుటముగను సత్యమును నిలుపు 
టందు నోడె నంచు. దనదు డెందపు వగ 
నన్ను బాధించు భృశముగ నెన్న+ డింక 


అందు వలన నాపు మభిషేకపు విధాన 
మెల్ల లక్ష్మణ కని యలమి దాని 
బిమ్మట నిట నుండి సమ్మదమునః కాన 
కేగ నిచ్చగింతు వేగముగను 


చన నడవి కేను గైకే 
యి నృపాత్మజ యడ్డు లేక యిద్దర నిజ నం 
య యల 
దనుని భరతు నభిషేకిం 
చును గృతకృత్య యగు నేండు సురుచిర లీలన్‌ 


ధరియించి నార బట్టలు 

విరివి జడలు నే నరిగిన విపినమ్మునకుం 
బరంగు సుఖమ్ము భృశమ్ముగ 

నరసిన( గైకకు జననికి ననుజా! వినుమా 


చక్కంగ బుద్ది నరసి మది. 

జక్కం బెటి కొనినటి జనకుని యాజ్లం 
ల ల వై 

దక్కక చనుదు వ్యథ న్‌సంగ 

నక్కట తగ దింకం జేయ నాలస్యమ్మున్‌ 


ఇది విధి కార్య మంచు మది నెంచుమ లక్ష్మణ! రాజ్య మిచ్చి దా 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిం దిరిగి నాపు టింక నను నిర్జన గోత్ర నివాసుం జేయు టి 
ట్లు దలశుం గైక కిప్టు మదిలో జనియించుట బుద్ది యివ్విధిన్‌ 
సుదతికిం బీడ నాకు నిడం జోద్యము గాగ గృతాంతకృత్యమే 


తెలియదె నాకు భేద మది ధీవర తల్లుల యందు లేదు నా 

నిల సుతు నందు నాయెడను హీనము బేదము తల్లి కైకకుం 
బలుకుట యుగ్ర వాక్యములు పంతముతోనభిషేక కార్యముం 
దలంగి యరణ్య మంపుటయు+ దథ్యము గాంచంగ దైవకృత్యముల్‌ 


కానిచో గుణ సంపన్న కైక ప్రకృతి 
నంచిత మతియు సాధార ణాబ లాభ 
మేల నన్ను వేదించు నిజేశ్వరు సము 
ఖమ్ముననె బలుకులను లక్ష్మణ చెలంగి 


విధి యచింత్యము ప్రాణుల వెసం జెలంగు 
నప్రతిహతముగను విపర్యయము నామె 
యందు నాయందు నిత్తటి వ్యక్త మియ్య 
దిపుడు చూపట్టె నాపంగ నెట్టు లగును 


విధి నెవ్వండు దొడశగు నె 

వ్విధి వైన నెదిర్చ( బట్ట వింతగ నరుందా 
నధికముగ దాని కర్మము 

ల ధీరత నతిక్రమింప లావుం గలదే 


కాంచ సుఖదుఃఖములు భయాగ్రహములు భవ 
మభవమును లాభ నష్టము లన్య కర్మ 
తతులు దైవ సంభవములు ధరణి యందు 
నితర మొక్కటి కాన రా దెందు వెతక 


మును లుగ్ర తాపసులు దే 

వునిచేం బీడింపం బడుచుం బుడమిని నిజ తీ 
వ్ర నియమములను వదలి నా 

శన మౌదురు కామ రోష సంజననమునన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


అడరి యారంభ మైనది యంత నాగు 
టయు ననూహ్య మకస్మాత్తు నయి చెలంగుట 
యెల్ల దైవ కృత్యము సుమ్ము తెల్లముగ నె 
అింగి వగవ నీ యభిషేక భంగమునకు 


కాన నీవు గూడ గ్రక్కున ననుసరిం 
చి నను వగపు వీడి క్షిప్రము నభి 
షేక కార్యములను వీంక నివర్తింపు 
లక్ష్మణ! గుణ నిచయ లక్షితాంగ! 


ఇట నున్న యభిషవ సలిల 

ఘటములు తపమాచరింపంగ వ్రతమ్మును జే 
యుటకు మునుక కుపయోగ మ 

గుట హర్ష మొసంగు నాకు గొ ప్పగ ననుజా! 


అయినను రాజ ద్రవ్యమ 

ది యేల నాకు వ్రతమునకు ధీరవరేణ్యా! 
స్వయముగం దోడి జలమ్మును 

నయముగ వ్రతము ననరింతు నైపుణ్యమునన్‌ 


లక్ష్మణ! వగవకుమ రాజ్య నష్టమునకు( 
జింత వలదు మదిని సుంత యైన 

రాజ్యము వనముల గరము మిన్న వనవాస 
మెంచ నుందు నచట నంచితముగ 


కర్మ విఘ్నమున కిట లక్ష్మణ తలంపకు 
పిన్నతల్లి కతం బని వేగ నీవు 

విధి వశత బరుషము లనె నధికముగను 
దబిచు దైవ ప్రభావము నెటు(గు మట్టు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


రెండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 23. 


రాముని మాటలను విని లక్ష్మణుండు హర్షశో కముల నడుమ మజిమజి నలిగి విధి బలహీన మైనది 
విక్రమమున రాజ్యమును బొంద వలె నని నక్కి వక్కాణించిన నంత రాముడు తమ్ముని 
నూజిడించి తండ్రి యాజ్ఞను బాటింతు నని యదియే సత్పథమని వచించుట. 


కం. వినియా రాముని మాటల 
వనత శిరుండు లక్ష్మణుండు పరితోషం బిం 
కను దుఃఖమ్మునకు నడుమ 
ను నలిగెను బలుమటు మదిని నుత వీరుండే 1. 


చం. కనుబొమ లంత మోడ్చి వడి కన్నము లోని భుజంగమం బనన్‌ 
ఘనముగ నిశ్వసించెం జెల(గంగ మహాగ్రహ మంత లక్ష్మణుం 
డు నరవరుండు కన్పడెం గడుంగడు రోష సమృద్ధ వీక్షణ 
మున మృగరాజ సన్నిభము భూరి భయంకర రూపు డై యటన్‌ 2 


చం. కరి నిజ హస్త వేగ యుత కంపన సన్నిభమై చెలంగ6 ముం 
గరములు వే గదల్చుచును గ్రక్కున స్వీయ శరీర మందునుం 
దిరుగంగ పైకి నడ్డముగ దిట్టపు గంఠమె యోర కంటితో 
నరసి వచించె వాచ్యముల నాతడు రాముని తోడ నివ్విధిన్‌ 3. 


ఉ. ఉద్ధత రాజ కుంజర మహోన్నత సంభ్రమ మివ్విధమ్ముగా 
నిద్ధరం బుట్టె నీకు నయహీనము తోశు(గ శంక లేనిదౌ 
పదతి లోక ముండ విధి బల్మినిం బెద్దగం జేసి దుర్చలిన్‌ 
my యట 
శ్రద్ధగం బల్క నివ్విధము సమ్మతమే నిను బోలు వారికిన్‌ 4. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఏల దైవమును సలీలం బొగడుదువు 

బేల నిప్పగిదిని నేల వారి 

లోన సందియమ్ము నూన వింతయు నేని 
బాప మతుల యందు భ్రాంతి తోడ 


ధర్మచిత్త! వారు కపట ధర్మ తత్స 

రులయి స్వార్ధపు మోసపు దలపు లూని 
సుచరితు నిను మెత్తగ బల్కుచు నిట నుండి 
పంపు చుంటి రెటు(గ వేల భ్రాత! దీని 


మున్న వారిరువురు పన్నియుందు రిటుల. 
గాక యున్న, బుడమి కాంతు( డిచ్చి 
యుండు నీ వరముల నువిదకు పూర్వమ్మ 
పూర్ణముగను నిక్కము సుమి రామ! 


మొద లిడిన యభిషేకము పురుషు నన్యు 
నకు నొనర్ప రుచింపదు నరుల కెపుడు 
దీని నే సైశు నోపను ధీరచరిత! 

యిందు నేను క్షమార్హుండ నింక నన్న! 


దేని వలన నిట్టు లూనితి మతి నను 

మాన మీవు మజీయు దేని వలన 

మోహ మంది తిటుల. బుణ్యాత్మ! యా ధర్మ 
మగును ద్వేష్య మన్న! యరయ నాకు 


యుక్తము కాని వచనములు 

రక్తి వశు( డయి నిజసతికి రాజు పలుక(గన్‌ 
శక్తి కలిగి చేతల నా 

సక్తి నధర్మముల నొనరువం దగునె నీకున్‌ 


వంచనతో నిది పన్నిన 
గొంచె మెటు+గ వీ వెడందః గ్రూరత్వమ్మున్‌ 
మించును దుఃఖము ధర్మపు 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బంచన( జేరంగ నిట్లు భ్రాతా! నాకున్‌ 


తల్లిదండ్రుల నెపమునం దనరు శత్రు 
లిద్ద అకట కామాతురు లంచ తలప 
రెన్నండు హితము నీకిల నేల వారి 
కోరిక లొనరింపంగ మనసార దలంచి 


అరసిన నీవు దైవకృత మంచు మనమ్మున వారి చర్యలన్‌ 
గురుతర గర్హణీయములు క్రూర తరమ్ములు మెచ్చ వానినిన్‌ 
స్థిరముగ విశ్వసింతురు విధిం గడు భీరులు శక్తి హీనులుం 
బురుషులు కీర్తిమంతులు నపూర్వ పరాక్రము లెన్న రీ విధిన్‌ 


పురుష ప్రయత్నశక్తి నె 


వస ఆ 


దిరింప దైవమ్ము నోపు ధీరవరున కి 


దర దెవముచే నెటి వి 
ధ్‌ ట్‌ 
పరీతముల నందు శంక బాధింపదుసూ 


చూతు రిప్పుడు పురుషునకు దైవమునకుం 
బౌరుషమ్ము నందు బరంగు భేద 
మెల్ల దైవ నరుల బల్లవించు బలిమి 


కానంబడును జక్కంా నిపు డిట 


జనులు గాంతు రిప్పుడు దైవ సంక్షయమ్ము 
వేగ నా చేత నెగడంగ విశయముగ 

నాగి నట్టిది యైన రాజ్యాభిషేచ 

నమ్ము విధివశమున నిల్చు, జుమ్ము నేడు 


అంకుశమునకు లొంగక యడ్డు లేక 

మద బలమ్మున( బాజిడు మత్త కుంజ 
రమ్ము భంగి దైవమ్మును బమ్మి పాజ 
జేయుదును బౌరుషమ్మునం జేవ మీటి 


రామ! నేడు కనుమ రామాభిషేక మా 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


అ.వె. 


తే.గీ. 


తే.గీ. 


పంగ లేరు లోకపాలు రింక 
ముజ్జగములు నైనం బుడమిని ననం దండ్రి 
మాట చెప్ప నేల మానవేంద్ర! 


కూడి యెవ్వరు నిను గోత్రమునకు బంప 
నెంచిరి కపటమ్ము నెడంద నూని 

వార యచటకి( జను వారింక, బదునాల్లు 
వత్సరమ్ము లుండ వనము నందు 


నీ యభిషేకమ్మును వా 

రీ యెడ నాపి జనకుండు నీ కైకయు ని 

ట్లీ యఖిల రాజ్యము సుతున 

కీయం దలంచి నట్టి యాశ లింక ఖండింతున్‌ 


నా బలము పౌారుషములు ఘనమ్ముల నెది 
రింప జనియించు నా దుఃఖ మెంచ దైవ 
బలము నెదిరింప గల్గాడు బాధ మించు 
మిక్కుటమ్ముగ నిద్ధర నిక్క మిదియ 


చక్క(గ రామ! యేలి భువి క్షాత్రము మీటి సహస్రవత్సముల్‌ 
మిక్కిలి దక్షతన్‌ వనికి మీజి చనంగ కుమారు లంతటం 
దక్కొని రాజ్య మేలుదురు తాతలు పూర్వము నిల్పి పుత్రులన్‌ 
మక్కువ తోడ రాజ్యమున మంచిగ జేసి రరణ్య వాసమున్‌ 


ధరణీ నాథు ననిశ్చయాత్మ వలనన్‌ ధర్మాత్మ! శంకించుచున్‌ 
ధరణిం గ్లేశము రాజ్య మేలంగను జిత్తంబందు( జింతింపవే 

వర వీర్యమ్మున నీదు రాజ్యమును గాపాడంగ నే నుంటి శం 
బర రాశిం దగ వేల నాం బ్రతిన నీ పై నాదు స్వర్గమ్ముపై 


మంగళ ద్రవ్యములను జక్కంగ నీ వి 

ట నభి షిక్తుండ వగుమ యడరి మహీ ప 
తులను నే నొక్క డను నిల్పుదును బలమ్ము 
సూపి శంకింప బనిలేదు చోద్య మంచు 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కాదు శోభకు బాహులు కాదు విల్లు 
తొడవు కత్తి కట్టుటకు గాదు శర చయము 
దాచుటకు. గాదెయీ నాల్లు తథ్యముగను 
శత్రు దమ నార్ధ మున్నవి సతము నాకు 


మెజపు కాంతి తో వెల్గెడు మేటి కత్తి 
పదును టంచుతో రిపులను వజ్రి నైన 
నిక వెనుకాడ నా తోడ దజచు పగను 
గొన్న సైప నిక్కమ్ముగ నెన్నం డేని 


ఖడ్గ ఘాతము లగు గజ తురగ నరుల 
కరములు తొడ లింక శిరముల భువి 
యెల్ల నిండంగం జరియింప( జొ చ్చ నలవి 
కాక కానంబడును గంజ నేత్ర! 


నా కరవాలము ద్రుంపంగ 

నీ కరి గణ మెల్ల గూలు నిల వెల్లులతో 
నాకువులను సతటిణ్మ 

ఘాకరమును బోలు చుండి యాశ్చర్యముగన్‌ 


కట్టి కవచములను గైకి వ్రేళ్లకు నిల్వ 

నేను వింటి తోడ నే నరుండు 

మగతనమ్ము మీటి మగ డను కొనువాండు 
నిల్వం గల డెదిర్ప నీరజాక్ష! 


ఒక్కని ననేక శరముల నొక్క సాయ 
కమ్మున ననేకుల నడతు( బమ్మి నేను 
నర గజాశ్వ మర్మమ్ములం బరగం జేయు 
దు నడరి మదీయ దృష్టి చాతుర్యమునను 


రాజు ననధికారు రామ నిన్నధికారు 
నిగను జేయ నావి యగు మహాస్త 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


తే.గీ. 


తే.గీ. 


తతుల శక్తి యిచటం దనరంగం గాంతు వీ 
వుల్ల మందు ముదము వెల్లివిరియ 


చందన మద్ద యోగ్యములు చక్కని బాహు విభూషణార్హముల్‌ 
పొందిక. బంచు సంపదలు పుణ్య సఖావలి పాలనార్హ మౌ 
చందము నుండు నా వర భుజమ్ములు నీ యభిషేక మాపెడిన్‌ 
మందుల నెల్ల నాపును సమగ్ర బలమ్మున సత్వరమ్ముగన్‌ 


శత్రు వెవని మాన ప్రాణ సఖుల నుండి 
దూర మొనరింప వలయును దోరముగ వ 
శ మగు విధ మీ పుడమి నీకుం జక్కంగ వచి 
యింపు నీ దాసుండ నొనర్తు నింపుగ నింక 


కనుల నశ్రువులు తుడుచుకొనుచు( బల్మ 
రు రఘుకుల వర్దనుండు పలుకుల నూట 
డించి యనుజు ననె జనకు నీరితముల 
నేను బాటింతు సత్పథ మౌనిది ధర 


32. 


33. 


34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


కం. 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 


సర్గము 24. 


కౌసల్య రామునితో! దాను గూడ నడవికి వచ్చెదనని పలుక భర్తతో నుండి సేవించుటయే సతికి 
ధర్మ మని వారింప నామె యంగీకరించి రామునికై స్వస్తికార్యములు సలుప నుద్యుక్త యగుట. 


కని కౌసల్య సుతుని జన 
కుని యానతిని దలం దాల్ప గూరిమితో ని 
లిన వాని ధర్మయుతముగ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


గనులం దశ్రువులు నిండ గాంత వచించెన్‌ 


దుఃఖము లౌెటు(గని సుతుండు నా కింపుగ 
కలిగి దశరథ నృపు వలన నడరి 
యుంఛ వృత్తి నడవి నుండు నెట్లు మధుర 


భాషణుండు పుడమి ప్రజల కెల్ల 


రుచికరము లన్నములు భృత్యులు నిజ దాసు 
లిచటం దినుచుండ నక్కట యులమి నుండి 
నాధుడు ఫల మూలములు కాననము నందు. 


దిరుగుచు భుజించు నెవ్విధి దీనముగను 


గుణనిధి ప్రియుండు నిన కుల 

మణి రాముని భూధవుండు కుమారు నిటు లకా 
రణ మడవి కంపె నన విని 

గణించి నమ్ముదురె మదిని. గలుగదె భయమున్‌ 


లోకమున విధి బలీయము 

లోకుల శాసించు టందు లోకానందుం 
గాకుత్ము నంప ఘోరం 

బౌ కాంతారమున కడరి యాశ్చర్యముగన్‌ 


ల్‌ 


నిన్ను గాంచమి' గల్ల నిట్టూర్పు నా గాలి వంత వ్యథయుం గాంగ వంటచెటికు 
కన్నీ రది హవిస్సు కాగ నెడంద నీదు మటిలి రాకకై కుముల+ గల్లు 

భాప్ప రాశి పొగయై పరగ శోక మడరి యగ్ని పగిది కాల్చు నత్యధికము 
నన్ను వేసవి యం దనలము గడ్డిని? గాల్చు భంగి నీ యెడంబాటు ప్రబల నాకు 
పుత్ర! వినుము మజీయు నాత్రముతోదూడ 

యనుసరింపదె తగ నావు చనిన 

నట్ల నేను తప్ప కనుసరింతును నిన్ను 

యెచ్చటికి వెడలిన నచ్చటికిని 


అన దుఃఖమ్మున నవ్విధి 
జనని విని నరర్షభుండు సంచలితాత్మం 


తే.గీ. 


కం. 


గని యనెం గడుదు;ఖితతో 


ఘనుండు రాముండు గిరలను గమనీయముగన్‌ 


వంచితుం డయ్యు, గైకచేం బార్థివుండు 
కాననమున వసింప నేగ ని(క నేను 
నీవును బరిత్యజించిన నీ విధముగ 

నిక్కముగ మనం జాలండు నేలంజీడు 


పడతికి నిల దన భర్తను 

విడుచుట క్రూరత్వ మగును వినుమా జననీ! 
యెడంద నయినను దలశుకుమ 

కడు దూష్యం బది సతమ్ము కరుణం గనుమా 


జనకుండు జీవించు దనుక 

జననీ సేవల నతనికి? జలుపంగం దగున్‌ 
ఘనముగ నది యౌను సనా 

తన ధర్మము సత్యముగను దల్లీ! వినుమా 


అన రాము డట్లు చేతల 

ఘనుండు శుభదర్శన విని కౌసల్య ముద 
మ్మున నట్టే యని తాంబ 

ల్కెను నందను నరసి కరము ప్రీతిని నంతన్‌ 


ఇంకను బల్కెను రాముండు 

క్రుంక జనని దుఃఖ మందు గూర్మి చెలంగంగా 
నంకము సేరి గుణాధ్యుండు 

బొం కటు(గని వాండు ధర్మమూర్తియు నిటులన్‌ 


10. 


11. 


12. 


నేనును నీవు మాత యను నిత్యము నింపుగం దండ్రి వాక్యముల్‌ 
మానక చేయగా వలయు మానుగ నాతడు నీకు భర్తయుం 

దా నరనాథుండున్‌ గురువు తల్పంగ నీశ్వరుః డెల్ల వారికిన్‌ 

నేను వనమ్మునం దిరిగి నెమ్మిని వచ్చిన విందు నీ గిరల్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నా విని తల్లి దుఃఖమున నందన వత్సల భాష్ప నేత్రయై 
తా వచియించె నీ సవతి తల్లుల మధ్య వసింప లేను రా 
మా! వన మే(గ నెంచ జనకాజ్ఞం గుమార వహించి జింక నా 
నా వని కీవు నన్నుగొని యంచిత రీతిని నేంగు రాఘవా! 


వనరుచు నున్న తల్లిం గని వందుచు రాముండు పల్కె నివ్విధిన్‌ 
వనితల కెల్ల భర్త యగు బన్నుగ దైవము జీవితమ్మునం 
దనరు విభుండునై పుడమి దా నగు నాథుడు నీకు నాకునున్‌ 
మన మిల కా మనాథులము నాధు( డతం డగు నెల్ల వారికిన్‌ 


భరతుండు కూడ ధర్మమును బన్నుగ నెంచు నిరంతరమ్మునుం 
బరమ మృదూక్తులం దనుపుః బ్రాణుల నెల్ల బ్రియమ్ము మీజగం 
గర మనురక్తి నిన్నరసి క్రన్ననం జేయును నీ హితమ్ములం 
బరమపు ధర్మచిత్తుండును బార్థివ సూనుండు తల్లి! నమ్ముమా 


ఏగ వనికి నేను దా గరిమపుం బుత్ర 
శోకమున శ్రమము వసుంధరా ధ 
వుండు సుంత పొందకుండు విధమ్మున 
నప్రమత్తతః బతి నరయు మమ్మ 


దారుణ మగు శోకమ్మున ధరణి ధవుండు 
వృద్దుండును ననారోగ్య నిబదు.డె కు 

wm థి న 
ములని భంగి నిత్యము హితము ననరింపు 
మమ్మ సుసమాహిత వగుచు నంచితముగ 


సతులు వ్రతోపవాసములు చక్కగం జల్పుచు నున్న భర్త వా 
క్తతుల గణింప కున్న వనితామణు లెల్లరు గాంత్రు దుర్గతిన్‌ 
సతతము దేవపూజలను జల్పక యున్నను భర్త సేవలన్‌ 
మతి నిడి చల్పు వార లగు మానిను లందుదు రింక స్వర్గమున్‌ 


పతికి హితముగం జరియించి భర్త కెలమి 
సేవ లొనరింపుమ జనని శ్రేష్టముగ న 
దియ సనాతన ధర్మము దృష్ట మయ్య 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


జగతి శ్రుతుల వినంబడె సత్యముగను 


నాదు క్షేమ మెంచి నాకౌకసుల కీవు 

పూజ సేయు మమ్మ పూల తోడ 
బూజ్యులు వ్రత రతులు భూసురులకు సంత 
తమ్ము నగ్ని కార్య తతుల నెలమి 


పతి సేవా రతవై యీ 

గతి నా ప్రత్యాగమనపు గాలమ్మునకై 
మిత భోజనమ్ము నింక ని 

యతిని నిరీక్షింపు తల్లి! యానందముగన్‌ 


ధర్మపరుల శ్రేష్ట తముడు జీవించి యు 
న్న మజిలంగ నే వనమ్ము నుండి 
జనని పొందు దీవు సదమల వాంచిత 
ముల ననేకములను గలత యేల 


అన విని భాష్పపూరిత యుగాక్షి నిజాత్మజ శోక తప్త ప 

ల్కెను గని రాము నా జనని లీలంగ నిశ్చయ మైన నీదు పో 
కను సుత నాప నేరక వికారము నందుట యెల్ల దల్పణగా 
ఘన మనివార్యమై చెల(గు( గాలము సంతత మంచు దల్ఫెదన్‌ 


పోయి రమ్ము పుత్ర! పూని యేకాగ్రత 
భద్ర మొసంగుం గాక ప్రభువు నీకు 
తిరిగి రాంగ నీవు తెల్లముగ విగత 
బాధ నౌదు నేను భవ్యముగను 


తిరిగి రాగ మహాభాగ! పరమ పుత్ర! 
వ్రతము పూరించి కృతకృత్య! రామ! జనకు 
ని నొనరించి బుణ విముక్తునిగను నిన్ను 
గాంచి పొందుదు పరమ సుఖమ్ము నెల్ల 


విధి గతి నెబు(గగ భువిని సతత మశక్య 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


మౌను సుమ్ము పుత్ర! యదియె నిన్ను 
బ్రోత్సహించె నిట్టు లుత్సహించి జనని 
మాట నీవు వినని మార్గమూన 


కం. వెడలి మహాబాహు సుఖం 
బడర దిరిగి రమ్ము నీవు పమ్మి తిరిగి రా 
నడవి( జరియించి సంతస 
మిడు నయ్యది మృదు వచనము లెలమిం జెల(గన్‌ 28. 


కం. జడ లింక నారచీరలు 
కడు విందొనరింప నీవు కాననమును వీ 
డెడు సమయం బది నేండయి 
యడరిన బాగుండు దనయ యరయగ నిన్నున్‌ 29. 


తే.గీ. వన గమన నిశ్చిత మతిని దనయుని శుభ 
లక్షణునిం గాంచి రాముని లలన పలిక 
బరమ చేతమునను స్వస్తి వచన దాయి 


ని యయి కౌసల్య యింపుగ నిలిచి గిరలు 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 25. 


కౌసల్య రాముని క్షేమమునకై మంగళ కార్యయములను నిర్వర్తించి యాశిస్సుల నొసగిన 


రాముడు తల్లికి నమస్కరించి సీత వద్దకు నేయట. 


కం. శ్రమ నెల్ల నెద విసర్జిం 
చి మాత కౌసల్య భృశ విశేషాత్మయు దై 1. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


వముల( దలంచి తమి( జలిపె 


ను మంగళమ్ముల నసంగు వినుత కార్యములన్‌ 


నిను వారింప నశక్యను 

జనుమా రఘుకుల వరేణ్య! చక్కంగ నింకన్‌ 
వనికిన్‌ మజిలుమ శీఘ్రం 

బ నడువుము విబుధ వరేణ్య మార్గము లందున్‌ 


ధృతి నియమములు పాటించి ధీరచిత్త! 
నీవు గాతు వే ధర్మము నెమ్మి యట్టి 
ధర్మ మడరి రక్షించును దథ్యముగను 
నిన్ను నిశ్శంక నింక వనినిం జరింప 


గుడులను బుణ్య తీర్థములం గోరి భజించితి వెవ్వరిం దగం 

గడు రతి వార లెల్ల ముని కాయముతో నిను గాతు రింపుగా 
నడవి వసింప( బుత్రక! మహాస్త చయమ్ములు నెమ్మి కౌశికుం 
డిడినవి మంత్ర యుక్తముగ నింపుగం గావగ నిల్చు నిత్యమున్‌ 


తండ్రి కొనరించి నట్టియు( దల్లికి నన 
రించి నట్టి సేవల చేత నింక సత్య 
మునకు జేసిన సేవలం బుత్ర! రక్షి 
తుండవై నీవు చిర కాల ముండు మయ్య! 


నరవర రక్షణం బిడు ఘనమ్ముగ నీ సమిధల్‌ పవిత్ర ద 
రృ రుచిర చైత్య హోమ వర వాటిక లన్యము లింక శైలముల్‌ 


తరువులు గుల్మషండములు తమ్ముల యిల్లులు పన్నగమ్ములున్‌ 


వర మృగరాజ పక్షులును బన్నుగ నీ కిక గాననమ్మునన్‌ 


సాధ్య విశ్వ మరుత్తులు సంయ మీంద్రు 
లింక ధాత విధాతలు నీ దిశా ప 

తులు భగుండును బూషార్యములును వాస 
వ ప్రముఖు లిత్తు రట నీకు స్వస్తి సతము 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


బుతువులు నెల లింక నీ పక్షములు వత్స 
రములు పవలు నిశలు నిమిషములును 
స్వస్తి నొసంగు నీకు బన్నుగ నిత్యము 
రాఘవేంద్ర! నీ కరణ్య మందు 


స్మృతియు ధృతియు ధర్మము తనయ! రక్షించు 
నెల్ల వేళ లందు నింక నిన్ను 

స్కంద చంద్ర గురులు సప్తర్షులును నార 

దుండు నరయు చుంద్రు మెండుగాను 


దిశలు సిద్దు లింక దిక్సతు లెవ్వరి 
య 
నే నుతింతు వారు నిన్ను మోర 
వనము నందు నుండం బన్నుగం గాతురు 
గాక సంతతమ్ము వీంకం బుత్ర! 


10. 


శైలము లర్జ్ణవమ్ములును సాగర నాథుండు నంతరిక్షమున్‌ 
మేలగు స్వర్గ ధామమును మేదినియుం దటినీ నికాయముల్‌ 
కాల నిశల్‌ పవళ్లు గ్రహ కాయము తారలు దైవ యుక్తముల్‌ 


ఆ.వె. 


తే.గీ. 


లీలగ సంధ్య లిం పొసంగు రీతిని గాచును నిన్ను గానలో 


ఆటు బుతువులును మహాభుజ! మాసమ్ము 
లుర్వటములు కలలు సర్వ కాష్ట 

లడరి యటవి లోన నన్ని వేళల నిచ్చు 

నీకు సుఖము లెల్ల నెమ్మి తోడ 


చరియింప(గ ముని వేషమ 

లర వనమున ధీవరా! సురగణము దైత్యో 
త్కర మెల్ల నీ కొసగు గురు 

తర సౌఖ్యము లెల్ల సంతతమ్ము కుమారా! 


రక్కసులు పిశాచమ్ములు రౌద్రు లింక 
క్రూరులు పలాశ నాదులు వీర! యెల్ల 
రెవ్విధిని నీకు భీతిని నెన్న+ డేని 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


నీయ కుందురు గావుత నా యటవిని 


కోంతు లీగలు పురుగులు తేళ్లు దోమలు 
ప్రాంకు నట్టి వెల్ల రామ! యేరు 

దూట నలవి కాని తోరంపుం గానల 
యందు గలుగ కుండు నెందు నీకు 


పులులు పెన్నేనుంగులు సింగములు నెలు(గులు 
పందులును గొమ్ము మెకములు నెందు నిన్ను 
దున్న లైన బెడిదములు నెన్న, డేని 

కలంత పెట్టకుండును బిడ్డ! కాన లోన 


నరమాంస భోజనులు గురు 

తర రౌద్రులు నన్య జంతు తతు లెవ్వియు నే 
బర.(గింపం బూజ లిచ్చట 

నరవర! హింసింపవు నిను నందన! యెపుడున్‌ 


దారు లగు శుభములు మూరు పరాక్రమ 
ముగ్రముగను సంప దుత్తమమ్ము 

లబ్ద మగును స్వస్తి లభియించు. బుత్రక! 
క్రమ్మ క్షేమ మే(గు రామచంద్ర! 


కలుగును స్వస్తి యభ్రచర కాయము చేత ధరాధిపాలి చేం 
బలువురు దేవతా వరుల పన్నుగ నింకను శత్రు కోటి చే 
సలలిత భంగి దేవగురు సారి కుబేర శశాంక సూర్యులే 
మెలంగంగం గాతు రర్చితులు మిత్ర నిభమ్ముగ దండకాటవిన్‌ 


స్నాన మాచరించు సమయమ్ములో నిన్ను 
వాయు ధూమరాజి వహ్ను లింక 

తాపస వదనచ్యుతమ్ములు మంత్రమ్ము 
లడరి కాచు. గాక యడవి నిన్ను 


సర్వలోక ప్రభువు బ్రహ్మ సర్వలోక 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


భర్త మణీ తాపసేంద్రులు భద్రముగను 
దేవతా వరు లన్యులు నీవు తిరుగు 
చుండ నడవి రక్షింతురు మెండుగాను 


ఈ విధి నాయత లోచన 

భూవినుత యశస్విని తగ బూజించె నహో 
దేవగణములను మాలల 

తో విమల సుగంధములను స్తుత్యాదులనున్‌ 


రామ క్షేమార్థమ్ముగ 
(a) 
భామ యనలము వెలి(గింప బ్రాహ్మణ వరులే 
నీమముగ హవ్య మొసంగంగ 
నేమబికయు+ బేసె. బూజ నెలమి చెలంగన్‌ 


తెల్లని వగు దండలు నేయి నెల్ల సమిధ 
లింక( దెల్లని యావాల నింతి పుణ్య 
శీల కౌసల్య తెప్పించె శీఘ్ర గతిని 

నగ్ని కార్యము సేయంగ నంచితముగ 


వేలిచి పురోహితులు వహ్ని మేలుగ విధి 
యుతము శాంతికై దోష రహితము హవ్య 
శేష భాగమ్ముతోనటః+ జేసిరి బయ 

టి బలి బ్రాహ్మణోత్తములు పటిష్టముగను 


రామునకు వని దనర శుభమ్ములు సతము 
స్వస్తి వచనములు ద్విజప్రవరుల 

చేం దగ బలికించెం దాం దేనె పెరుగు బి 
య్యమ్ము నేతు లొసంగి యధికముగను 


రాముని జనని యశస్విని 

కామితములు దక్షిణ లిడి కౌసల్య మహా 
భూమిసురేంద్రునకు నరసి 

రాముని నంత బలికెను బరమ వాచ్యములన్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


సర్వ సురులకు( బూజ్యుండు శక్రునకు స 
హస్ర నేత్రునకు మును వృత్రాసుర వరు 
సంగరమున, గలిగె నెట్టి మంగళము ల 
భంగముగ నగు నీ కట్టి మంగళములు 


పక్షి వరునకుం బూర్వము వైనతేయు 

న కమృతార్థమ్ము వెడల వినత జనని వ 
రాంగన యొస(గె దమి నెట్టి మంగళము ల 
భంగముగ నగు నీ కట్టి మంగళములు 


అమృతము సృజించిన సమయ మందు దైత్య 
హత్యకై వజ్ర ధరునకు నదితి కశ్య 

పాంగన యొసంగెం దమి నెట్టి మంగళము ల 
భంగముగ నగు నీ కట్టి మంగళములు 


దిట్టమగు తను కాంతి నతిక్రమింప 
మూడు లోకము లింపుగం బొలసుదిండ్ల 
గొంగ హరికి గలిగె నెట్టి మంగళము ల 
భంగముగ నగు నీ కట్టి మంగళములు 


మంగళము లగు పరమర్తువులు దిశలు 
వేదములు జలధులు ద్వీపములు జ 
గములు దీర్ణబాహు! కాకుత్సు! రామ! ని 
కిచ్చు మంగళములు హెచ్చు గాను 


శిరమున నుంచి యక్షతలు చెల్వపు( బుత్రున కింక గంధముం 
బరంగంగం జేసి యింపుగను భామిని గోసల రాజ్ఞి యౌషధిన్‌ 
నిరతిని నా విశల్యకరణిం దగ జేతికి, గట్టి సిద్ధికై 

గురుతర రక్షగా దనరం గూర్మిని మంత్రము లుచ్చరించుచున్‌ 


దుఃఖము సెలశగినను దోరముగ ముదము 


నంది నట్లు పలికె నరయ భ్రాంతి 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


వాక్య మాత్రముగను భావ మడర కున్న 
దనదు పుత్రుం గాంచి తత్తజమున 


పుత్రు తలను వంచి ముద్దిడి కౌంగిలిం 
చి యనురక్తిని సురుచిర యశస్వి 

ని వచియించె నిట్లు నెగడంగ సౌఖ్యము 
సిద్ధి బడయం జనుమ క్షేమముగను 


అరుజ మడర సిద్ది నంది వడి. బురం బ 
యోధ్యకు మటిలంగ నో కుమార! 
రాజపథము నందు రమ్యముగ నిలువ 
నీవు చూతు నెలమి నిన్ను నేను 


వీడ విచారపుం దలపులు 

నాండు రహిని వెల్లు నాననమ్మును గాంతున్‌ 
వేడుక నుదయించెడు శశి 

నా డంబర మతిశయింప నందన! రా(గన్‌ 


నిను భద్రాసనమున నుం 
డ నరయుదును దిరిగి రా నడవి నుండి వడిన్‌ 
జనకాజ్ఞను బూరించి త 


గ నయోధ్యకు సంతసమునం గాకుత్స వరా! 
య 


వన వాసము సేసి పిదప 

ఘనముగ శుభముల నోసంగంగ వలయు రామా! 
యనవరతము కోరికల న 

వనిజకు నాకుం బెనుపుమ వని కేగు మి(కన్‌ 


దేవ గణములు నా మహాదేవుడు పర 
మర్షులును భూతకాయముం బన్నగములు 
దిశలు మత్పూజితులు నీ కనిశ మొనర్తు 

రు హితము వివాసితునకు సురుచిరముగను 


35: 


36. 


37. 


38. 


39. 


40. 


కం. కనుగవ నశ్రులు నిండంద 
గిన విధి స్వస్త్యయనములు ముగించి మజీయు చు 
ట్టును ద్రిమ్మరి పీడించెను 
ఘనముగ సుతు. గౌంగిలించి కౌసల్య తమిన్‌ 41. 


కం. తల్లి యునరింప నవ్విధి 
దల్లడిలి ప్రదక్షిణములు తనయుండు రాముం 
డుల్ల మలర జనని చరణ 
పల్లవముల నంటి సీత వసతికి నేంగెన్‌ 42. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


యదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 26. 


దుఃభితుండుగాం గనిఇంచు రామునిం గాంచి సీతాదేవి కారణ మడుగ రాముడు తాను రాజుచే 
ఎ 
నడవికి నేగ బహిష్కృతు(డై నటులు తెలిపి సీత నయోధ్యలో నుండు మని పల్కుట. 


మ. చన నాశీర్వచనమ్ము లీయ+ దగ గౌసల్యా సతీ రత్నమే 
వన వాసమ్మున కాత్మ నెంచి ధృతినిం బార్జుండు రాముండు వే 
జననీ పాదము లంటి మ్రొక్కి నిలువన్‌ సద్ధర్మ మార్గమ్మునన్‌ 
ఘనమౌ రాజపథమ్ము సేరి నడవంగాం జాగె సర్వుల్‌ గనన్‌ 1. 


కం. వెలి(గించుచు( బౌరావలి 
విలసిత రాజాధ్వ మంత వీరుడు రాముం 
డల నిజ గుణాలి జనులం గ 
దలించుచు. జనం దొడంగెను నుత చరిత్రుండే 2. 


ఉ. నేరదు సీత యీ కథను స్నిగ్ధ తపస్విని యించుకేనియున్‌ 3. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


మూరంగం చిత్త మందు దలపుల్‌ నిజ భర్తభిషేచ నార్థముల్‌ 
గారవ మొప్ప జేసి సుర కాయ సుపూజలు సత్కుతజ్ఞతన్‌ 
నేరును రాజధర్మమును నెమ్మిని వేచుచు నుండె భర్తకై 


చేరె మహా విభూషితము స్వీయ గృహమ్మును హర్ష యుక్తులా 
పౌరులు నిండి యుండంగ నవాబ్మఖుండై చిటు సిగ్గు తోశుగా 
నా రఘురాము నార్త ముఖు నవ్విధిశోక నిమగ్న చిత్తు దా 
నారసె వేపమాన యయి యయ్యవనీ సుత లేచి యంతటన్‌ 


సీతను వీక్షించిన ఘన 
మౌ తాపము చిత్తమందు నాపం దరము గా 
కే తా వివృతం బొనరిచె 
నా తాపము ధర్మ నిరతు. డా రాము డటన్‌ 


వదనమ్ము వర్ణ హీనము 

గందనరం దనువారి సెలగగ వదన మందున్‌ 
ముదము చెదరం బతిం గని 

సుదతి విభూ! యే మిది యనెం జోద్యము మీజిన్‌ 


ప్రాజులు ద్విజవరులు పల్కిరి రాఘవ! 
ఖా 
గురువు విభుండు కాంగం బరంగు పుష్య 
మి కడు శుభద మంచు వికలపు( జిత్తము 
న మణి యుండ నేల నాథ! నేండు 


వంద కమ్ము లలర నందంపు నురుగు ప 
గిది వెలుంగు గొడుగు వదన పద్మ 
ము పయి నేడు నీకు మోద మీయంగ విరా 


జిల్ల దేమి వింత యుల్ల మెరిసె 


విధు మరాళ రుచుల వెల్లాడు వింజామ 
రములు సుందరములు రామ! తామ 
రస విలోచను రుచిర ముఖమ్ము నేల వీ 
వ నరయ మిట వింత తనరు జుమ్ము 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నరవృషభ వంది మాగధ 
నర వాక్యజ్ఞులు వొగడం గనము స్తోత్రములన్‌ 
వర సూత సమేతముగను 

గర మాశ్చర్యంబు గాంగ గాకుత్స వరా! 


తలపైం బెట్టరు వేద 

జ్ఞులు విప్తులు తేనె దధులు సురుచిరముగ నీ 
తల స్నాతున కేల నిగమ 

ములు నుడివిన భంగి నీకు బురుష వరేణ్యా! 


కుల ముఖ్యులు మంత్రులు భూ 

ష లలర జానపద పౌర సంఘము లకటా 
చెలువమ్ముగ నాథా!ని 

న్నలరి యనుగమింప రేల యరవిందాకా! 


కాంచన విభూషితమ్ములు నంచిత జవ 
సత్వ సంపన్నములు భవ్య పైంధవములు 
నాల్లు లాగు వరస్యందనమ్ము నాథ! 

యేల నీ ముం దడరి చరియింప దిపుడు 


పయనింప నీవు పురుష వ 

ర! యద్రి కాలాభ్ర నిభము లక్షణ గుణ సం 
చయ పూజి తేభ రాజ మ 

దియేల కన్సడదు ముందు ధీరవరేణ్యా! 


చూడ ముచ్చ టైన సొన్నంపు భద్రాస 

నమ్ము నుంచి ముందు సమ్మదముగ 
మండితమును నడవ మంజులముగ ముందు 
వీర! కాంచ నేను వింత గాను 


అభిషేకము సంసిద్ధము 
శుభముగ ముఖ వర్ణము గత కోభగ నయ్యం 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


చం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


బ్రభవింపదు హర్షము శశి 
నిభానన! యపూర్వముగను నేరను గతమున్‌ 


అని విలపించు చున్న వసుధాత్మజ రాముడు గాంచి యిట్లు ప 
ల్కె నపుడు సీత నన్నటవికిం జన నానతి నిచ్చె తండ్రి యె 
ల్లను వచియింతు సత్కులజ! లాలితధర్మ! సుధర్మ వేదినీ! 
వినుము క్రమమ్ముగాం గనిన వింత వివాసము బద్మలోచనా! 


నర నాథుండు ప్రతిజ్ఞ నిల్ప రతుండున్‌ నా తల్లి కైకేయికిన్‌ 


వర యుగ్మమ్ము నొసంగి మున్ను పిత సంభావ్యుండు నేం డింపుగా 


ధరణీశుం డభిషేక కార్యముల నుత్సాహమ్ముతో నుండగా 
వరధర్మంపు నెపమ్ముతో బ్రతినకున్‌ బద్ధుండునై యోడెనే 


దండకా వనమున నుండ వలను బదు 
నాలు గేండ్లు నే జనకుని యాజ్ఞ 
యౌవరాజ్య మందు ననుజు భరతు నుంచె 
మూరి యట్లు గైక గోర రాజు 


విజన మరణ్య మేగ నిను బేర్మిని వచ్చితి గాంచ నెంచి భూ 

మిజ! భరతుండు నిల్వంగ సమీపములో నను గూర్చి సుద్దు లె 
ల్ల. జనదు పల్క( బూరుషులు రమ్యపు టన్య జనస్తవమ్ములన్‌ 
నిజముగ సై(ప రెన్నండును నీవు స్తుతింపకు నా గుణమ్ములన్‌ 


మూరి యాసింపగ విశేష గౌరవమ్ము 
తగదు భరతుని నుండి యతని సమీప 
మందు సత మనుకూలపుం జందమునను 
వర్తిలంగ భవ్య మగును వారిజాక్షి! 


ఆతనికి నొసంగె యౌవరాజ్యము సనా 
తనము రాజు సీత! తగు నతండు 

గౌరవింపం బడగం గాంత! నీ చే మీదు 
మిక్కిలి నృపతియును నిక్కముగను 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


జనకు ప్రతిజ్ఞ బాలనము సక్కంగ జేయగ నేయ యంగు వాం 
డను ధృతిం గాన కిప్పుడు దృఢమ్ముగ నుండుమ యో మనస్వినీ 
చన ముని సేవితం బగు రుషమ్మున కేను వ్రతోపవాసముల్‌ 
దనరఃగం జేయుచుం గడపు తామరసాక్షి! త్వదీయ కాలమున్‌ 


వేకువ లేచి యింపుగను వేల్పుల గొ ల్సి యథావిధమ్ముగా 
వీ(కను నాదు తండ్రి కిడి ప్రీతిని వందనముల్‌ ప్రశాస్తకుం 
బ్రాకట ధర్మ మెంచి మది రాజ్ఞి. గృశాంగిని నాదు మాతనున్‌ 
నీ కిల నర్చ నార్హ ననునిత్యము వృద్ధను దన్సు సేవలన్‌ 


నాదు మాత లితర లల్ల నలిన నేత్ర! 

నీకు. బూజ నీయలు సుమ్మునిత్య మబల! 
చెలిమి ననురాగ మింక సేవల జననులు 
గాంచ వా రెల్లరు సమలె యంచయాన! 


భ్రాతృ పుత్ర నిభము భరత శత్రుఘ్నులు 
జూడ( దగును నీవు శోభనాంగి 

వార లిద్ద ఉంచ బ్రాణమునకు మిన్న 
నాకు నిక్కముగను నలిన నయన! 


తగ దప్రియమ్ము సేయంగ 

మగండు పుడమికి విభుండు మన కులమునకుం 
దగ దేశమున కతని కె 

ట్టి గతి భరతున కవనిజ! కడింది బలునకున్‌ 


శీలము చేత యత్నయుత సేవల చేత బ్రసన్నులాదు రీ 
నేలను రాజు లెల్లరును నేర(గ నన్యము కోపగింత్రు చూ 
క్రాలంగం గీ డొనర్చు పనులం దనయాలిం ద్యజింత్రు నిర్ణయన్‌ 
మేలి సమర్ధులం గనిన మెచ్చి గ్రహింత్రు జనాన్యులం దగన్‌ 


రాజున కనుగుణము రమణి వర్తిల్లి యూ 
భరతున కిట నుండు భద్ర గతిని 
నిలిచి ధర్మ మందు నేర్పున గళ్యాణి! 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


సత్యమున వ్రతముల నిత్య మలరి 


వెడలెద మహా వనమునకుం బ్రియ! వసింపు 
మీవు భామ! యిచట నేరి కెట్టి బాధ 

కలుగ కుండు నట్టి విధము లలితముగను 
నాదు వాక్కులు పాటింప న్యాయ మగును 


30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 2/7. 


రాముని మాటలు విని ప్రేమతో: గూడిన కోపముతో దనను గూడ నరణ్యమునకుం దీసికొని 
పొమ్మని కోరుట. 


అన విని వైదేహి ప్రియ వ 
చన ప్రీతికిం బాత్రురాలు సంక్రుద్ధయునై 

ఘన మగు ప్రణయమ్మున భ 

ర్తను గాంచి పలికె వచనములను శీఘ్రుముగన్‌ 


ఏమి భాషణమ్ము లివి రాజనందన! 
పల్కు దీవు తలంచి పరమపురుష! 
తేలికగను నేను తిరిగి యిట్లపహాస్య 
ము లన నే విధముగ బలుకు దీవు 


తల్లి తండ్రి భ్రాత సుతుండు తనయుని సతి 
వారి వారి పుణ్యములను వసుధ గొంద్రు 
భర్త భాగ్యము భార్యయు పడయు నార్య 
పుత్ర! వనవాస మట్టుల బొందం గలను 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


జనకుండు జనని కుమారుండు 

కనం దాను సఖీజనులును గారు గతి యిహ 
మ్మునం బరము నందు నారీ 

జనులకు బతియే యగు గతి సతతము సుమ్మీ 


చన నీవు రామ! దుర్గమ 

వనికకు( గుశ కంటకములం బన్నుగ నేంద్రుం 
ప నరుగుదు మున్న నిక్కము 

గ నేండ సంతోషముగ వికసితాబ్దాక్షా! 


త్రాగ మిగిలిన నీరమ్ము నా(గ వీర! 
వీడి రోషేర్య్యముల నటవికి నను గొని 
పొమ్ము నిశ్శంక నెమ్మి. బాపమ్ము సుంత 


యైన నా యందు నెన్నండు నైన లేదు 


మేడ పైన నైన మింటి పైన నయిన 
గోట లందు నైనం గోమళులకు 

సర్వ వేళ లందు సంచరింప దగును 
బతి పదముల నీడ బత్నుల కిల 


శిక్ష గొంటి నింట నక్షయముగం దల్లి 
దండ్రులు నుడువంగ ధర్మ వర్త 

నమ్ము లందు. జెప్ప నా కిచటం బని లే 
దింత యేని రామ! వింత గాను 


అరుగుదు నిర్ణనమ్మునకు నా యతి దుర్గమ మైన కానకుం 
బర(గ(గం బెక్కు జంతువులు పన్నుగ వ్యాఘ్ర వృకాదు లన్యముల్‌ 
గురుగృహ మందుభంగి కడు గూర్మిని నుందు సుఖమ్ము మీఅంగం 
గరము తలంప ముజ్జగము+ గాంతుని నిన్ను గణించి నిత్యమున్‌ 


రామ! పాటించి బ్రహ్మ చర్యమ్ము నియతి 
నుందు. జేయుచు సేవలు సుందరముగ 


10. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నీకు మధుగంధ వన మందు నెమ్మి సతము 
వీరం నిను గూడి చేయుదు విహరణమ్ము 


అడవిని. గావంగ సమ 

ర్జుడ వీవన్య వన జన తతులః గావంగం 
గడు నిపుణుండవు మటేీ నీ 

పడతిని నన్నేల నుడువ వలయును నాథా! 


క్రన్నన నేంగుదు నడవికి 

నిన్నుం గూడి యిపు డలరి నీరజనయనా! 
నన్నాప నశక్యంబౌ 

సన్నుత చరితా! యెడంద సంశయ మేలా 


ఫల మూలము లనునిత్యము 

నల భక్షించుచు వసింతు నట నిశ్శంకం 
గలవర మీయను నీ తో 

మెల6గుచు నెన్నండు నీ కమిత్రధ్వంసే! 


వీత భీతనై నీతోడం బ్రీతి నిచ్చ 

గింతు గాంచ6గ ధీమంత! సంతసమున 
నదులు గిరులు కొలనులు వనమ్ము లెల్ల 
నాథ! యెల్లిడల జని యనవరతమ్ము 


బాతు లంచ లుండ. బాజుచు నింపుగ. 
బూసి నట్టి పూలు మూర వెల్లు 

సరసు లరయ వీర! సతము నీ తోడుత 
నిచ్చగింతు రామ! యలమి నేను 


పాటించి వ్రతములు సతము 


వాటముగను స్నాన మేను బరమ ముదమునం 


బాటవముగ నొనరింతు మ 
హాటవి నీ తోడం దనరి యలరుదు వీరా! 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. సమయం బెజుంగ. గదడవంగ 
సమలు సహస్రా ధికములు చరియింప(గ రా 
మ! మహిని నీ తోడుత స్వ 


రము నైనను గోర నే నరణ్యము నెంతున్‌ 17. 


ఆ.వ. స్వర్గ వాస మేను బడసిన రాఘవ! 
నీవు లేక యున్న నేను గోర 
నెన్నండైనం గాని మన్నింప నేరను 
దాని నరవరేణ్య! తథ్యముగను 18. 


ఉ. ఏంగుదు నీ యరణ్యమున కెవ్విధి దుర్గమమై చెలంగినన్‌ 
నే గజ వాన రాది మృగ నిత్య నివాస విలాసి కింపుగా 
వే(గక నిల్లు నింక బితృవేశ్మము నందు వసించు నట్టులన్‌ 


నీ గరిమంపుం బాదముల నెమ్మి స్పృశించుచు సంతసమ్మునన్‌ 19. 


తే.గీ. అన్య మెటుంగని దాని నీ కంకితాత్మ 
దాని నినువీడ మరణమ్ము నేని నెంచు 
దాని నీకు బరువు కాని దాని నన్ను 
రామ! గొనిపొమ్ము నీ తోడ రాగ మలర 20. 


తే.గీ. అవ్విధి( బలికినను పీత యనవరతము 
ధర్మ మెంచు నరవరుండు ధరణిజం గొని 
పోవ సమ్మతింపక పల్కొ నా వన గమ 


నమ్ము నాప నందు. గల కష్టమ్ము లల్ల 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 


సర్గము 28. 


రాముండు సీత పల్కుల నాలకించి యామె రాకను నిరోధింప నెంచి వన వాస మందు నుండు 
దుఃఖముల నెల్ల సీతకు విశదపజచుట. 


ధర్మవత్సల ధర్మజ్ఞ ధర్మ చిత్తు 

డంత సీత వాక్యమ్ముల నాలకించి 

యడవి నందుండు నిడుమల నాత్మ, దలంచి 
సీతం దోడ్కొని చన నెంచం డాతండు మది 


పలుకుచు సాంత్వనమ్ములను భాష్ప జలావృత నేత్ర సీతతో 
లలనకు మాన్ననింపుగ నరణ్యనివాసము( బల్కె నిట్టులం 

గులవర మందుః బుట్టితివి కోమలి ధర్మము నందు నిల్లు వీ 
విల నిజ ధర్మ మూని తగ నిత్తటి నా సుఖ మెంచి నిల్వుమా 


నా నుడివిన రీతి నారీమణి! చరింప 
నబల! తగును సీత! యడవిం గలవు 
పెక్కు దుఃఖము లవి చక్కగ జెప్పెద 
వినుమ శ్రద్ధ తోడ మనము నుంచి 


సీత వీడు మరణ్యము+ జేరు తలపు 

డెంద మందు రయమ్మున సుందరాంగి! 

పెక్కు దోషమ్ము లగపడు నిక్కముగను 

వనము నందు నంచు వచింత్రు జనులు వినుమ 


సీత! హితము గోరి చెప్పుచుంటి వినుమ 
సుఖము కాన రాదు సుంత యన 
సంతతమ్ము నుండు చారులోచన! కాంచ 
దుఃఖ మడవి లోనం దోరముగను 


కొండ వాగు లందు నుండు శబ్దమ్ములు 
కొండ గుహల నుండు ఘోర సింహ 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


గర్జనలు వినంగ గష్ట మగును గాన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


నిర్జన వన మందు నిర్భీతి దిరుగాడు 

క్రూర మత్త వన్య ఘోర మృగ చ 

యమ్ము కాంచి నంత బమ్మి మార్కొను గాన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


మత్త కరుల కైన నుత్తరింప6గ రాని 
నదులు పంక మయము నక్రయుతము 
లై చెలంగు చుండు నందువలన సీత! 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


లతలు ముళ్లతో జల విహీనమై చన 

నలవి కాని గతులు నజచు వన్య 
కుక్కుటములు మూరు ఘోరముగను గాన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


నేల రాలి నట్టి మేలి యాకుల శయ్య 
పైన భూతలమున బాగుగ నల 

సి సొలసి నిదురింప సేదతీరును గాన 
దుర్గమమ్ము వనము దుఃఖతరము 


రే పవళులు సీత! హృదయము దగ నియం 
త్రించి తిన వలె ఫల సంచయమ్ము 

తరు పతితము సంతతమ్ము తనిసి గాన 
దుర్గమమ్ము వనము దుఃఖతరము 


బలము నెటింగి చేయం దగు భద్రముగా నుపవాస కోటి మై 
థిలి! జడ లూన భార మగు దట్టముగా నిక వల్కలాంబర 
మ్ములను ధరింపశగా వలెను బూర్వ సురార్చన లెల్ల జేయంగా 
వలా నతిధివ్రజమ్మునకు( బ్రాంతర వాసము దుఃఖ దాయియే 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


నియమమునం జరించి నిత్యము కాల కా 
లమ్ము లందు నభిషవమ్ము లచట 

మూరి చేయ వలయు ముమ్మారు కావున 
దుర్గమమ్ము వనము దూఖతరము 


బాల! యేజి స్వయముగా లలితమ్ముగ 
నార్ష సమ్మతముగ నతివ! యచట 
యార్తవముల వేది కర్పింప వలంగాన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


దొరికి నట్టి వానితో నటవీ చరు 
లల్ల తిని మితముగ నుల్ల మందు 
సంతసిల్ల వలయు సతము మైథిలి! కాన 


దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


మిక్కుటమ్ము గాలి, మీటు జీకటి, నిత్య 
మాకలి భయము లట నత్యధికము 
చెలంగుచుండు సుమ్ము సీత! యందువలన 
దుర్గమమ్ము వనము దుఃఖతరము 


పెక్కు రూపు లైన పెక్కు పుర్వులు పృథ్వి 
దర్ప మడర భామ! సర్పరాజ 

ములు నిరంతరమ్ము పొంచియుండును గాన 
దుర్గమమ్ము వనము దుఃఖతరము 


వంకరగం దిరుగుచు వజిలుచు. బాజెడు 
నదులలో వసించు నాగము లట 

దారు లందు నిల్చు దారుణముగ6 గాన 
దుర్గమమ్ము వనము దుఃఖతరము 


బాధ లొసంగు సతము వనమందుం దేళ్లు నీ 
గలు మిడుతలు కీటకములు దోమ 


లన్యము లమితముగ నందువలన సీత! 


13. 


14. 


15. 


16. 


17. 


19. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


టిల్లు దబ్బ లింక ముళ్ల చెట్టులు కొమ్మ 
లు పెనవేసి కొంచు నపరిమితము 
చెలంగుచుండు నచట సీత! యందువలన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


కాయమునకుం గల్లు కష్టము లవి పెక్కు 
భయము లుండు పెక్కవని సుత! నివ 
సింప నడవి లోన సీత! యందువలన 


దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


కినుక పిసిడితనము మన మందు. ద్యజియించి 
తపపు బుద్ధి నుంచి తనర వలయు 

భయము గొల్పు వేళ భయము తగదు కాన 
దుర్గమమ్ము వనము దుఃఖ మయము 


చాలు నింక వనికి? జనుట తగదు నీకు 
జింత సేయ సీత! యంతరంగ 

మందుం గాంతు నడవి యందు దోషమ్ములు 
మిక్కుటముగ నేను నిక్కముగను 


వనమునకుం గొనిపోవ స 

తిని నిష్టపడక పలుక ధీరుని నా రా 

ము నరసి యా వచనమ్ములు 

విన నల్లక దుఃఖిత యయి పెన్మిటి కనియున్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


యునిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 


చం. 


చం. 


కం. 


కం. 


ఆ.వె. 


సర్గము 29. 


రాముని మాటలను విని సీత తిరిగి తన్ను నడవికిం గొని పొమ్మని పరిపరి విధముల వేండికొనంగ 


రాముః డియ్యకొనక సీత నూజిడించుట. 


అన విని భర భాషణము లార్తిత జానకి భాష్పపూర్ణ నే 

త్ర నరనికాయ పుంగవుండు రాముని తోడ వచించె నిట్టులన్‌ 
వనమునం గల్లు దోషములు పన్నుగ నీవు వచించి నట్టి వె 

ల్ల నగును నీదు స్నేహమున రమ్య గుణమ్ములె యెంచి చూడ(గన్‌ 


మృగములు వ్యాఘ్ర సింహములు మేటి గజమ్ము లగౌకసమ్ములున్‌ 
ఖగ చమరమ్ము లన్యములు కానన చారులుపాటు భీతి తో 

డం గనని కారణమ్మున ధృఢంపు శరీరుని నిన్ను మున్ను గాం 
చంగ వన మందు నిన్నిపుడు సర్వులు భీతిలరే దృఢమ్ముగన్‌ 


వన గమనము నీ తోడుత 

ననివార్యము నాకు గురుజ నానుజ్ఞను గాం 
చిన నీ వియోగ మదిక 

ల్లినం ద్యక్తవ్యము అసువులు రిక్తమ్ము లగున్‌ 


నీ దరి నుండగ రామా! 

యా దేవేంద్రుండు శక్రు( డైనన్‌ బలిమిన్‌ 
వేదన లీయంగ నాకుం 

దాం దగునే తలంచి చూడ ధర్మచరిత్రా! 


పతిహీనం బే నారియు 

నతులవ్యథను మనం జాల దవనిని నా నీ 
గతి నీ చే మున్ను నిద 

ర్భిత మయ్యెను రాఘవ! నరశేఖర! నాకున్‌ 


అదియు. గాక పూర్వ మార్యపుత్ర! పితృగృ 
హమున వింటి విపు లనంగ నేను 


కం. 


తే.గీ. 


వననివాస ముండు నని నిక్కముగ నాకు, 
బ్రాజ్ఞ! సంశయమ్ము వడయ+ దగదు 


విని సాముద్రిక విప్రవ 
చనమ్ములను మున్ను రామ సంతస మడరన్‌ 
వనవాసార్ణోత్సాహం 
(6 
బున ననవరతమ్ము నుంటి బూర్జేందుముఖా! 


పొంద వలయు నాదేశము పోవ వనికి 
నిన్ననుగమించెద నటకు నేర నన్య 

మెద్ది తలం దాల్లు నానతి నింపుగ నిజ 
మగును ద్విజవాక్కు లిప్పుడు తగిన భంగి 


కల వధికమ్ముగా వెతలు కానన మందని నే నెబుంగుదుం 


గలుగును దుర్చలాత్మ నర కాయము నందు నిజమ్ము నెంచ6గం 
బలికిరి తాపసీమణులు మాతృ గృహమ్మున నాదు బాల్యమం 
దల కల దంచు కాననపు టంచిత వాసము నాకు నత్తటీన్‌ 


కం. 


తే.గీ. 


నేంగోరంగ నిను వీ(కను 

గాకుత్తు పలుమటు నాకు( గరుణ నొసగితే 
వాకు లలరి నీ తోడుత 

నా కానన వాసమునకు నానందముగా 


దినములు లెక్కించుచు నే 

మనమున నిల్చితిని వన గమన దినమునకై 
నిను శూరు ననుగమించుట 

వన మందు రుచించు నాకు భద్రమ నీకున్‌ 


రామ! శుద్ధాత్మ! ప్రేమ నరణ్య మందు 
భర్తతో: జరియించుచు వర్తిలంగ వి 

కల్మష నగుదు నా కెంచ( గాంతు. డగును 
దైవము ధరణి లోన సంతతము కొలువ 


10. 


11. 


12. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


మర ణానంతర మైన నాకు దగు రామా నీదు సాంగత్యమే 
వర భూదేవులు పుణ్యవంతు లను నీ వాక్యమ్ములన్‌ వింటిమే 
యరయన్‌ ధాత్రిని( దండ్రి ప్రీతి నిజ కన్యా దానముం జేయగా 
శర ధారా సహితమ్ము తత్సతి యగున్‌ స్వర్గమ్మునన్‌ భర్తకే 


నన్ను నీదు సతిని, బన్నుగ నిట నుండి 
కొని చనంగ నకట కూర్మి మీటి 
నిచ్చగింప వేల సచ్చరితను బతి 

వ్రతను గతన యెద్ది రాఘవేంద్ర! 


కొని చన నర్హుండవు సతిని 

నను సుఖ దుఃఖ సమ దీన నారిని నీ భ 

క్తను గొనుదానను నీ వగ 

పును సుఖమును సమముగ సతము రఘువరేణ్యా! 


ఇవ్విధి దుఃఖ తప్తను నరేంద్ర వనమ్మున కీవు నన్ను నా 
దవ్వుల కే కతమ్మునను ధర్మ సతిం గొని పోవ కున్నదో 
ద్రెవ్వ(గ నగ్నినీర విష మృత్యు ముఖమ్ముల నొక్కటన్‌ వడిన్‌ 


నొ వ్వన కుండ. జొత్తును నినుం దమిః దల్చుచు రాఘవోత్తమా! 


విజనం బైన నడవి కవ 

నిజను గొని చనంగ నా పునీతుండు మహా 
భుజుండు తలవండు పల్మటు 

నిజసతి యాచించు చున్న నిర్వంద్వముగన్‌ 


నయనములం గాజి యశ్రువు 

౮ యుష్ట సంపూరితమ్ము లిలయం దెల్లం 
బయనింపం దొడంగ వగ పెం 

తయు( బొందె నవనిజ యెడ(ద దారుణ భంగిన్‌ 


సీత నంత నట్లు చింతించు తామ్రోప్లి 

ఇ (0) 
నరసి యాత్మవంతుం డా రఘూత్త 
ముండు మాన్ప నెంచి మెండుగ నూజడిం 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


చె బహువిధముల నర శేఖరుండు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నిరువది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 30. 


సీత రామునితో దిరిగి యడవికిదనను దీసికొని పొమ్మని పరిపరి విధముల వేండ రాముడు 
చివరకు నంగీకరించి సీతను దన యొక్క వస్తు సంచయమును బ్రాహ్మణులకు దాన మిమ్మని 


పల్కుట. 


ఆ.వె. అనునయింపం. బడ నిజాత్మనాథుని చేత 
జనక తనయ పలికె వన నివాస 
మాత్మ నెంచి నిశ్చి తాత్మయై భర్తను 


గాంచి భాషణములు పంచ జేరి 1. 


కం. కరము చలియించి చిత్తము 
న రాముని విశాలవక్షు నలినాక్షుని నా 
త్మ రుచిర గౌరవ మెల్ల ద 
నరం బ్రణయము మీటి సీత నాథునిం దూజెన్‌ 2. 


తే.గీ. నాదు తండ్రి వైదేహుండు నాథ! నిన్ను 
నల్లునిగం బొంది యా మిథిలాధిపుండు 
రామ! పురుష విగ్రహ మున్నరమణి నకట 
యాత్మ యేమని యెంచెన్‌ యక్కజముగ ర 


తే.గీ. మండు సూర్యుని( బోలు నఖండ తేజ 
మరయ మీ రఘూత్తము నందు నంచు లోకు 
లనంగ నజ్ఞానమున నది యనృత మగును 4. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


రామ! సత్యమ్ము నెంచ నరర్షభ మది 


నన్ననన్యపరాయణ నారి నేల 

విడిచి యగ నెంతువు భయపడ.,గం గార 
ణ మది యెద్ది నీ యీ విషణ్ణమున కేది 
హేతువొ యెజుంగ కుంటిని నినకులేశ! 


మానిత చరితుని ద్యుమత్సేన తనయుని 
ఘనుని సత్యవంతు ననుగమించి 
సతతము చరియించుసావిత్రి. బోలు దా 
నిగ నెటు(గుమ వశను నీకు వీర! 


అనఘు మనస్సునం దయిన నన్యుల( గాంచను నిన్ను దక్కగా 


ఘన కులపాంసినీ నిచయ కాంతల బోలను వత్తు గానన 
మ్మునకు( జిరమ్ము నుంటి గద పుణ్య కుమారిని దారనిట్టుల 
న్య నరుల కీ. దలంచితివె నట్టువు భంగి స్వయమ్ము రాఘవా! 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


అనఘు! యివ్వని శ్రేయము తనరి పల్కు 
చుంటి వెవ్వని కొటి కీవు వెంట నన్ను 
గొని చనంగ దల్పవు మది గూర్మి వాని 


వశమున విధేయు(డ వగు మనిశము రామ! 


నను వీడి రామ వనికిం 

జన నర్హుండ వీవు కావు స్వర్గమ్మున కై 
నను దపమున కైనను గా 

ననమున కైనను జరింతు నాథా! నీతో 


నీ వెంట నేగుచుండ(గ 
నే విధపు టలసట నేర నింతయు నైనన్‌ 
వావిరి విహార శకటము 
లో విహరించు గతి నుండు రుచి రాసక్తిన్‌ 


మార్గమందుం దగులు మ్రూనులు దర్భలు 


10. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


గడ్డి అల్లు లింకం. గంటకములు 
దూది పగిది నుండు తోడు నీ వుండంగ 
నాకు కాన కేను వీంకనేంగ 


చెలరేంగి గాలి దుమ్మును 

జిలికిన నా పైన రామ! చెన్నుగ దానిం 
దలంతును సుగంధ గంధము 

వలి నింపుగ మేని పైన వజిలచు నుండన్‌ 


వని నిదురింప శాద్వలపు బానుపు పైన సుఖమ్మునాకు మిం 
చును మృదు తల్ప మందు నల సోలిన దానికి నెంచి చూడణాం 
గొని స్వయ మీ వొసంగం గడు కూర్మిని నల్పము లైన నెక్కు వై 
నను ఫల మూల పత్రములు నాకమృ తాభములే గణింప(గన్‌ 


ఆయా బుతువుల దొరకడు 
నాయా ఫలపుష్పముల మహానందముతో 
నే యనుభవించుచు. దలశు 


నా యింటి నిక జననీ జనకుల నరేంద్రా! 


అప్రియమ్ము కలుగదు నీ కార్తి యించు 
కేని నావలన కలుగ దెట్టి బరువు 
కాను స్వర్గము నీ వున్న లేని యెడన 
రకమె కాన నా తోం జను రామ! ప్రీతి 


నన్ను నవిచారను వనికి, 

గ్రన్నన నీ తోడుతం గొనక వెడలి తేనిన్‌ 
మన్నింపక భక్షింతు వి 

షాన్నము శత్రువులకు వశమై యుండ నిలన్‌ 


విడువ బడిన నాథ! యడర(గ దుఃఖము 
జీవిత మది యేల చెపుమ దాని 

కన్న నాకు మేలు కాకుత్ళు! మరణమ్ము 
నిక్క మెంచ నింక నీరజాక్ష! 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఒక్క ముహూర్త మయిన నే 

నిక్కడ యీ దుఃఖ మెడంద నెవ్విధి సైపన్‌ 
నిక్క మనంగ నివ్వచనం 

బెక్కడి పదు నాలు గేం డ్ల వేలా పలుకన్‌ 


వనరుచు నివ్విధమ్ముగను బాధిత చిత్త కరమ్ము సేరి భ 

ర్తను వడిం గౌంగిలించి కొని తద్దయు+ బెద్ద స్వరమ్ము తోడ నే 

డ్చె నపుడు బాణ ఘాత కచ చెన్నునం దాం జిర మాపి నట్టి వై 
న నయన వారి రాల్చొను ఘనం బగు కాష్టము వహ్ని భంగినిన్‌ 


స్ఫటిక సంకాశ విమల భాష్పములు నేత్ర 
యుగము నుండి వైదేహికి నుద్దృతముగ 
రాల నంత దుఃఖమ్మున రమ్య పంక 
జముల నుండి నీ ళ్లన్నియు జాజి నట్లు 


నీటను బెకలింప నీరజమ్మును బోలి 
యాయతాక్షి కంత నార్తి తోడ 

జంద్ర నిభ ముఖమ్ము జాజి భాష్పమ్ములు 
వాడె మిక్కుటముగ వన్నె తజింగె 


తెలివియె లేని విధమ్ముగం 

గలవర మందు నవనిజను గౌంగిలి యంతం 
బలికెను రాముండు నమ్మక 

మలవడ ననునయముగ వచ నావలి నిట్లున్‌ 


అలమట మందంగనీవి 

టులు స్వర్గమ్ము నయినను విడుతు నిశ్శంకన్‌ 
ల ౧ 

నలువ పగిది నెల్లెడ భయ 

మిల లేదు మది నిసుమంత యనియు దేవీ! 


చారుముఖీ! త వాశయము చారు తరమ్ము నెజుంగ కేను గాం 
తార నివాస మొల్ల నని ధాత్రిజ! పరల్కితి( గావ శక్తియే 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మూరిన నాకు నీవు ధర బుట్ట మదర్ధము కాన కేగణగా 
వారణ మెట్లు సేయ నగు భామ! యశమ్ము యశస్వి వీడునే 


సూర్యుని సువర్చలా సతి సుదతి యనుస 
రించు విధ మేను సతము కరినిభ సక్టి! 
సతత ధర్మరత విబుధ చరిత పథము 
నందు. జరియింతు నిశ్శంక నిందు వదన! 


వనమున కే నంచు నని పల్కను నే జనకాత్మజా యిటన్‌ 
నను నడిపించు చున్నది ఘనంబును సత్యయుతమ్ము వైననా 
జనకుని వాక్కు ధర్మము వశమ్మున నుండ నతిక్రమించి నే 
మినుకులు తల్లిదండ్రు లన మేదిని నుండంగ నుత్సహింపనే 


అందని దైవ మెవ్విధిని నర్చన సేయగ నొప్పు ధాత్రిలో 
నందెడు తల్లిదండ్రులు మహాగురు వుండ(గ నందుపాటులో 
నిందుముఖీ! త్రయంబిది గణింపః ద్రిలోకసమానమే సుమీ 
యెందు బవిత్ర మన్య మది యిద్ధర లే దిది పూజనార్హమే 


జనక సేవ లెప్పగిది నొసంగు బలమ్ము 
నప్పగిది సత్య దాన మానాదు లింక 
యజ్ఞ గురుదక్షిణలు నేర వకట యీయ 
నెన్న డేనియు జానకి! సన్నుతాంగి! 


ధన ధాన్యమ్ములు విద్యా 

ఘన సౌఖ్యమ్ములును బుత్రకవ్రాతము లిం 
క నభశ్చర లోక మయిన 

జనకు ననుసరింపం గావు సతి! దుర్గభముల్‌ 


సేవ మాతాపితలకు రుచిరతరమ్ము 

సేసెడు మహాత్ములకు నెల్ల జెందు గో జ 
గములు దేవ గంధర్వ లోకములు బ్రహ్మ 
లోకము లితరమ్ములును సురుచిరముగను 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


నిజమును నీతి గతుల నిలు 

చు జనకుం డానతి నసంగిన చొప్పున వర్తిం 
తు జనక నందన! యయ్యది 

నిజమైన సనాతనంపు నీతియె చుమ్మీ 


దండకా వనమున కేంగు దలు దృఢమె 
యంచు నీ తోడ నివసింతు నంచు నీవు 
పలుక నినుగొని పోవంగ భామ! సిద్ధ 
మైతి నిప్పుడు మైథిలి! ప్రీతి తోడ 


వనమున కే(గంగ జనిం 

చిన మదిరేక్షణ! శుభాంగి! చెలువము మీజం 
గ ననుసరింపుమ నన్నిం 

క నడరి సహధర్మచరివి కమ్మిల సీతా! 


కులమునకు నాకు నీకును 

లలనా తగి నట్టి రీతి లావణ్యముగాం 
జలిపితివి నిర్ణయం బి 

ట్టుల నాశ్చర్యమ్మగాం బటుతరంపు ధృతిన్‌ 


మొద లిడుమ శుభక్రోణీ 

తదనుగుణపు( బనుల నింక? దరల(గ వనికిన్‌ 
సుదతీ నీ వుండని య 

ట్టి దివి రుచింపదు నరకపు రేవయె నాకున్‌ 


పంచుమ రత్నరాసులను బాటుల కర్ణికి భిక్షు కోటికి 

న్మించి యొసంగు మన్నమును నెమ్మి విలంబము వీడు మింక నీ 
వంచిత భూషనావలిని నంబర యానము లాట వస్తువుల్‌ 

పంచు శయాలి భృత్యులకు బ్రాహ్మణ కోటి కనంతరమ్మునన్‌ 


భర్త తోడ తనదు వన గమనమ్మున 
కు ననుకూలు( డగు టవనిజ యెజింగి 
మోద మలర దాన మునకు వేగ ముపక్ర 


31. 


32. 


తేరే; 


34. 


35. 


36. 


37. 


మించె దేవి యంత నంచితముగ 


కం. విని భర్త భాషణమ్ములు 
మనస్విని తమి బరిపూర్ణ మానసయు యశ 
స్విని ధర్మతత్పరులకున్‌ 
ధన రత్నాదుల నొసంగ ధరణిజ తొడంగెన్‌ 38. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 31. 


సీతా రాముల సంభాషణము లంతకు మున్ను వచ్చి యున్న లక్ష్మణుడు విని తాను గూడ 
వారితో నరణ్యమునకు వచ్చెదనని వేండికొనంగం జివరకు రాము డంగీకరించి వారి 
యాయుధములను గొని తెమ్మని పలికి సఖులను వీడుకొలిపి తమ సంపదను పంచ 
సుయజ్ఞునితో( గూడి బ్రాహ్మణోత్తములను పిలువమని యానితి నొసంగుట. 


చం. మునుకగ నిట్లు వార లట మున్నరుదెంచిన లక్ష్మణుండు భా 
ప్ప నయన సంయుతాస్యుః డయి శక్యము గాక సహింప శోకమున్‌ 
వనరుచుం బట్టి పాదములు బభ్రాతవి పల్కెను సువ్రతుండు రా 
ముని మటి సీత నారసి సమున్నత వాక్యము లంత నివ్విధిన్‌ 1. 


తే.గీ. వనమునకు గజ మృగఖగ వ్రాత సంచ 
రితమునకు నే(గ నింక నిశ్చితము కాంగ 
ముందు నే నుండ వచ్చెద నంది విల్లు 
సంచరింతువు నను గూడి సాను వందు 2. 


ఉ. దేవజగంపు టాక్రమము దేవ! రుచింపదు నీవు లేనిచో 
నేవర సంపదాదులును నీ యమరత్వము లోక రాసులన్‌ 3. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నే వరియింప నాంబలుక నిశ్చిత బుద్ది నిజానుజుండు తా 


రా వల దంచు. బల్క గడు రాముడు తమ్ముండు పల్కె వెండియున్‌ 


అనుమతి నసంగితి పూర్వము 

ననె వారింపంగ నేల నన్నిప్పుడు వ 

త్తు ననంగ నాప కారణ 

మును గోరుదు నెటు(గ శంక పొడమిన దనఘా! 


నిలిచి యెదుట వన గమనము 

దలంచి యాచించు వాని తమ్మునిని గృతాం 
జలు మును చను వీరుని గని 

పలికె మహాతేజుండు రఘువరు. డిబ్బంగిన్‌ 


చెలిమిన్‌ మీజెడు ప్రాణ తుల్యుండవు నా శ్రేష్టంపు దమ్ముండవున్‌ 
బలవంతుండవు ధర్మ తత్పరుండవే వశ్యుండవై నిల్లువే 

నిలువన్‌ నేర్తువు సత్పథమ్మున సఖా నిత్యమ్ము నీవివ్విధిం 
జలుపన్‌ యాత్రను గాతు రెవ్వ రింకం గౌసల్యా సుమిత్రాదులన్‌ 


కోరికలు కురియించును మూరి తేజ 
మందు భూపతి పర్జన్యు చంద మడరి 
కాని లక్ష్మణ! యాతండు కామ పాశ 
బద్ధుడయ్యె నకట నేడు పార్థివుండు 


అశ్వపతి నరేంద్రు నాత్మజ కైకేయి 
యఖిల రాజ్య మంది యడరు చుండి 
సవతులకు నిరత విచార సంతప్తల 
కెట్టి మంగళమ్ము లీయ దనుజ! 


పడసి భరతుండు రాజ్యము 

నడచుచు. గైక కనుగుణమున నిరంతరముం 
గడు దుఃఖిత కౌసల్యను 

బడతి సుమిత్రను మది దలంపం డని తలంతున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఇచట నిలిచి నీవు సుచరిత కౌసల్య 
నరసి యుండు మింక నవనిపతి య 


నుగ్రహమున నయిన నుతచరిత్ర! స్వయము 


గ నయిన భరియింప గార్య మగును 


ధర్మవిద నీకు నాపయి తనరు భక్తి 


కిదియ యగు నిదర్శన మెంచ నివ్విధముగ 


జేయ గురుజన పూజ లమేయముగను 
ధర్మ మతులం బగు ననుజ! తథ్యముగను 


ఇవ్విధిం జేయుము లక్షణ 


నొవ్వక నా కయి జనని కనుగుణపుం బగిదిన్‌ 


దవ్వుల కేగ మనము వని 


కెవ్విధి సుఖ ముండు మాత కింతయు నేనిన్‌ 


అన వాక్యవిదుండు రాముడు 

విని వాక్యజ్ఞుం డనుజుండు పేరిమితోం బ 
ల్కెను లక్ష్మణుండు మెల్లగ 

సునిశిత భాషణము లంత సురుచిర రీతిన్‌ 


నీదు తేజ మరసి నీరజాక్ష! భరతుం 
డనవరతము మించి వినయ మడర 
పూజ సేయు నిరతి, బుణ్య కౌసల్యా సు 
మిత్రల నరమరము మెజయ దిందు 


నను బోలు వేయి మందిని 

ఘనముగ భరియింప. గలదు కౌసల్య సహ 
స్ర నుత జనపదముల( బడసె 

దన బ్రతుకున కట్టి యార్య తథ్యము భ్రాతా! 


తన్ను నింక నాదు తల్లిని నా బోంటి 
వారి నెల్ల దాను బన్నుగ భరి 
యింప నోపు నిక్క మెంచ యశస్విని 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


సందియమ్ము సుంత యిందు లేదు 


నన్ననుచరునిగం గొమ్మిక 
నన్న! యిది తలంప నధర్మ మన రాదు సుమీ 
జెన్నుగం గృతార్జుండ నగుదు 
(| 
బన్నుగ నీ కార్య మగును వనమున వినుమా 


విల్లు నమ్ములు ధరియించి వెంట నుండి 
పాటి తట్టను గైకొని పథము ముందు 
నడచి చూపుదు నింపుగ నడరి నేను 
దారి జేయుచు జక్క(గ గారవమున 


అలరి నిత్య మేను ఫలములు మూలము 
లన్య వన్యములు మహార్హములు ము 
నుల కరణ్య మందు నొవ్వనక గ్రహించి 
చక్కంగ సమకూర్తు నిక్కముగను 


కొండ డెప్పలను సతము కూర్మి తోడ 

జానకీ సతి గూడి సంచారముల న 

లరుండు సర్వ మే నొనరింతు రయము మీటి 
మెలుకువల నిద్ర లందును మీరు తనర 


పరమంపు బ్రీతి నొందె వి 

నిరాము(డా మాటలను గని నిజానుజు స 
త్వరము సఖుల యాజ్ఞను బడ 

సి రమ్ము సౌమిత్రి! వనము సేరుట కనియెన్‌ 


జనకుని యజ్ఞ వాటిక నొసంగె( దగన్‌ వరుణుండు తన్మహా 
త్మున కల రౌద్ర దర్శనపుం దోరపు విల్లు లభేద్య వర్మముల్‌ 
ఘనములు నక్షయేషువులు ఖడ్గ యుగమ్ము సువర్ణ దీప్త సూ 
ర్య నిభము తూణ రాజములు నర్చితముల్‌ సతతమ్ము లక్ష్మణా! 


అవి యెల్ల గలవు సద్గురు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


వు వసిష్టుని యింట ననుజ పుణ్యాయుధముల్‌ 
సవినయ మీ వవిగొనిర 
మ్ము వనంబున కే(గ క్షిప్రముగ సామిత్రీ! 


తే.గీ. అంత సఖులను వీడ్కొని యటవి కేంగ 
నిశ్చితుండు లకణు(డు మునిగణ ముఖ్య, 
డు ఘను, డిక్వాకుల గురు వనఘుని యింటి 
కేగి యాయుధముల నెల్ల వేగ తెచ్చి 24. 


తే.గీ. రాజ వంశ శార్దూలుండు లక్ష్మణుండు 
మాల్యభూషిత సత్కృత మండి తాయు 
ధ నిచయమ్మును జూపించె నినకు లాగ్ర 
గణ్యునకు రామునకుం జెలంగంగ బ్రీతి 25. 


ఆ.వె. ఆత్మవంతు( డా మహాత్ము(డు రాము(డు 
రాంగ లక్ష్మణుని నరసి వచించెం 
బ్రతి సమయమునకు నేతెంచితి వనుజ! 
నేను కోరి నట్లు మాననీయ! 26. 


ఉ. ఈయంగ నే దలంచితి మదీయ ధనమ్ము సమస్త మిత్తజిం 
బాయక తాప సావలికి బ్రాహ్మణ కోటికి నీవు నీయణా 
నీ యెడ భక్తితో గురుల నింపుగం గొల్బెడి విప్ర కోటికిన్‌ 
నా యెడ నుండు కింకర గణమ్మునకుం దగు రీతి లక్ష్మణా! 27. 


తే.గీ. రయముగ కొని రమ్ము సుయజ్ఞు లక్ష్మణా! వ 
సిష్ట పుత్రు నార్యు ద్విజుల శ్రేష్టు నిటకు. 
జనుదు. బూజించి విపుల. జక్కగా ని 


తరుల శిష్టులం గానకు( ద్వరితముగను 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


యుకటవ సర్గము. 


చం. 


కం. 


చం. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సర్గము 32. 


రాముని మాట నాలకించి లక్ష్మణుడు సుయజ్ఞని తీసికొని రాగ వానికి రాముడు దానముల 
నొసంగుట. విప్రులకు నితరులకు దానముల నిమ్మని తమ్ముని నాదేశించుట, త్రిజటు( డను పేద 
బ్రాహ్మణునకు నతండు దండము విసర నది యేగినంత దనుక నున్న గోవుల నొసంగుట. విప్ర 
పుంగవులు రాముని నాశీర్వదించుట. 


విని యన్న శాసనమ్మును 
ఘన ప్రియమును శుభతరమ్ము. గ్రన్నన నేగెం 
గన నెంచి సుయజ్ఞు గృహ 
లో 
మ్మునకు సుమిత్రా సుతుండు మోదము తోడన్‌ 


కని ద్విజు హోమశాలం బరగంగ సుయజ్ఞుని లక్ష్మణుండు ప 
ల్కె నొసంగి వందనమ్ములు సలీల సుదుష్కర కార్య కర్తనుం 
గన రఘు రాము రమ్మనుచుం గ్రన్నన సంధ్యను వార్చి యాత( డం 
త ననుసరించె లక్ష్మణునిం దజ్జ్వలి తోన్నత రామ శాలకున్‌ 


వచ్చిన వేదవిదు నరసి 

చెచ్చెర దా నంజలించి సీతా సతితో 
నచ్చపు టగ్నినిం గొలిచెడి 

పెచ్చున వే తిరిగె జుట్టు బ్రీతి నతనికిన్‌ 


కనక మయంపు టగ్ర్యములు గైకొను మంగద బాహుభూషలన్‌ 
ఘన శుభ కుండలమ్ములను గాంచన సూత్ర మణివ్రజమ్ములన్‌ 
వినుత సుయజ్ఞ! రత్నములు పెక్కులు నంచును బూజ సల్పి ప 


ల్కెను నిజ దార వాక్కులు సఖిం గని రాఘవు( డివ్విధమ్ముగన్‌ 


సౌమ్య! మిత్రమ! నేండు కాంచనపు సూత్ర 
మింక హారము నొడ్డాణ మీయం దలచె 
సీత నీదు భార్య కొకు. బ్రీతి తోడ 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నీవు వీని నెల్ల గొనుమ నెమ్మి తోడ 


వనమున కరుగుచు నవనిజ కేయూరము 
లను బవిత్రములను రమ్యచిత్ర 
తరము లంగదముల+ దలచె నీయంగ నీదు 


భార్య కెలమి నేడు బ్రాహ్మణార్ర్య! 


వర రత్నఖచితపు( బఅపు 

పర(గెడు మంచమును గూడ వైదేహి యొసం 
గె రయమ్మున మీ యింట న 

మరంగః జేయంగను బ్రీతి మాన్యవరేణ్యా! 


ఇంకయు మాతులు డిచ్చిన 

జంకని శత్రుంజయ మను సామజ వరముం 
గొంకక సహస్ర నాగము 

లంకమ్మున నుండ నిత్తు నార్యా! గొ నుమా 


కడు ప్రీతి సుయజ్ఞుండు ఘ 

నుండు సీతారామలక్ష్మణుల కొస(గెను దా 

నడరి తగు దీవనలు రా 

ముం డనంగ నివ్విధి గ్రహించి ముదముగ నంతన్‌ 


దేవాధీశుని తోడుత 

నా వాగీశుండు వలికన యట్టి విధము స్వీ 
యా వరజు లక్ష్మణుం బ్రియుని( 

దా వీక్షించి యవిచారు దగ రాము. డనెన్‌ 


కా? కాగస్త్యు లుభయుల గౌరవముగ 
బిలిచి విప్రవరేణ్యులం బ్రీతి రత్న 
రాసు లర్పించి పూజింపు రమ్య సస్య 


ములను దో యమ్ముల పగిది నలరి యనుజ! 


వెండి పసిడి మణుల దండిగ ధనముల 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


గోసహస్రములను గూర్మి వారి 
కిరువుర కెద( దనియ నిమ్ము మానద! మహా 
బాహు! వేగ మిపుడు బహుళముగను 


పర మాచార్యుండు తైత్తిరీయులకు సద్భక్తుండు కౌసల్యకుం 
గురు వాశీస్సుల నిచ్చు వేద విదుః డుద్దోషుండు నవ్వానికిన్‌ 
వర యానమ్ముల నింక దాసుల బృహద్వస్తాలి కౌోశేయముల్‌ 
కర మా విప్రుని దన్సు మిచ్చి బహు సత్మారమ్ములన్‌ లక్ష్మణా! 


సచివుండు మన జనకునకు( జాల కాల 
ముండె మనవద్ద ఘనుడు సూతుండు చిత్ర 
రథు దనుపు గో సహస్రముల మటి లేగ 

ల నొసంగి మణి వస్త్ర ధనముల నధికముగ 


తాపసు లైన యీ వటులు తద్దయు భక్తి కఠుండు నింక కా 
లాపుండు చెప్పి నట్టి శ్రుతులం బఠియించుచు నన్య మెద్దియుం 
దోథయమి చేత సోమరులు తుష్టులు తింటను విజ్ఞ సమ్మతుల్‌ 
కాపుగ తేరు లెన్బది సకాంచన రత్నము లిచ్చి వెండియున్‌ 


వేయి వడ్ల బండ్లు వృషభమ్ములు శతద్వ 
యమ్ము నొసంగి యింక నెమ్మి వ్యంజ 
నార్థముగను వేయి యావుల నిమ్ము సౌ 
మిత్రి! వారి కెల్ల మేలు నెంచి 


సేవ లొసంగు చుండిరే వట కోటి కౌ 
సల్య చెంత నుండి సంతతమ్ము 
వారి కీ వొసంగు ప్రత్యేకముగ వేయి 
వేయి గోవు లిపుడు ప్రీతిం జెంద 


అంబ కౌసల్య హర్షించు నట్టి విధము 
నాదు దానమ్ము లరసి ఘనమ్ముగాను 
లక్ష్మణ ద్విజుల నెల్లర రమ్య రీతి 

నర్చ సేయు మెల్ల విధుల నాదరమున 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


అంత లక్ష్మణుండు పురుష వ్యాఘ్రుండు స్వయ 
ముగ యరథోక్త రీతిని హర్షమున ధరా సు 

రాగ్ర గణ్యులకు ధన చయమ్ము నెల్ల 

బంచెం బోలి కుబేరుని నంచితముగ 


భాష్ప గద్గద కంఠులు భటులు భృత్యు 
లచట నిలువ వీక్షించి నిజాశ్రితులను 
రాము డొక్కొక్కరికి ధనరాశి( బంచి 
పల్కె నివ్విధి నింపుగ వారి తోడ 


మటిలి వచ్చు వటికు మాదు వేశ్మమ్మును 
లక్ష్మణుని గృహము సురక్షితముగ 

నుంచ మీదు కార్య మెంచం బరమ వీరు 
లార యంచితముగ భార మూని 


పలికి నిజోపజీవులను భార మనస్కులం గాంచి యివ్విధిం 
బిలిచి ధనాధినాథ వరు విత్తము తెమ్మని పంచె సర్వముం 
బలువురు తేర విత్తమును బన్నుగం గన్పడె విత్త రాశియే 
మిలమిల వెల్లు లీను చట మేదిని నుంచంగ నద్భుతమ్ముగన్‌ 


ద్విజులకు బాల వృద్ధులకు+ బేదల కెల్ల సలక్ష్మణుండునై 

సుజన వరుండు రాఘవుండు చోద్యము మీటి(గ( బంచె విత్తముం 
ద్రిజటుండు నా ధరామరుండు దివ్యపు గార్గ్య కులుం డొకం డటన్‌ 

భుజమున( బాబ నాగళుల మోసి గడించును నేల ద్రవ్వుచున్‌ 


వృద్ధు( ద్రిజటు నరసి భార్య పేదరికపు 
బాధ ననుభవించుచు నంత. బతినిం జేరి 
తరుణి సుతులను జూపి యతనికి( బలికె 
నిట్టు లప్పుడు వచనమ్ము లింపుగాను 


వీడి గొడ్డలి నిక బాడు పాజిను నాథ! 
కాంచు రాము నించుక యత. దొసంగు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నాదు మాటను విని మేదినీశ సుతుని 
నిత్య ధర్మ రతుని నెమ్మి తోడ 


విని భార్య మాటలు ద్విజుండు 

చనె నలి(౧న వస్త్ర మూని సంభ్రమమున జ 
క్కని మార్గ మెంచి రామ స 

దనమునకు రయముగ నంత దారానుజ్ఞన్‌ 


త్రిజటుని భృగు వంగిరసుల 

నిజ తేజమున నలరు ఘనుని ద్విజోత్తము. డౌ 
ట జనులు పంచమ కక్ష్యకు 

ను జనిన వారింప లే దనువుగ గమించెన్‌ 


రాజపుత్రునిం గదిసి ధరామరుండు 

పలికెం ద్రిజటుండు పేదను బార్థివాత్మ 

జా! యశస్వి! సుతులు పెక్కు రయ్య యుంఛ 
వృత్తి నుందు నన్ను గనుమ విప్తు దయను 


పరిహాసమ్ము స్ఫురింప రాము. డనె విప్రశ్రేష్టు వీక్షించుచున్‌ 
ధరణీదేవ సహస్ర గోవులును నే దానంబు నీ కుంటినే 

కర వీర్యమ్మున దండమున్‌ విసరు తత్కాష్టంపు దూరమ్ములోం 
బరివేష్టించిన గోవు లెల్ల దగ నీ పాలే ప్రయత్నింపుమా 


నా విని విప్ర శ్రేస్టుండు 

వే వస్త్రము కట్టి కటికి విసరెన్‌ శక్తిన్‌ 
వేవేగ దండ మంతన్‌ 

భావోద్రేకమ్ము మీటి బంతము తోడన్‌ 


అంత దండము వీక్షింప హస్త లాఘ 
వమున నా సరయూనదీ పారము వడి 
దాటి వేవేల యాల మంద నడుమ బడెం 
జక్కంగ వృషభ రాజము సరస వింత 


26. 


2/7. 


28. 


29. 


30. 


31. 


తే.గీ. రాము డంత ధర్మాత్ముండు ప్రేమం గౌంి 
లించికొని విప్రవరుని రప్పించి గోప 
కులను సరయూ తటిని నున్న గోగణమ్ము 


నెల్ల బంపించె ద్రిజటుని యింటి కడకు 32. 


తే.గీ. ఊటబడించి గార్గ్యునిం గోప మూన వలదు 
ధరణిసుర! హాస్యమున కంటి నరయ నెంచి 
నీదు తేజము మీజ రాని దని తెలిసె 
నడుగు మన్య మెంచిన నిత్తు నాదరమున 33. 


చం. పలుకుచు నుంటి సత్యముగ బ్రాహ్మణ సత్తము హద్దు లేదు నీ 
కిల వరియింపంగా నితర మెద్దియు నా ధన మెల్ల నెంచ వి 
పుల కయి యొప్పు నింపుగను మూరి యొసంగిన నార్జితమ్మునున్‌ 
వెలయు యశస్కరమ్ముగను బ్రీతిదమై తనరారి నిత్యమున్‌ 34. 


తే.గీ. గోవుల ననేకము వడసి యా వర ముని 
త్రిజటుండు సభార్య ముద మంది ప్రీతి కీర్తి 
బలము సౌఖ్యము నభివృద్ది కలుగు రీతి 
రాము నాశిర్వదించెను రమ్యముగను 35. 


ఆ.వె. తనిసి నట్టి చిత్తమున రాముడు నిజ మ 
హా ధనమ్ము నెల నార్జితమ్ము 
న జె 
ధర్మబలమునను నుత యుతార్హ గిర చోది 
తమ్ము పంచె మిత్ర తతి కచిరము 36. 


తే.గీ. అర్హ సమ్మాన భవ్య దానాదులం ద 
నియని వారు సుహృద్విప్ర నిచయ భృత్య 
వర్గ భికుగణ దరిద్ర పర్వ మందు 
నొక్కరును లేరు లెక్కింప నిక్కముగను 37. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


రెండవ సర్గము. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


అయోధ్యా కాండము 
సర్గము 33. 


సకల సంపద నర్హులకు దానము చేసి రామ లక్ష్మణులు సీత్రతోం గూడి దశరథుని గాంచుటకు 
నేంగు వేళ దారిలో బౌరుల సంభాషణముల నాలకించుట. జనకు గృహము చేరి రాముడు 
సుమంత్రుని రాజునకు దన రాకను తెలుప మనుట. 


రాము డవ్విధి వైదేహి రమణి తోడ 

నిజ ధనమ్ము నొసంగ ధరణి సురుల కక 
జనిరి సీతతో రామలక్ష్మణులు గాంచ 
దండ్రి నానతిం గైకొన దలంచి యంత 


హారము లింక దామముల నా యవనీసుత కట్ట నింపుగాః 
దోరము వెల్ల నాయుధపు దోయి ధరింప(గ రామలక్ష్మణుల్‌ 
మూరి చరించు చుండగ సమున్నత బాహులు రాజ వీథినిన్‌ 
వారట వెల్లి రింపుగ నపారము దుస్సహ కాంతు లీనంగా 


ఇండ్లు మిద్దెలు మేడల నెక్కి పైకి 
జనులు శ్రీమంతు లప్పుడు మనము లందు 
నావహింప విచారము త్రోవ( గనిరి 


రామలక్ష్మణ ధరణిజల( జనుచుండ 


దీనులు వీధులు జనముల 

తో నిండ నడవంగ రాక తోరముగ నహో 
యా నృప సుతు రాఘవుని మ 

హా నిల యాగ్రమ్ము లెక్కి యరసిరి వగలన్‌ 


ఛత్ర రాజమును విసర్జించి యక్కట 
నడక నేంగు చున్న నరవరేణ్యు 

రాము నరసి జనులు భీమ శోకార్తులు 
బహు విధ వచనములు పల్కి రెల్ల 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఏం/గంగం జతురంగ బలము లెవ్వని వెను 
క నడరి చను నవ్వాని నకట యొకండ 
నేండు సౌమిత్రి సీతను నెలంతం గూడి 
కనుండు వెంట నరుగు చుండెం గలంత తోడ 


అనుభవించుచు సంపద లర్థి జనుల 
కిచ్చు. గోరికలను రాము డెలమి సతము 
ధర్మ మందు గౌరవమున( దండ్రి ననృత 
వాక్కు. జేయంగ నొల్లండు చిక్కు లున్న 


మున్ను నింగి నేగు భూతముల కయిన( 
గాన రాని యట్టి జానకీ స 

తిని బురుషులు నేడు ఘన రాజ వీథిని 
నేంగు వారు చూతు రిచట యకట 


తగు మైపూతల కెట్టని 
దగు చందన మలదు సీత తథ్యముగ నగున్‌ 
విగత నిజ గాత్ర వర్ణిని 


గంగదలి చలి వాన నెండం గమలి భృశముగన్‌ 


తోరపు సత్త్వమే దశరథుం గవియం ద్రుటి నిట్టి మాటలన్‌ 
వారక పల్కుచుండెం గద పార్ధుండు పుత్రు బహిష్కరింప(గా 


ధీరుని నర్హుండే యకట దిట్ట గుణమ్ములు లేక యున్ననున్‌ 


ఆ.వె. 


కం. 


మూరిన వృత్తి నెగ్గ జగముం దనయుండు వచింప నేలనో 


క్రూర మెటు(గమి దయ కూర్మివినుటయు శీ 
లమ్ము దమము శమము పమ్మి యుండు 
రాము నందు నాటు రమ్యంపు గుణములు 
నరవరేణ్యు నందు నాణ్యముగను 


అందువలన శిక్షింపంగ 


నెందేని రఘుకులవార్షి కిందుని గ్రీష్మం 
ధ 


10. 


11. 


12. 


కం. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బందు జల ముడుగ. దాపము 
నొందు జలచరముల భంగి నుడుకరె జనులున్‌ 


జగతీపతి పీడ వలన 

జగ మంతయు బీడిత మగు జక్కని వేరే 
తెగ ఫలపుష్ప సమావృత 

నగ రాజపు సన్నిభము ఘనమ్ముగ నింకన్‌ 


మానవ జాతి మూల మగు మానిత కాంతిని ధర్మసారుండే 
యీ నృవరుండు రాము డిల నెంచగ నన్యులు శాఖ లింక నా 
సూన ఫలాదు లాదురు విశుద్ధుండు లక్ష్మణు భంగి దార స 
త్పూను సబాంధ వాదులను దోడ్కొని పోదము రాఘవేంద్రుతో 


పొలము లుపవనమ్ములు గృహ 

ములెల్లం ద్యజియించి దుఃఖముల సుఖముల నే 
వల నయిన సమముగ మనము 

చలిపెద మా రాము తోడ సహగమనంబే 


సంగ్రహించిన నిధి సంపదల లయంపు వాకిళ్ల గైకొన్న వడ్ల దుడ్ల్గ 
నపహృత సకల సారాదుల నవకీర్ణ భస్మ సంచయముల వర్ణి తామ 
రావలి వెడలి బి లాదులు తిరుగాడు మూషిక వ్రాత సమున్నతముల 
వీత ధూమోదక విలసితముల హీన మార్టనముల నహోమ జప తతుల, 
గఅవు వేళలం బోలె భగ్నమయి నట్టి 

పాత్ర లల్ల జెదరి యుండ వదల మనము 

నిలిచి యున్న గృహమ్ముల నెలత కైక 

నడరి పొంద నిం డిక ముద మడర నెడంద 


రాము డేగ వనము రంజిలు నగరమ్ము 
భంగి రమ్యముగను బర(గి సతము 
మనము వీడినట్టి ఘన నగరం బింక 
నగును గాననమ్ము పగిది యిపుడు 


బొజియలను దంష్టులు విహగములు మృగములు 


13. 


14. 


15. 


16. 


17. 


సానువులను సింహ కరులు కాననమును 
వీడి మన భీతిని మనము వీడి నట్టి 
మన గృహముల నవి కదిసి మనును గాక 


క్రూర మృగ ద్విజ వ్రజము కూర్మి ఫలార్జున మాంస భోక్తలే 
మూరు పురమ్ము నింపుగను బొందు సపుత్ర సబాంధవమ్ముగా 
ధారుణిం గైక గోత్రమునం దప్పక రామునితో వసింతు మే 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దారుణ మొంద కుండగను తథ్యముగా మన మింక నెమ్మినిన్‌ 


వచనము లివ్విధి నానా 

సుచలిత జన భాషణము లచోదిత గిరలే 
యచట విన బడ6గ రాముం 

డచిలిత నిజ చిత్తు. డాయె నాశ్చర్యముగన్‌ 


అంత నతండు కదిసె నరయ దూరము నుండి 
వెండి కొండ కొమ్ము విధ మగపడు 

తండ్రి గృహ వరమ్ము ధర్మాత్ముడు మద గ 
జ నిభ విక్రముండు చారు యశుండు 


కనె( జేరి రాముడు సుమం 

త్రుని నతి దీనముగ నున్న తోరంపు విచా 
రుని శిక్షిత వీర పురుష 

ఘన రక్షిత రాజవర నికాయము చెంతన్‌ 


ఆర్త జనుల నచ్చోటం దా నరసియు రఘు 
రాము డవ్యగ్ర రూపుండై రంజిలి దర 
హాస మగపడ( బిత్రాజ్ఞ నాచరింప 


జనకుం గాంచ బ్రవేసించె, జక్క(గాను 


ముందు వని కే(గ నిక్వాకు పుణ్య వంశ 
సంభవుం డార్త వదను సచ్చరితు నా సు 
మంత్రు నరసి తనదు రాక మాటం దెలుప 
రాజునకు. దండ్రికి నిలిచె రాము డెదుట 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. జనకు నానతి వన మే(గ మనము నందు 
నిశ్చయించి ధర్మరతుడు నృపున కిపుడు 
తనదు రాక దెలుపు మంచు. గని సుమంత్రుం 
బల్కె రాఘవు( డవికార భావమునను 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 34. 


సీతా రామలక్ష్మణులు దశరథునిం గాంచి యడవి కేంగ ననుమతినిం గోర రాజపత్నుల 
సమక్షమున దశరథుడు మూర్చిల్లి పిదప నా(టి రాత్రికి దల్లితో, దనతో నుండి మరునాం 
డేగ మనిన నది ధర్మము కాదని పలికి తత్‌ క్షణ మే(గుటకు సీతకు లక్ష్మణునకుః దనతో 
నడవి కేుటకు ననుమతిని, గోర ననునుమతి నొసగి విలపింప రాము డనునయ 
వాక్కులు పలికిన దశరథుండు శోకమున రామునిం గౌంగిలించుకొని తిరిగి మూర్చిల్లిన 
రాణులు నందటు గొల్లుమని రోదించుట. సుమంత్రుడు కూడ యేడ్చి మూర్చిల్లుట. 


కం. అంత. గమల పత్ర్తాకు(డు 
చెంత గల సుమంత్రు గాంచి శీఘ్రమనారా 
జాంతికపు రాక చనిజా 
గింతయు లేక వచియింపు మింక నాం బలికెన్‌ 


చం. కొని రఘురాము నానతిని, గుందు మనమ్మున నా సుమంత్రుం డే 
గి నృపుని నిశ్వసించు పతి ఖేద నిమగ్నునిం గాంచె సూతుం డం 
త నివురు గప్ప నిల్చిన యుదర్చినిం బోలుచుం దోయ హీన ప 
ద్మినిం దలపించి గ్రస్త రవి తీరునం గన్పడు రాఘవేంద్రునిన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ప్రాజ్ఞుం డా సూతు డట రఘురామునే త 
లంచు వ్యాకులి తేంద్రు నరసి సభక్తి 
రాజు నంజలించి మొదటం దా జయమ్ము 
వల్కి మెల్లగ ననె భీతి వాక్కు లిట్లు 


ధన మొసంగి బ్రాహ్మణులకు దదితర పరి 
చారకులకు నిలిచె బురుషర్షభుండు 

నీదు తనయుండు రాముండు నీరజాక్షుం 
డిచట ద్వారమం దరయ రాజేంద్ర! నిన్ను 


వీడుకొలిపి సఖుల నెల్ల వీరవరుండు 
రాముడు నిను గాంచ6 దల.ంచె రాజ! కరుణ 
రాజసుతునకు సత్యపరాక్రమునకు 
నిమ్మనుజ్ఞను గలుగు భద్రమ్ము నీకు 


పురుషర్షభుండు రాజ గు 


ణ రత్న నిచయాంకుండు కిరణ చయ వృత దివా 


కర సన్నిభుండు తా జను 
నరణ్యమున కరసి నిన్ను నవనీనాథా! 


గగనము వలె నిష్పంకుండు 

తగ గాంభీర్యమ్మునం దుదధి సన్నిభుండున్‌ 
జగదీశుండు సత్య వచను 

డు గని సచివు ధర్మచిత్తుండు వలికె నిట్లున్‌ 


ఎవ్వ రిచట నున్న నిటకు నా దారల 
నెల్లర గొని రమ్మ యీ సతీ ప 

రివృత మేను నరవరిష్టు ధార్మికు సుతు 
ని.గన నెంతు రామునిని సుమంత్ర! 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చని యంతఃపురమున కం 

త నతండు రాణులను గాంచి ధరణీపతి పి 
ల్చెను దేవులార మిమ్ముల 

జనుండు గన నాథు వలదు జా గని పలికెన్‌ 


అన నా సుమంత్రు( డివ్విధి 
జననాథుని యాజ్ఞ నపుడు చాగిరి చేరన్‌ 
ఘన సౌధము పతి యానతి 
వనితామణు లెల్ల నెణి(గి వారక యంతన్‌ 


అందు మున్నూరు నేంబది మంది సతులు 
వెంట నుండి కౌసల్యకు వెడల దొడంగి 
రంత మెల్లగం తామ్రనయనలు ధృతపు 


వ్రతలు ప్రమదలు తల.దాల్చిరాజు నాజ్ఞ 


దారలం గాంచి రాగ నట దత్‌క్షణ మాత్మజు సూత యేగగి వే 
తేరుమ నాదు సన్నిధికి ధీరుని నాం బనుపన్‌ సుమంత్రునిన్‌ 
వారిని రామలక్ష్మణుల బన్నుగం దెచ్చెను సీత తోడుతం 
జేరెను దాను గూడ నృపు చెంతకు సూతుండు సత్వరమ్ముగన్‌ 


తన్ను జేరు కృతాంజలు, దనయుం గాంచి 
దూరమున లేచి దిగ్గున దొడ్డ యాస 

నమ్ము నుండి నారుల మధ్య పమ్మి పాటి 
పడెను రాజు సేరక మున్న పుడమి మూర్చ 


రాముడంత మజియు లక్ష్మణుండు మహార 
థుండు తూర్ణముగ నృపుండు వగపు 

చేత. దెలివి చనిన చెన్నునం బడ. గాంచి 
బర్వులిడిరి జనకు వద్ద కపుడు 


10. 


11. 


12: 


13. 


14. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


చెల(గె వనితామణుల యే 

డ్పులు హా రామా యటంచు( బుడమిపు నింటం 
గలిసి విభూషణముల రవ 

ములతోం బెల్లుగను మాటు మ్రోగుచు నంతన్‌ 


రామలక్ష్మణు లిద్దజు రాజు నంత 
బాహువుల కౌంగిలించి యవనిజ తోడ్ప 
డంగం దల్పము నందు. జక్కంగ నుంచి 
రతండు విలపించు చుండంగ నార్తి భృశము 


వగపు కడలిని మునింగిన 

జగ మగడు ముహూర్త మందు సంజ్ఞ బడయ(గాం 
చి గురుని రాముడు ప్రాంజలి 

దగు విధముగ బల్కె నిట్లు ధర్మాత్మునితో 


అరుగంగ దండ కాటవికి నానతి నిమ్మని వేండ వచ్చితిన్‌ 

నరపతి! మాకు నెల్లరకు నాథు(డ వీవు శుభంపు దృష్టితో 
నరయుము మమ్ము సీతయు మహాత్ము(డు లక్ష్మణుం డేగుదెంచగా 
వరము నొసంగు కూడ దని పల్కిన నొల్లక యుండి రెవ్విధిన్‌ 


వీడు శోకము నెల్లను విశ్వమాన్య! 
నన్నుసీతను లక్ష్మణు( జెన్నుగను వ 
నమున కే(గ ననుమతింపు నలువ తనదు 


ప్రజల శాసించు రీతిని బార్థివేంద్ర! 


వనమున కే(గుట కానతి 
వనరక నృపు నుండి వేచు వానినిం బుత్రుం 
గని పృథివీపతి తాబ 


ల్కెను దశరథు( డివ్విధము చలించి భృశముగన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రామ రఘూధ్వహ ప్రవర రామకు+ గైకకు నే నొసంగశగా( 
గామితముల్‌ వరమ్ములను గందితి మోహ వశుండనై యిటన్‌ 
భూమిని నేలు మీవు నను బుత్రక! బంధితు జేసి నేడు నీ 
భీమ పరాక్ర మోద్దతిని బ్రితి నయోధ్యను నిల్చి యింపుగన్‌ 


ఎన్నంగ ధర్మోద్ధరణుల 

మిన్నయు రాముండు తండ్రి మినుకల విని తాం 
గ్రన్ననం గేల్కోడ్చి పలికె 

నన్నర పతిం గాంచి యంత నతి నైపుణినిన్‌ 


రాజ వేయి వత్సరముల కీవ పుడమి 
పతివి నే వసింతు వనము నందు 
నిశ్చయముగ నింక నీవు నా వలన గా 


రా దసత్యవాది రాజ సింహ! 


వనిని. బదునాలు గేండ్లు నివాస ముండి 
తిరిగి వచ్చెద నంత బ్రతిజ్ఞ పూర్తి 

సేసి రాజశార్దూల యచిరము నీదు 

పాద పద్మముల స్పృశింప మోదముగను 


సత్యమునకు బద్ధుండునై సత్యవాది 

కైక చేత చోదితు(డునై గాసిలి కర 

ము విలపించుచు( బల్కెను బుత్రుం గాంచి 
ప్రియతముని నంత మిక్కిలి ప్రేమ తోడ 


వెడలు మింపుగ నందన వెతలు లేక 
తిరిగి రాక కెలమి శుభాతిశయము లడ 
రంగం గలుగ శ్రేయమ్ము లభంగముగను 
వృద్ధి చెలంగంగ దారుల భీతి లేక 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


నిను వారింప నశక్యము 

మన ముండును ధర్మమందు మసలుచు నీకున్‌ 
ఘనుండవు సత్యాత్ముండవు ర 

ఘునందన! తలంప నీవు కూరిమి పుత్రా! 


నేటి రాత్రి కిచట నిలువుమ యవ్విధి 
నైనం బోవ వలదు కాన కీవు 

సంతస మడరంగ. జరియింతు నొక్క ది 
నంపు దర్శనమ్మున నయిన సుత! 


తల్లి నింక నన్ను దనయ! వీక్షించుచు 

నేటి నిశను జక్క నిల్చి తనిసి 

సకల వాంఛితముల( జన నర్హుండవు రామ! 
యింక గాననమున కెల్లి నీవు 


సతము దుష్కరతర కర్మ సంచయమ్ము 
సేయ విశ్రుతుండవు రామ! చేర నెంతు 
విజన వనమున కొనరింప( బ్రియము నాకు 
వీడి యిట నెల్లరను నీదు పేర్మి జనుల 


అప్రియ మొట్టు నీపయిన నాత్మజ! యియ్యది యెల్ల నాకు నే 
క్షిప్రము మోసపోయితి నిసీ యొక ఛన్నశిఖి ప్రభా నికా 
శప్రమదా నిమిత్తమున శార్య విపత్తు లబింపం గైకయీ 
సుప్రచుర ప్రచోదితము చోద్యముగా నిటు తీర్చ నెంతువే 

ఇది కర మాశ్చర్యము కద 

మది నెంచుట జ్యేష్ట సుతుడు మానక తండ్రిం 

బదిలమ్ముగ విగ తానృతు 

ని దనరి చేయంగ నిట్లు నీరజనేత్రా! 


పర మార్తుని జనకుని యా 
గిరలను విని రాముడు పరికించి యనుజుతో 
నరపతిని దీనముగ ననె 


27 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


నరపుంగవు( డిట్లు వచన నైపుణ్యుండే 


ఎవ్వ రొసంగెద రిప్పటి 

యివ్వర గుణ కోటి నెల్లి యిక్కతమున నే 
నవ్వన మేంగం దలంచెద 

నెవ్విధమున నైన వీడి యీప్పిత రాశిన్‌ 


నరవర యిమ్ము భూమి సజన ద్రవి ణాయత ధాన్య రాష్ట్రముల్‌ 
భరతున కే( ద్యజించినది పన్నుగ నా వన వాస బుద్ధి నా 
దరమున వీడ జాలను ముదమ్మునం గైకకు నిచ్చి నట్టి వౌ 
వరముల నిప్పు ప్రీతి నిడి భామకు వెల్లుమ సత్యవాదివై 


నేను మీ యాజ్ఞం బాటించి కాననమ్ము 
నందు బదునాల్లు వర్షమ్ము లుందు వన చ 
రాళి గూడి యథోక్తమ యడుగ రాజ్య 

ము వగ పుడిగి భరతునకుం బుడమి నిండు 


కోర నెట్టి సుఖము లే రీతి చిత్తమ్ము 
నందు నేను నిశ్చయముగ నీవు 

పంచి నట్టి రీతి మించి చేయ బ్రియము 
కల్లు నాకు వాని కన్న మిన్న 


తొలంగును గాక నీకు వగ తూర్ణము వెట్టకు కంట నీటినిన్‌ 

జలధి నదీ విభుం డెద విచారము నందండు తా దురాసదుం 

డిల వల దీ సుఖమ్ములు మహీవలయంబును రాజ్య వైభవ 

మ్ములు మలటి వాంఛితమ్ములును భూరి దివమ్మును నాకు జీవమున్‌ 


కాంచ నెంతు నిన్ను నంచిత సత్యవం 
తునిగం గా దనృతునిగను నరేంద్ర! 

నీ సమక్ష మందు నే నొట్టిడి వచింతు 
సత్యము సుకృతముల జనక! నిజము 


క్షణ మయిన నిలువ తగ దిట నాకు జనక! 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


సైపు శోక మెల్ల నో పుడమి ధ 
వుండ! నిశ్చయమున నుండ దెట్టి విపరీ 
తమ్ము నాకు సందియమ్ము లేదు 


కానకు వెడలు రాఘవ! కదలి యంచు 
గైక మాత నన్నిట వే(డ(గ బయనింతు 
నంచు బల్కితిం గాన నే నెంచి ప్రతిన 
నేంగెదను నిశ్చయమ్ముగ నింక దండ్రి 


పొంద నుత్కంఠం బనిలేదు భూప! నీకు 
సుప్రశాంత వనమ్మున సుప్రియమ్ము 

న విహరింతుము విహగ నినాదితమ్ము 
న హరిణాళి విలసిత వనమున మేము 


సురలకు నైనం దండ్రి యగు జూడ(గ దైవమ యుక్త మవ్విధిన్‌ 


గురు వచనమ్ములన్‌ వినెద గూర్మిని దైవముగాం దలంచుచుం 


బర(గి చతుర్ద శాబ్దములు వాసము సేసి వనమ్ము నందు రా 
నరవర నన్ను జూచెదవు నందను దాపము వీడు మింపుగా 


అశ్రు పూరిత గళుల నరాధి నాథ! 
యీ జనుల నెల్ల నీ వూటిడింప నర్హుం 
డవయి యిట్లక్కట కటకటం బడంగ 


నేల నిచ్చట పురుష శార్దూల కరము 


పురమును బుడమిని రాష్ట్రము 
భరతున కింపుగ నొసంగు పార్థివ వర్యా! 
చిరకాల ముండ నేంగెదం 

బరిపాలించి జనకాజ్ఞ వని కే నింకన్‌ 


భూమి నెల్ల నే విడువంగం బురముల గిరి 
తతుల కాననమ్ముల తోడ నతి ముదమున 
శుభపు సీమ బాలింప నిండు భరతు నింక 
మీరు చెప్పిన రీతిని గారవముగ 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


తే.గీ. అనఘ! నామదినీ యాజ్ఞ యందు నిలిచి 
నటి భంగి నిలువ నేర దెటి కోర్కె 
లయ ల 
లందు భోగ సంచయ మందు నార్య సమ్మ 
తముగ నా కై వగపును వీడుమ నరేంద్ర! 47. 


తే.గీ. _ అనృత దోష మంటిన నీకు ననఘ! యవ్య 
యంపు రాజ్యము వలదు సర్వానుకాంక్ష 
లు సుఖము లవనిజయు నాకు నసువు లైన 
వలదు నిజము కావలయు నీ వ్రతము సుమ్ము 48. 


కం. ఫల మూలమ్ములు దించును 
గొలనుల నదులింక గిరులం గూర్మిని గనుచుం 
బలు చిత్ర పాద పావళి 
విలసిత వనిని విహరింతు వేదన విడుమా 49. 


కం. మునిగి యగచాటుల నృపతి 
తనయు నరసి కౌంగిలించి తద్దయు శోక 
మ్మున దుఃఖమ్మున మోహ 
మ్మున నేలం గూలెం దెలివి పో బడి యుండెన్‌ 50. 


కం. కైకేయి తక్క మిగిలిన 
యా కాంతలు గాంచి యేడ్చి రంత జెల(గె హా 
హాకారము లెల్లెడలం 
బ్రాకి సుమంత్రుండు నేడ్చి వడి మూర్చిల్లెన్‌ 51. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 35. 


ర 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


సుమంత్ర డంత దశరథుని మనసు నెటి(గి కోప సంతాపము లడర, గైకేయినిం గాంచి 
దూషించుచు వేండికొనుచు నామెను నిర్ణయమును మార్చుకొన మని పలికిన గైక యంగీకరింప 
కుండుట. 


సూతుండు తల విదుల్చుచు నంత నొక త్రుటి నిట్టూర్చి మజిమటి దట్టముగను 
కేలు నంతట+ బిండి కేలిని, బటపట పండ్లు కొటుకుచు నంబకము లందు. 

దోంప నెజ్జందనము దొలంగ మున్సటి శాంత మెల్ల రోషమ్ముచే( దల్లడిల్లి 

సంతాప మశుభమ్ము సంతరింప నృపతి మానసం బెజింగి సుమంత్రుం డడరి 
సంచలింపం గైక యెండద శరనిభ వచ 

నముల వాగ్వజ్రముల నంగన కట సర్వ 

మర్మములు వడి భేదిల్ల మంత్రి పలికె 


భాషణమ్ముల నివ్విధి బదు లొసంగ 


విడిచి తక్కట స్వయము దేవి! నిజపతిని 
దశరథు ధరం జరాచర తతి భరించు 

భర్త నివ్విధముగ గౌరవమ్ము లేక 

దీని మించు నకార్యముం గానం గలమె 


తలతంచెద నేను దేవి! నిను దారుణ నాథ నిహంత్రిగా నికం 
గులమును గూల్చు నారిగను ఘోర తరమ్ము తపింప జేసితే 
బలరిపు భంగి దుర్దయునిం బర్వత సన్నిభ నిశ్చలుం బతిన్‌ 
జలధి నిభంపు సుస్థిరుని శాంతి హరించుచు నీదు చేతలన్‌ 


కించపటుపకుమ స్వకీయ పతిని రాజు 

నీ వరదుని దేవి! నెలంతల కిల 

భర్త వాంఛ లెంచ( బరమమ్ము లగు(బుత్ర 
కోటి కాంక్షలకును బోటి! వినుము 


నృపు పిమ్మట రాజ్యమ్ముల 
నెపుడు వయస్సును గణించి యిత్తురు దేవీ! 
విపరీతము సేయ( దలంతు 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


నెన్ను డిక్వాకు కుల నాథు నెంచక యకటా 


ఏల(గ నిమ్ము సుతు భరతు 

మేలుగ నో దేవి! యింక మేదిని నెల్లం 

జా లే(గెద మెల్లరము స 

లీల ఘనుండు రాముడు వెడలిన చోటులకున్‌ 


దాంట నెంచి తీవు మేటి మర్యాద రే 

ఖ నిట నడరి నేడు కాంత నీదు 
పనుల ధరణిసురులు వసియింప నీ దేశ 
మందు నెవ్వ రేని యరయం దగరు 


తప్పక పోదు మెల్లరము దారిని రాఘవుః డే(గు దారినిం 
జెప్పుమ వీడి బంధువుల శ్రేష్టపు విప్రుల నింక సాధులం 
జొప్పడు రాజ్యలాభమునః జోద్యపుః బ్రీతిని హీన కార్యముం 
జప్పున నిచ్చగించితివి చల్ప(గ నమ్మరొ యేమి సెప్పుదున్‌ 


ఆచరింప నిట్టి యనుచిత కార్యమ్ము 
నీవు దేవి! యింక నేల యేల 
వ్రక్కలై కనం బడ దిక్కడ యంచును 
జూచుచుంటి నకట చోద్యముగను 


రాము నడవి కంప భామ! నిలువ నిన్ను 
గొప్ప బ్రహ్మ బుషుల ఘోర వాక్కు 
లనెడు దండ మేల యక్కట హింసింప 
మండుచుండి రాదు మానకుండ 


మావి నికి గొడ్డట మటి 
యీ వేశును బాతి పాల నింపుగ మనుపం 
గా వాని కిడునె మధురం 
బే విధి నయినను దలంప నింతీ! వినుమా 


తల్లి పోలిక నడతయు వచ్చె నీ కంచు 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నేం దలంతు దేవి! నింబ వృక్ష 
మెట్లు తేనె నొసంగు నిట్లు వినమె మున్ను 
మనము సత్య మయ్యె మినుకు నేండు 


వింటిమి పూర్వ మొక్క కథ బింకపు బుద్ధిని నీదు మాతయే 
కంటక మాడి తండ్రి. గడు కాణియ పెట్టిన యట్టి వృత్తముం 


దొంటి మునీంద్రు( డొక్క డిడెం దొడ్డ వరమ్మును మెచ్చియిచ్చ వా 


ల్లంటిరొ! నీదు తండ్రికి నృకాంతుండు నేర మృగోక్తు లింపుగన్‌ 


వంకరగం దిర్లు ప్రాణుల భాషణమ్ము 
లల్ల నా వర బలమున నెబుగు రాజు 
తల్పమున నొక్క చీమ రొద నొకనా(డు 
నరవరుండు విని పక్కున నవ్వె వింత 


విని యా నవ్వును రోష 
మ్మున జనకుని మృత్యుపాశము వరించుచు నీ 
జనని యడిగె(ంగారణ మే 
మని వినం గోరుదును సౌమ్య! యనె నాత్రముతో 


చెప్పిన మటు క్షణంబ నశింతు దేవి! 

యని భవజ్జనకు(డు సందియమ్ము సుంత 

లే దని పలుకం జచ్చిన లేక యున్న, 

జెప్పు మనె నన్నపహసింతె యిప్పు డనుచు 


కేకయ నాథు( డగ్గిరల ఖిన్న మనమ్మున నాలకించి తా 

నా కత నెల్ల బూరముగ నా వరదాయికి నంత దెల్పంగా 

నా కుటపుండు భూమిపతి నారసి చచ్చిన ధ్వంసమైన నీ 
యీ కలకంఠి యెన్నండు వచింపకు నా బదు లిచ్చె బ్రీతినిన్‌ 


నృపు డా మాటలు విని తా 

నపుడు విడిచి సత్వరము తవాంబను దేవీ! 
విపులంపు హర్షమున య 

క్ష పతి కుటేరు పగిదిని సుఖముగం జరించెన్‌ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నీవు గూడ నట్లు నిత్యము పాపము 
నెంచు దాన! చెడ్డ నివ్విధమ్ము 

నే 
మోహ మడరం గరము భూపతి కొనరింప 
నిశ్చయించి తెడంద నిర్ణయ నిట 


నరులకు తండ్రివి తనయల 

కరయం దల్లివి గుణమ్ము లలవడు నంచుం 
బర(గును లోకోక్తి యది త 

నరె సత్యముగ నని తోంచ నా కిత్తజినిన్‌ 


కాకు మట్లు దేవి! వీ(క వినుము ధరా 
పతి పలుకుల నింక భర్త కోర్కె 


కనుగుణముగ మసలి యంబ! కమ్ము జనుల 


కెల్ల గతివి కరుణ పల్లవింప 


వినకు పాపుల మాటల ననుచితముల 
దేవరాజ సమప్రభు దేవి! నీదు 

భర్త మటి లోకభర్త నిప్పట్టు నందు 
జేయకు మధర్మ బద్ధునిం జిత్రముగను 


నీ కొసంగిన వరముల నృపతి దశర 
థుండు వ్యర్థమ్ము కానీడు తోయజాక్షుం 
డబల నిశ్శంక నిది నిక్క మరయ దేవి! 
కాన నింక మన్నింపుమ లేని మాట 


జ్యేష్ట సుతుడు దానశీలుండు నిపుణుండు 
రాముడు నిజ ధర్మ రక్షకుండు 

త్రాత లోకులకు బలమున మేటి యభిషే 
కింపు మతని దేవి! యింపుగాను 


వన మేంగినచో రాముండు 
జనకుని వీడి నరనాథు జగముల గలుగున్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


వినుమా నీ కపవాదము 
ఘనముగ దేవీ! నిజమ్ము కావుమ ప్రజలన్‌ 


కం. కొననీ రాముని రాజ్యము 
మనమున దాపమ్ము వీడు మానిని యింకం 
గన మన్యుని రాముని క 
న్నను మిన్న+(గ నేలువాని నరు నెందైనన్‌ 26. 


ఆ.వె. యౌవరాజ్య మందు నలరంగ రాముండు 
గాంచి దశరథుండు కాన కేంగు 
నీ మహోగ్ర ధన్వి యింక బూర్వుల మార్గ 
మనుసరించి దేవి! యవని ధవుండు 2/7. 


కం. అని యివ్విధిం గైకేయికి 
ననునయ తీక్ష వచనముల నవనీశుని చెం 
తను క్షోభ నొసంగి భృశము 


గను నిలిచె. గృతాంజలు( డయి కాకుత్సు దరిన్‌ 28. 
థె 


కం. అయినను జలింప దామెమ 
ఆఅాయు నిసుమంతయు వగవ దటీముటి మనము నం 
దయినం గన్పట్టదు g 
ట్రయి 9 
క యాస్యము వివర్ణ మగుట కన రా దకటా 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 36. 


దశరథుండు ప్రతిజ్ఞా తప్తుడై కన్నీరు నిండ పలుమార్లు నిట్టూర్చుచు సుమంత్రునితో రాముని తోడ 
జతురంగ బలములను ధనాదులను సహాయకులను బంపు మనగ నట్లు పంపుటకు. గైక 
యంగీకరింప కుండుట, సిద్ధార్థ ముని సగరుండు తన సుతు. డసమంజసు(డు దుష్టు డగుటచే 
బహిష్కరించె నని రామునిలో దుర్గుణములు లే వని పలుకంగ దశరథుండు తాను గూడ రామునితో 
నడవి కే(గెద నని కైకతో' బలుకుట. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రతిన నొగల్ప నెదను భూ 

పతి యిక్షాకుండు భాష్ప పరివృత నయనుం 
డతులవ్యథ నిట్టూర్చి ప 

లు తడవలు సుమంత్రుం గాంచి లోలతం బలికెన్‌ 


సూత! రత్నరాసుల నిచ్చి యాతతముగ 
నింక జతురంగ బలములు నంకమున( జ 
నంగ జూడుమ రామ వన గమనమున 
శీఘ్రమ యనుపు మట్టులం జెల్వముగను 


మధుర వాదినుల నిజ రూప ధనలను మ 
హా ధన వణిక్కులం బరివృతార్ధ యుతము 
రాజపుత్ర వాహిని వెంట రమ్యముగను 
జాగ నిమ్ము సుమంత్ర! ప్రశాంతముగను 


ఇంకను వెంట నుండి రమియించెడి భృత్యుల కిచ్చి మిక్కిలిం 
డంకము లంపు మింపుగం గడంకను నాగరికాళి తోడుగా 

నింక మహాయుధమ్ములు నహీన రథమ్ము లరణ్య గోచరుల్‌ 
పొంకముగా నిషాదులును మూరి చరింప(గ నంపు సూనుతో 


కుంజర మృగాదులను జేసి భంజితమ్ము 
లడవి లభియించు కొద్రమ్ము నారగించి 
యాప గాదుల వీక్షించి యలరి భృశము 


రాముడు స్మరింప నేరండు రాజ్య మచట 


నాదు ధన ధాన్య కోశ వరాదు లతని 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ననుగమింప. బనుపు నిమ్ము వనము నిర్ణ 
నమున నుండ రాముండు వేగ నరవరుండు 
ధర్మ బద్ధుండు దుష్కర కర్మ రతుండు 


మూరి యజ్ఞములను బుణ్య దేశమ్ముల 
దక్షిణల నొసంగి తా నొనర్చి 

కలసి ముని గణమును గాకుత్సుండు వసించు 
సుఖముగ వన మందు శూర వరుండు 


భరతుండు మహా బాహువు 
పురమ్ము పాలింప ఘనుండు పూర్ణేప్పితముల్‌ 
నర పుంగవుండు రాముండు 
తిరుగ వనినిం బొంద వలయు స్థిరముగ నెల్లన్‌ 


పలుక(గ రాఘవుం డిటుల భామకు గైకకు( గల్గె భీతియే 
కలవర మందె నెండె నటం గాంతకు నోరు గళమ్ము నిండె న 
శ్రులను భృశమ్ము మీటి నెద శోకము బాధ సెలంగ మిక్కిలిం 
గలుషిత బుద్ది వేగ నిజ కాంతునిం బేరి వచించె నివ్విధిన్‌ 


రాజ! భరతు( డెట్లు వరించు రాజ్య మిట్లు 
హీన జనము శూన్యమ్మును హీన సార 
మద్య నిభము రుచి విహీన మహిని సమ్మ 
తమ్ము కాదిది నాకు నిక్కమ్ము గాను 


సిగొకింత లేక యెగులు పల్కిన 

౧ ౧ 
నాయతాక్షి నరసి యవని ధవుండు 
దారుణంపు గిరల( దశరథుం డాలకిం 
చి వచియించె నిట్లు సెలంగం గినుక 


మోయు చుండ బరువు పొలంతి! కాడి తగిలిం 
ప భుజ మందు నేల బాధ నిడుదు 

తిరిగి మున్న యకట దివిరి పలుకు చుండ 
నాప వేల నీ వనార్య నన్ను 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కినుక వహించి పలికిన ని 

జ నాథు పల్కులను విని యసహనము తోడం 
గినుక ద్విగుణీ కృతము కాః 

గ నతివ కైక వచియించెం గాంతుని తోడన్‌ 


వినమె నీదు వంశమ్మున మును నృపుండు 
సగరుం డసమంజ సాఖ్యు జ్యేష్ట తనయుని బ 
హిష్క రించె నవ్విధముగ నిపుడు రాము 
డేగ వలయు వనమునకు వేగ రాజ! 


అయ్యింతి యివ్విధి బలుక 

నయ్యా యన దశరథుండు హాహా యంచుం 
జయ్యన సిగ్గిలిరి జనులు 

కొయ్య పగిది నిల్చెం గక క్రూరత్వమునన్‌ 


అంత సిదార్లు డను పేర నలరు నిష 

ధథ బ్‌ 
మంత్రి పుణ్యుండు వృద్ధుండు మాన్యవరుండు 
రాజునకు గైక వీక్షించి రమ్యతరపుః 
బల్కులను గారవమ్మునః బల్కె నిట్లు 


దుర్మతి యసమంజసుండు వీథులం జెలంగి 
యాడు బాలకుల గ్రహించి యకట వారి 

నెల్ల సరయూ నదిని ముంచి యుల్లసమ్ము 
నందు చుండు సంతతము నెడంద(' గరము 


కని యది పారు లెల్లరు నృకాంతునిం జేరి కడింది క్రుద్ధులై 
యని రసమంజసుం డయిన నక్కట మే మయినన్‌ వసింప నిం 
క నిచట రాష్ట్ర వర్ధనుండ! గ్రక్కున కోరుకొనుం డనంగ నా 
జనపతి భీతి కారణము సజ్జను లార వచింపుడం చనన్‌ 


అన నని రిట్లు వారు నృప యాడ(గ మాదు కుమారు లెల్లరం 
గని మతి హీను భంగిని సుఖం బరయున్‌ నది లోన వారిం ద్రో 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


సి నగుచుం దాను మూరుం డయి శీఘ్రమ యప్రియుః బుత్రు వీడె నా 
జనపతి యాలకించి జన సంఘ హితమ్మును గోరి యంతటన్‌ 


సగరుం డాతని నిజ భార్య సంయుత సప 
రిచ్చదము యానమున నుంచి సచ్చరితుండు 
జీవి తాంతము ద్యజియింప శీఘ్రము నిజ 
సేవకులకు నాజ్ఞ నసంగె భూవరుండు 


పలుగు గంప లంత బట్టుకొని యసమం 
జసుండు దుర్గమములు శ్రైలములం ది 

శల దిరుగుచు( బాప చరుని భంగిని ద్రవ్వు 
చుండి బ్రతుకు గడపు చుండె నతడు 


విడిచె సుతుని ధార్మిక సగ 
రుం డట్లు రాజవృషభుం డలోలుండై రా 
ముండు సేసిన పాప మిచట 


నుడువం గలమే త్యజింప నుతగుణ సుతునిన్‌ 


కన మవగుణ మించుకయు రాము నందు శ 
శాంకు నందు గల్మషమ్ము పగిది 

గాంచ దుర్లభమ్ము కొంచె మైనను దోష 
మున్నం జూపు దేవి! పొమ్మనెదము 


చెడ్డవా(డు కాని నరుని చేత లందు 

మంచి దారిని, బయనించు మాన వోత్త 
మునిం ద్యజింప విడిచి ధర్మమును దహించు 
శక్రు ద్యుతినైన నిక్క మెంచంగ దేవి! 


చాలు నింక రాము సంపదను హరింప 
దేవి! శుభ తరాస్య! తీరని యప 

వాద మేల నీకు( బన్నుగ రక్షింప 
వలయు నిన్నె నీవు వడయ కుండ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


కం. అన సిదార్లుం డవ్విధి 
అథ 
విని యలసిన స్వరము నందుం బృథివీశుం డం 
త నరసి కైకను శోక 
మ్మునం దప్పుండై పలికెను ముఖముల నిట్లున్‌ 26. 


తే.గీ. ఆదరింప వీ వచనము లబల నీవు 
పాపవృత్త! దుర్మార్గము వలచు దీవు 
నీదు చేష్టలం గాంచము నీతి నింత 
నీ వెటు(గవు హితమ్ములు నీకు నాకు 27. 


తే.గీ. రాజ్యమును సుఖముల వీడి రాము వెంట 
నేగుదును నేడు ధనముల నెల్ల విడిచి 
యనుభవింపు యథేచ్చము తనరి రాజు 
భరతుం గూడి సుఖమ్ముగం చిరము నీవు 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 37. 


కైకేయి యిచ్చిన నార బట్టలను రామలక్ష్మణులు ధరింప సీత ధరించు విధము తెలియక రాముని 
నడుగ రాముడు సీతకు. బట్టు చీర పైన గట్టగ వశిష్టుడు వారించి కైకను నిందించి యడిగిన 
వరములలో సీత లేదు గనుక నామె సర్వాభరణ భూషితయై భర్త తో నేగ వచ్చునని పల్కుట. 


కం. విని రాము. డమాత్యవరు వ 
చనములు వినయజ్ఞుం డంత సద్వినయమునన్‌ 
జననాథు దశరధుని నిజ 1. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


జనకుని వీక్షించి పలికె సద్వాక్యములన్‌ 


భోగ సంచయ త్యాగికి ముక్త సంగు 
నకు నరణ్య వాసికిని వన్య చయ జీవి 
కేల రాజశార్దూల! నా కీ యనుచర 

వర్గ మిప్పట్టున విడువం బాడి యగును 


ఇచ్చి యుత్తమంపు టిభమును విప్రోత్త 
మునకు ద్రాటిం గోరు జనులు గలరె 
కుంజర ప్రవరము మంజులముగ నిచ్చి 
యాస రజ్జు పైన వీస మేల 


బలగపుం గార్య మేమి బుధ వర్గ వరేణ్య! జగత్పభూత్తమా! 
వలసిన నార చీరలను బన్నుగ నిమ్ము త్యజింతు సర్వమున్‌ 
వలయును గడ్డపాటి మటి వట్టిది గంపయు నిమ్ము సద్దయం 
జెల(గి వసింపగా నటవిం జెన్నుగ నే. బదునాలు గేం డ్లటన్‌ 


ఇచ్చెను గైక తెచ్చి స్వయ మీ రఘు రామున కట్టి చీరలన్‌ 
గ్రుచ్చి వచింపం గట్టమని కొంచెపు లజ్ఞయు లేక యచ్చటన్‌ 
మెచ్చి గ్రహించి తా విడిచి మేలి పటమ్ములు కట్టి వాని నా 
యచ్చపు మౌని వస్త్రముల నందబు నచ్చటం జూచుచుండగన్‌ 


లక్ష్మణుండు కూడ సూక్ష్మ వస్త్రమ్ములు 
వీడి జనకు నెదుట వీరవరుండు 

తాపస వసనముల ధరియించె శీఘ్రమ 
భ్రాత పగిది నచట బ్రీతి తోడ 


జానకి పట్టు బట్టల భృశమ్ము వెలుంగు వరాంగి యంత దా 
నూన(గ నున్న వల్కలము లుచ్చును గాంచు కపోత భంగినిం 
గానంగ భీతి సెంది కడు గైక కరమ్మున నుండి సిగ్గునుం 
బూని గ్రహించి లక్షణ విభూషిత భాష్ప కళంక నేత్రయై 


మనసు చలియింప ధర్మము గనెడు ధర్మ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


వేదిని లతాంగి గంధర్వ విభు నిభుండు 
తనదు భర్తను వీక్షించి తగు విధమ్ము 
గం బలికెను భాషణమ్ములు కాంత సీత్ర 


ముని వరులు వనమున దనరెడు వారు ధ 
రింత్రు నార చీర లెట్లు నాథ! 
యంచు నడిగె నేర్పు కొంచ మైనను లేక 


కట్టు టందు. బుడమి పట్టి కలంగి 


బట్ట యొక కొంగు కంఠమ్ము పైన బెట్టి 
చేత మజి యొక్క కొంగును నాతి పట్టి 
లేక నిపుణత్వ మింత ధరింప నార 
చీర లక్కట సిగ్గిలి సీత నిలిచె 


ధర్మావనుల వరేణ్యుండు 

కర్మ కుశలుండు వడి వచ్చి కట్టెను రాముం 
డర్మిలి కొమమున స్వయము 
కూర్మిసతికి సీత కంత గుణ ధాముండే 


కని రాముని చీరను గ 

ట్ట నవనిజకు నవ్విధం బడరి యవ్వేళన్‌ 
వనరుచు నంతఃపుర వా 

సిను లశ్రువులు విడిచి రరసి లలన లెల్లన్‌ 


అనిరి వారు రాము నారసి జ్వలిత తే 
జస్వి నివ్విధిముగ జన నడవికి 
వత్స! సీత కేరు పనుపు నొసంగ లే 
దుకదయీా మనస్వినికి రఘువర! 


జనకు నాజ్ఞ నీవు చనుమ విజన వన 
మునకు ననుజు గూడి మూరి రామ! 
తగ దరణ్య మే(గ( దరుణికి మా కామె 
దర్శనమ్ము నంత దనుక నిమ్ము 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


మా యడిగిన దిడు కుమార! జానకి నుండ 
నిమ్ము భామ నిచట నెలమి నిమ్ము 
మాకు ధర్మ మందు నీ కుండ మెండుగ 
బ్రీతి నిలువ విచటం బెక్కు లనిన 


వినుచును వారి వచనములు 

ఘనుండు దాశరథి బట్ట కట్టెను సతికిన్‌ 
వనజాక్షి సీతకు గుణ 

మ్మునం దన కీ డయిన యట్టి పొలంతికి నంతన్‌ 


అరసి నవనిజను జీరను 

బరిగ్రహింపన్‌ వసిష్ట పరమర్షి కుభృ 
ద్గురువు వచించె నివారిం 

చి రమణి జానకిని గాంచి శీఘ్రమ కైకన్‌ 


మితి మీటి తీవు దుర్మతి! 

నుతకులము జెజచితి కైక! నొప్పించి కడుం 
బతి వంచించి నృపతి ని 

ల్పితివి ప్రమాణ విగత గతి జీ యన జనులే 


పని లే దేగగ సీత కివ్విధి దలంపం గైక! శీలక్షయా! 

ఘన సింహాసన మందు నిల్చును దగం గాకుత్స పీఠమ్మునం 
దన దారం దగం జూచు నాథులకు స్వాంతం బౌనుగా దారయే 

వని కేగం బతి రాము నాత్మ సతి తాం బాలించు నీ భూమినిన్‌ 


లేక తా వెడలిన వీంక రామునిం గూడి 
కాననమున కలరి కాంత సీత 
యనుగమింతు మతని ఘనుని మే మెల్లర 
ము తరలి వెడలు నింక బురము గూడ 


ఎక్కడ కరు(గ రాఘవు డక్కడ కరు 
దెంతు రంతనురపు( ద్రాత లంత దేవి! 


20. 


21. 


భృత్య వర్గముతోం గూడి పేర్మి పురము 
రాష్ట్రము వెడలును బరివారమ్ము. గూడి 


చని సంచార మొనర్తు రీ భరతుండున్‌ శత్రుఘ్నుండుం గానలన్‌ 

ఘనుం డా రాముని నన్న క్షౌమ ధరు లా కాకుత్స్ను వీక్షించుచున్‌ 
య 

జన శూన్యంపుం బురమ్మునుం దరు లతా సందోహ సంపూరిత 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మ్మును బాలింపు జనాహితస్థిత! ధరం బో దుష్ట వృత్తా యింకన్‌ 


రాము! డుండ డెచ్చోటు నా భూమి యెవ్వి 
ధమ్మున నయిన గాదు రాష్ట్రమ్ము సుమ్ము 
రాము డెవ్వని నుండిన రమ్యముగను 
రాష్ట్ర మగును దప్పక నా యరణ్య మెంచ 


తండ్రి యాయని భువి. దనయు+( డై జనియింప 
నరపతికి భరతుండు బాలనమ్ము 

సేయం దగండు సుమ్ము చింతింప నీకును 
సుతుని పగిది కాడు సుమ్ము దేవి 


గగనము పైకి నుజికినను 

మగువా నీవు భువినుండి మానును క్షుద్రం 

బగు కార్యము సేయంగ నె 

టి(గి నిజవంశ చరితము మటి భరతుడు ధృతిన్‌ 


సుతుని పైనం బ్రేమ చోద్యమ్ముగా మీటి 
హాని సేయ నీవు పూని తతని 

కిప్పు( డనుసరింప నెవ్వరు దలశురు 
రాముని నుతగుణుని రాఘవేంద్రు 


చూతు వీవు నేడ వే తరల6గ గైక! 
యింక ద్విజమృగ పణుల నెల్ల బశు చ 
యమ్ముతోడ నామహాత్ముండు రాముని 
వెంట నతనిని గను వృక్షములను 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. చీర యవిహితమ్ము స్నుషకు నీ రమణికి 
దేవి యుత్త మాభరణములే విశేష 
ముగ నొసంగు మని వారించె మూరి యా వ 
సిష్టుం డా నార చీరను సీత కీయ 28. 


తే.గీ. రామునకు నొక్కనికె నీ వరణ్య వాస 
ము నడిగితివి కకయరాజ పుత్రి! సీత 
సత మలంకరించుకొని వాసమ్ము సేయు 
వనిని భూషణములు దన భర్త తోడ 29. 


తే.గీ. బండ్లు పరిచారికల తోడ పరివృత యయి 
వస్త్ర వరము లితరములు వలసి నట్టి 
వస్తువుల తోడ వెడలు నీ వరము లందు 
సీత జనక రాజ తనయ చిక్క లేదు 30. 


కం. అన నిట్లు నృప గురువు ద్విజ 
ఘనుం డతుల శక్తి యుతు:డు కాంతామణి సీ 
త నిజ మతము విడువదు భ 
ర్తను సేవింపంగ నెంచి తద్దయు, బ్రీతిన్‌ 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 358. 


నార చీరలను గట్టిన సీతను జూచి దశరథుడు దుఃఖముతో గైకేయిని నిందించి సీత చక్కని 
వస్తములతో నాభరణములతో నడవికి యే(గ వలె నని తా నిచ్చిన వరము రాముని బంపుటకు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మాత్రమే సీతకు కాదని మోహమున మూర్చిల్లి లేవశా రాముండు తండ్రికి నమస్కరించి తన తల్లిని. 
దయతో బ్రేమతోం గాపాడు మని కోరుట. 


కని సీతను నాథవతిని 

ననాథ వలె నారచీర నవ్విధిం గట్టన్‌ 

జను లెల్ల జీ యనిరి యా 

తని దశరథు గాంచి శోక తప్త హృదయులై 


విని యా రావములను బుడ 

మి నాధుం డెద దుః;ఖితుండయి మిక్కిలి ధర్మ 
మ్మున జీవితమునం దా వీ 

డెను శ్రద్దను దశరథుండు డెందము నందున్‌ 


నిట్టూర్చి కరము వేడిగ 
బిట్టారసి కైక సతినిం బృధివీశుండే 
కట్టి కుశ వస్త్రముల ని 


ప్పట్టునం జన రాదు సీత వని కని పలికెన్‌ 


పరమ కోమలి వైదేహి బాలయు సుఖ 
ములకు మాత్రమ తగు వనమునకు నేంగ 
దగదు నా సత్యమును బల్మె( దాప సోత్త 
ముండు నా గురు వింపుగ ముగుద! వినవె 


రాజవర సుత జానకి శ్రమణి వోల 
జనుల నడుమ నిల్బె విసంజ్ఞ జనప చీర 
కట్టి యీ తపస్విని సీత యెటి తప్పె 
ల ల 
వరికి జేసె. గొంచె మయిన. దరుణి యకట 


విడువ వలయును నారలు పడతి సీత 
జనక పుత్రి మున్నిడ లేదు చామ! వరము 
నీ కిది యథేచ్చ సుఖముగ నృపవర సుత 
సర్వ భూషణముల నూని చనును వనికి 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఇచ్చితిని క్రూర వరముల నచ్చపు నియ 
మమునః జావ నర్గుండను మగువ నీదు 


పని నను దహించు నింక వెదురును దన కుసు 


మములె నశియింపం జేసెడు మాద్రి కైక! 


చేసె ననుకొన్న బాపిని! వీస మైన 
రాము డశుభమ్ము నక్కట భామ! నీకు 
నెట్టి యపకారము పుడమి పట్టి సీత 
సేయం గన్పట్టె నిట దుష్ట శీల! నీకు 


మృదుశిల తపస్విని యీ 

సుదతి మృగీ నిభ విశాల సునయన నీకీ 
సదమల జానకి యొసంగం గ 

ల దెట్టి దోషము వచింపు లవమైన కటా 


చాలదె రామ వివాసన 

మేల కడంగెదవు నింక నీ పాపములన్‌ 
బాలా! చేయంగం గరుణ 

నే లేశము సూప కుండ హీన చరిత్రా! 


వింటి నీ భాషణములు నే వివరముగను 
రాము డిటకు వచ్చి నపుడు భామ నీవు 
పలుక రామా భిషేకపు వరము మాత్ర 
మిచ్చితిని నీకు నంతియ యెజుంగు మీవు 


కన నెంతు నార చీరల 

జనకాత్మజను నకట మటి చనం గోరుదు వీ 
వు నరకమున కీ సమయ 

మ్ము నివ్విధ మతిక్రమించి పొలతతీ! యింకన్‌ 


కాంచ6 డంతము రాజు శోకమునకు విల 


పించుచు మహాత్ము( డచ్చట గొంచె మైన 


నాతురత పొంగ భృశముగ నాత్మజ గత 
దుఃఖ మగ్నుం(డై పుడమి పై(_ దూల నంత 


కం. పలుకుచు నుండ జనకుం డీ 
పలుకుల నిట్లు వనమునకు బయనింపంగా( 
దలచిన రఘు రాము డధ 
స్తల శిరుని నృపతినిం గాంచి తనయుడు పలికెన్‌ 14. 


ఆ.వె. ధర్మనిరత! నాదు తల్లి కౌసల్య వృ 
దయు యశస్విని గుణ తతుల మిన్న 
(నే 
నిన్ను దాను దేవ యిన్నండు నిందించి 
యిటు(గ దింత యేని నింతి. గనుమ 15. 


ఆ.వె. వరద! తగును నీకు భామను మన్నించి 
చూడ నన్ను వీడి శోక సాగ 
రమ్ము నందు ముని(గె రాజ! యాపదలు ము 
న్నెటు(గ నట్టి యామె నిపుడు భృశము 16. 


తే.గీ. నన్ను దల్చుచు నిత్యము నంద నార్ధ 
శోకము వడయని విధమ్ము చూచి గౌర 
వించిన జనని జీవించు. బ్రీతి? బూజ్య! 
నన్ను మజిచి తపస్విని నిన్ను జూచి 17. 


ఆ.వె. కొడుకు పైన బెంగ బడసిన నా తల్లి 
ని సురనాథ నిభ! వని నివసింప 
నేను గావః దగుదు నీవు శో కార్డిత 
యముని యాలయమున కరుగ కుండ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


యునిమిదవ సర్గము. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సర్గము 39. 


దశరథు నాజ్ఞ సుమంత్రుడు రథము నాయాత్త పబిచి తెచ్చుట, కోశాధికారి సీతకై 
యాభరణములను మేలి వస్తములను తెచ్చుట; రాముడు కౌసల్య మజియు నితర తల్లుల 
యాశిర్వాదములను గైకొనుట, కౌసల్య సీతకుం దగు నీతులను బోధించుట. 


ముని వలం గానిపించు నిజ పుత్రుని రాముని భాషణమ్ములన్‌ 
విని పడె స్వీయ చేతనము వీడి సదార గణమ్ము నంతటన్‌ 
వనరి కరమ్ము దూఖమున( బార్జుడు చూడ నశక్యు( డయ్యి రా 
ముని బలుకంగ రాక వగ మూరగ నిల ముఖమ్ము గాంచకే 


ఒక ముహూర్తమ్మునకు సంజ్ఞ యుడుగ రాజు 
దశరథుండు ఘన భుజుండు తలంచుచు సుతు 
రాము విలపించె నీ వ్యథ ప్రాణి తతుల 
మున్ను హింసింప దల్చెను బొందితి నని 


కాదేని నిక్కముగ నే 

నేదేని విధమ్ము పూర్వ మెవ్వరి కైనన్‌ 

వేదన నొసంగితిన కుమా 

రాదుల దూర మొనరించి యని కడు వగచెన్‌ 


కన నీ కాలము కూల్ప మన్మిని ననుం గైకేయి బాధింపణా. 
దనయుం గాంచగ నగ్ని సన్నిభు నిటం దా నెమ్మి నూనంగ మే 
నున నారల్‌ విడి సూక్ష్మ వస్త్రములు విన్నూత్నమ్ము లెల్లం గటా 
నను నా మృత్యువు మ్రింగ రాదు వడి సంత్రస్తాత్ము నాశ్చర్యమే 


వంచన నూని యొకర్తయె 

యెంచి తనదు లాభ మెల్ల నివ్విధిం జేయన్‌ 
ముంచెను దుఃఖాంభోధి( ట్ర 

పంచ జనుల నెల్ల గైక పాపపుం గృతియ 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


అని గిర లిట్లు భాష్పజల మడ్డు పడంగ నృపుండు రామ నా 
నని యొక మాట రాక యింక నాతని కెద్ది వచింప నిల్చి తాం 
గని తగ సంజ్ఞ నశ్రువులు కన్నుల నిండంగం గాంచి యా సుమం 
త్రుని నిజ మంత్రి నచ్చటను దుఃఖము తోడనె పల్మ్కె నివ్విధిన్‌ 


ఉత్త మాశ్వ నివహ యుక్త రథమ్మును 
యాన వరము తెమ్ము సూనునీమ 
హానుభావు నంప ననువుగ జనపద 
మున కవతలకు సుఖముగను సూత! 


వీరవరు సాధుచారిత్రు మూరి పుత్రు 
ని వెలివేసి రక్కట జననీజనకులు 
ఫల మిది గుణవంతుని గుణములకు నంచు 


నేందలంతు నెద సుమంత్ర! నిశ్చయముగ 


ఆలకించి మానవాధీశు మాటలు 
వేగ వర్తనుండు వేగ కట్టి 
తురగములను మేటి యరదమునకునాసు 


మంత్రు డరుగు దెంచె దంత్ర విదుండు 


కనక విభూషిత మా రథ 

మును దెచ్చి నృపాత్మజునకు మొగుడిచి కరముల్‌ 
ఘన వర హయ యుక్తమ్మును 

వినయమ్మున, దెలిపె నంత బేరిమి తోడన్‌ 


శుచిని ధనాధికారిని వసుంధరకుం బతి సత్వరమ్ముగా 
నచటకు( బర్వి రమ్మనంగ నానతి నీ నరుదెంచ వానితో 
వచనము లిట్లు పల్కె వర వస్త్రము లంచిత భూషణమ్ములన్‌ 
రుచిరము లేండ్లకుం దగ సులోచన కిండు గణించి సీతకున్‌ 


మూరి యంత గోశాగారమునకు నేంగి 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


రాజు నాజ్ఞ సర్వము దెచ్చి రయముగ ధన 
నిధిపతి యొసంగె సీతకు నిఖిల మంత 
సదమలాంగి ధరించె భూషణము లలరి 


వెల్లి భూషణములం బృథ్వీ తనయ యింట 
నందముగ నుదయము నందు. జక్క 

గ నుదయించెడు దినకరుం బ్రభారాశిని 
నభము నందు, బోలి నారి సీత 


అంత సీతం గాంచి యత్త కౌసల్య కొ 
గిలి భుజద్వయమున( బలికె నిట్లు 
ముద్దిడి తల పైన మూర నదీనయై 
జనక తనయ యచట సంభ్రమమున 


లోకమున నసదంగనలు నిరతమ్ము 
పతులచే మన్ననల నంది వారి నెంచ 
రింత కష్టము కల్లిన నింతు లకట 


వింటె వైదేహి యా తెలిగంటు లుంట 


ఇట్టి వారు పూర్వ మెల్లరు ననుభవిం 
చి భృశముగ సుఖములు సెల(గి కలుగ 
నల్ప మయిన వారి కాపద సైపరు 

వీడ నెంత్రు కూడ విస్మయముగ 


చెడు నడతల వారు మటజుంగు 

టెడంద కలవారు యువతు లెల్లరు దోసం 
బడరు తలంపులు నిండిన 

పడతులు త్రుటి వీడం గలరు వలపు తలంపన్‌ 


కులమున నొనర్చి నటి ప 

ల 
నులను బహుమతులను విద్యను నయిన సంప 
త్తులను లతాంగుల డెంద 


మ్ములు తృప్తిల వవి యనిత్యములు సంతతమున్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


శీలమున శమమున మేలి సత్యమ్మున 
శ్రుతుల నిల్చి నట్టి సతులకు వర 
సాధ్వులకు ధవుండ చారుశీల! విశిష్టుం 
డును పవిత్రుండు నగు ననవరతము 


నా సుతుని నీ వివాసితు 
నో సుదతీ దైవ సదృశ మూహింపు మెదన్‌ 
వీసము సిరి లేకున్నను 
దా సిరుల మునిగిన నైనం దలంప కవజ్ఞన్‌ 


విని ధర్మ సహిత వచనము 
ల నత్త పలుకంగ సీత రమణీమణి తా 
ననె నిట్టు లంజలి ఘటిం 


చి నిలిచి యెదురుగ వరాంగి చెన్నుగ నంతన్‌ 


చేసెద పతి శాసించిన చెన్ను నన్ను 
సత్వరమ్ము దేవి యలరి సతి తన పతి 
తోడ నెట్లు మెలంగ నొప్పు: దోరముగ నె 
అుంగుదును నేను వింటి నా సంగతి మును 


దుష్ట జనులతో నను దగదు నరయంగ 
సమముగ నెపుడు దేవి! నిజము చలింప 
నేర నేను ధర్మము నుండి నీర జారి 
నెపుడు వీడని ప్రభ వోలె నెలమి నుందు 


లేక తంత్రులు మోగదు వీ(క వీణ 

లేక చక్రము లరుగదు గాక రథము 

లేక పతి తథ్యము సతికి పోక సుఖము 
నూజుమంది తనయులున్న మీటు వగపు 


మితముగనె యొసంగు పిత తనయుల కెంచ 
మాత గూడ మితపు దాత్రి సుమ్ము 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మిత మెజుంగం డీయ పతి సతి కెన్నండు 
పతినిం గొలువ నట్టి పడతి గలదె 


ఆర్య! నేనేల శ్రేష్ట వరాంగన నయి 

పతిని గించపటప నెంతు పత్ని ధర్మ 
ములు వినిన సతి నెన్నండు పుణ్య సతుల 
కగును భర్త సతము దైవ మవని యందు 


విని సీత పలుకులు మన 

మ్మున కింపు నొస(గిన వాని బుణ్యాత్మ వడిం 
గనుల విడిచె నశ్రువులను 

జనితమ్ములు దుఃఖ హర్ష సంయోగమునన్‌ 


వారని ధర్మ తత్పరుడు ప్రాంజలిం దల్లుల మధ్య రాముడే 
గౌరవ నీయ యైన వర కాంతను మాతను జేరి పల్కె( దా 
మూరుచు నంబ శోకమును బూర్తిగ వీడుమ తండ్రి. జూడుమా 
తీరు నరణ్య వాస మిది దిట్టతనమ్మున సత్వరమ్ముగన్‌ 


ఏడు నే డేండ్లు నిద్రింప నీవు గడచు 

మాత! చింతింపగా నేల మమ్ము గూర్చి 
నన్ను జూతువు వని నుండి క్రన్ననం దిరి 

గి యరుదెంచ సఖులు గూడం బ్రియ తనయుని 


చక్కం నిట్లు పలికి వే 
యక్కడ నిజ మాత తోడ నాతం డంతన్‌ 
మక్కువ మున్నూ అబది 

తక్కిన తల్లుల నరసి సుత ప్రవరుం డనెన్‌ 


అవ్విధముగ విచారించు నా జననుల 
గాంచి దాశరథి మొగిడ్చి కర యుగమ్ము 
ధర్మ యుక్త మనియె నిట్లు తల్లు లార 
సైచి తప్పు లనుజ్ఞ నొసంగ వలయు 


26. 


2/7. 


28. 


29. 


30. 


31. 


కం. వినిరి సుసంహితములు రా 
ముని నయ యుక్త వచనములు భూనాథ సతుల్‌ 
మనమున శోకమ్ము చెలంగ 


వనితా రత్నమ్ము లపు డపారం బెదలన్‌ 32. 


ఆ.వె. ధరణి నాథ సతులు తద్దయు విలపింప 
నాలకించి రాము డనంగ నట్లు 
రావములు చెలంగ గ్రౌంచీ రవమ్ముల 
పగిది మిక్కుటముగ భవన మందు 3 


తే.గీ. డప్పు మద్దెల ధ్వనుల నడర6గ మున్ను 
దశరథుని సౌధ రాజము దద్దరిల్లె 
రోదనమ్ముల నిప్పుడు మోది కొనుచు 
రాణు లేడ్వ భృశమ్ముగ రాజు నెదుట 34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు ముప్పది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 40. 


రాముడు సీత లక్ష్మణుడు దశరథునకు నంజలి ఘటించి ప్రదక్షిణములు సేసి యడవికి రథమున 
బయలుదేరుట, దారిలో నంతణుర స్తీలు, పారులు దశరథుడు విలపించుచు ననుగమించుట. 
దశరధథు(డు రాముని( జూచుచు నిలంబడిపోవుట. 


ఆ.వె. రాజు పదము లాని రాముడు సీతయు 
లక్ష్మణుండు నిజ కరద్వయమ్ము 
మోడ్చి దీనుల గతి మూరి ప్రదక్షిణ 
ము లొనరించి రంత లలితముగను 1. 


తండ్రి యనుమతి గైకొని ధర్మవిదుండు 
సీతతో రాముండు మునింి చింత దల్లి 
పాద పద్మములకు భక్తి వందనమ్ము 
లాచరించెను గౌసల్య కంత నపుడు 


లక్ష్మణుండు వేగ భ్రాత పిదప రామ 
మాత పదములకు నమస్కృతు లిడి 
మటీ సుమిత్ర తనదు మాత కొసంగెను 
నతుల వెండియు( జరణమ్ము లంటి 


నతుల నొసంగు లక్ష్మణుని నందను నారసి దీర్ణ బాహునిన్‌ 

హితద సుమిత్ర మూర్ణమును నింపుగ మూర్కొని పల్కె నేడ్చుచున్‌ 
సుత! జనియించి తీ వరుగ శూరుండ! కానకు మిత్ర రక్తుండా! 

రతిం జరియించుచున్‌ వనిని రాముని గూడదు విస్మరింపంగా 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కష్టముల వైన నింక సుఖమ్ము లందు 
ననఘ! యితడు నీ కగు దిక్కు తనరి యగ్ర 
జు వశ మందు మెలంగుట యవని యందు 
సజ్జనుల కగు ధర్మము సత్య మెంచ 

ఇదియ యుచితమ్మ కులమున కిది సనాత 
నంపు ధర్మము దీక్ష జన్నమ్ము లందు 
దానములు దగు నింక యుద్ధమ్ము లందు 
దగును జేయంగ నిజ తను త్యాగ మడరి 


అని లక్ష్మణుతో నివ్విధిం 

జనని సుమిత్ర రఘురాము( జన దొడంగిన నం 
దనునిం గని మజిల మజల 

యనె జను చను రామ! యంచు నబలా మణియే 


తలంపు రాముని లక్ష్మణ! దశరధునిగ 


కం. 


కం. 


కం. 


చం. 


ఆ.వె. 


సీత నెంచుమ మాతగం ల్రీతి తోడ 
దలయపు మయ్య యడవి నయోధ్యగను బుత్ర! 
యరుగు మింక సుఖమ్ముగ నన్నతోడ 


అంత సుమంత్రుండు వినయ 

వంతుండు వినయజ్ఞుం డరసి ప్రాంజలి ననె భూ 
కాంత సుతునితో నిర్జర 

కాంతునితో మాతలి వలె, గన్పడ నప్పుడున్‌ 


ఎక్కు మరదమ్ము భద్రము 

మిక్కుట మగు నీకు రామ! మేలుగనేమీ 
రెక్కడ దింప మనిన మి 

మ్మక్కడ కింక జేర్చెదను మహాయశ! వడినిన్‌ 


పదునాలు గేండ్లు వన మం 

దు దేవి యన నుండ వలయు? దూరము రామా! 
యది పూరింప6గ నింపుగ 

గదల వల రఘూద్వహ! యింక గాకుత్ను వరా! 


అరదము నెక్కె సీత వడి నంచిత భూషల నూని యింపుగం 
ధరణిజ సంతసమ్మున నితంబిని భామకు వెన్కనా మహా 
పురుషులు రామలక్ష్మణులు భూరి దివాకర సన్నిభమ్ము భ 
వ్య రథము నెక్కి రగ్నినిభ బాసితముం గలధాత యుక్తమున్‌ 


ఏండ లెక్కకు, దగ నిచ్చె బటల నింక 

గ ల 
నగలను దశరథుండు నాథు ననుస 
రించి యేంగు సీత కింపుగ మామయె 
కాంచి యంత వేగ కరుణ తోడ 


ఆ విధి నాయు ధావళి మహా కవచమ్ములు దార్జ్య చర్మముల్‌ 
ధీవరు లైన భ్రాతలకు దివ్య రథమ్మున నుంచ సీత యా 
పావని కాగ మూడవది వాహన మందు సుమంత్రు' డంతటన్‌ 
వావిరి దోలె నశ్వముల వాయు జ వాభ విరాజితమ్ములన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కన జిరకాలమునకు వన 

మున కేగుచు నుండ నగరము త్రుటిని మూర్చి 
ల్లను బలమెల్ల నశించెను 

జనులకు రాఘవుని నట్లు సంతాపమునన్‌ 


నగర మంత నిండె నాదమ్ముల మదకు 
పిత గజస్వనముల భీమ తురగ 

శింజిత నినదములఈ జెలంగి భీకరముగ 
నొక్క త్రుటిని(గాంచు చుండ నపుడు 


బాల వృద్దుల తోడ నా పట్టణమ్ము 

wm ల 
పీడితమ్ము పర్వు లిడెను వీరవరుండు 
రాముని వెనుక నార్తి నీరమ్మున కయి 
పర్వు లత్తు ఘర్మార్తుల భంగి నపుడు 


వెనుకను బ్రక్కలందును సవేదన పాజుచు గాంచి యాతనిం 
గనులను నిండ నీరు జనకాయము పల్కె నెలుంగు మీటిగా 
విను విను సూత లాగుమయ వేగుల కళ్ళాము లింక మెల్లగా. 
జను కన నెంతు మాస్యమును జక్కంగ రాముని చూడ కుంటిమే 


దేవ సూను సదృశు( డీ వర నందనుం 
డరుగుచుండ వనికి నరసి రామ 

మాత హృదయ మిట్లు మనంగం బగులకుండ 
నరయ నినుప గుండె యగును జుమ్ము 


కృతకృత్య సీత ఛాయా 

గతిం జక్కంగ ననుసరింప( గాంతుని నెన్నం 
డతివ విడువకయె ధర్మపు 

రతితో మేరువు వదలని రవి కాంతి వలెన్‌ 


ఆహా సిద్ధార్థుండవు 
సాహాయ్యము లక్ష్మణా! భృశమ్ముగం జేయన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వాహన మెక్కితివే ఘన 


బాహు! సుర నిభాగ్రజ హిత వచనున కెలమిన్‌ 


ఇయ్య దగు గొ ప్పసిద్ధియె యియ్య దగును 
గొప్పవృద్ది యిమ్మార్గము గూర్చు నీకు 
స్వర్గమునకు నింపగు దారి చారుతరము 
నీ వనుసరించు చుంటివి నీదు భ్రాత 


అన్నరు లివ్విధిం బల్కుచు( 
గన్నీటిని నాప లేక కన్నులలోనన్‌ 
వెన్నంటిరి యిక్ష్వాకుని 


గ్రన్ననం బ్రియ రాముని నటం గాంచుచు నార్తిన్‌ 


అంత నృపుండు దీనుండై 

యింతుల దీనలను గూడి యింటిని వీడెం 
జింతిలుచు నా దశరధుం 
డంతఃకరణమునం గాంతు నాత్మజు నంచున్‌ 


ఆత(డు వినె ముందు ధ్వనుల 
నాతతముగ నేడ్చు చుండ నబలా మణులే 
మాతంగ గణం బేడ్చెడు 

రీతిని బద్ద ద్విరద వరేణ్యునిం గాంచన్‌ 


సన్నగిల్లెను జనకుండు మిన్నగాను 

భూధవుండు కాకుత్సుండు పూర్ణ చంద్రు 
భంగి రాహు గ్రహమ్ముచే మ్రింగం బడంగ 
నయ్యవసరమ్మునం గుముల నార్తి తోడ 


కీర్తిమంతుండు రాము డనార్త చిత్త 

దాశరథి త్వరపబిచె సూతవరు నంత 
వేగముగ స్యందనమ్మును వీ(గి నడుప 
మంచు బల్కుచు నప్పుడు మించ ధృతియ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


చనుము చను మంచు రాముడు సాగు మనంగ 
నిలుపు నిలుపు రథం బని పలువు రన(గ( 
బౌరులు గతిని సూతుండు ధ్వనిని వినిన 

శంక వలన రెండును జేయ. జాలకుండె 


రాముని మహాభుజుని ఘన రథ మరుగుచు 
నుండ బైకి లేచిన దుమ్ము నిండ దిశలు 
పౌర జనుల కన్నీ రది పాటి నచట 

మునిగి శాంతించె వింత గొ ల్పుచు గడింది 


రోదనమ్ము వలన మేదిని కన్నీటి 
తోడ నిండ బురినిం దూర్ణ మంత 
రామ గమన మందు రవము లాహా కార 


ములు సెలంగ వ్యథను బొందె. బురము 


కలత రేంగిన కన్నీరు కాంతల కను 
గవల నుండి కాటి నపుడు కానిపించెం 
జేపలు కదల్పం దమ్ములు చిత్ర గతిని 


రాలు నీటి బిందువుల వెరవున( దనరి 


శ్రిమంతు( డా నరేంద్రుడు 

రాముని యంద మన ముంచి రయమున రాగం 
బే మీఅం గని పురి వెతను 

భూమిని హత మూల తరువు వోలాెం గూలెన్‌ 


అంత. జెలంగె నయ్యయ్యా 

వింత ధ్వనులు వేగ రాము వెనుకను గనంగాం 
జింతం గూలిన దశరథు 

నింతుల మధ్య నరులెల్ల నేడ్వ నొక ద్రుటిన్‌ 


హా రామా యను కొందటి 
హా రామాంబా యనియెడు నన్యుల యేడ్పుల్‌ 
నారీమణులను బిగ్గర 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


గా రోదింపంగ బేసెం గన్నట తోడన్‌ 


వెనుకకు( జూడ రాఘవుడు వెంటను వచ్చెడి తల్లిదండ్రులం 
గనెను విచార మానసులం గట్ట బడంగం గిశోరముం గనం 

గ నెబు(గ రాని తల్లి వల గట్ట బడంగను ధర్మ రజ్ఞానం 

గనుట కశక్యు డయ్యె నృపకాంత సుతుం డట బ్రస్ఫుటమ్ముగన్‌ 


రథ వరమ్మున నేగ వలసిన వారు 

కాలి నడక నరుగు చుండ గష్టములకు 
దగని సుఖముల కర్టులను గని పొమ్ము 
పొమ్ము సూత వడిగ నంచుం బమ్మి పలికె 


పురుష వ్యాఘ్రుండు రాముండు 

బరిగోలం దపించు గజము భంగి నపుడు తా 
నరయ జననీజనకులం 

గరము వగచు చుండ. జాలక వనరు చుండెన్‌ 


లేగ కయి సాల కరిగెడి 

యా గోవు పగిది వలపున నాత్రము తోడన్‌ 
వేగముగం బాటు చున్నది 

యేంగు సుతుని రామమాత యిీక్షించి తమిన్‌ 


రుత యుక్తమ్ము రథమ్ము వెంట జనుచున్‌ రోదించు కౌసల్యనున్‌ 
సుత రామా! యయ సీత! లక్ష్మణు(డ! నాం జోద్యమ్ముగాం బిల్చు నా 
సతినిం గార్పంగం గంట నీరు తమకై సాధ్వీమణిం గాంచె నా 

ర్తత నాట్యం బొనరించు భంగి నలరం దల్లిన్‌ విచారమ్మునన్‌ 


ఆపు మాపుము రథ మాపు మంచు రాజు 
రథము పోనిమ్ము వడి నంచు రాము డనంగ 
రెండు చక్రముల నడుమ నుండి నట్లు 
తోచెను సుమంత్రున కపుడు దుష్కరముగ 


నింద లిడిన రాజు నే విన కుంటి రా 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


జ! యని పలుక వచ్చు. బ్రియముగాను 
జిరపు దుఃఖ మిడినం బరంగు. బాపం బధి 
కముగ రాము డనియె గని సుమంత్రు 


కం. తలం దాల్చి రాము నానతి 
వెలయ జనానుజ్ఞ యంత వెడలడు గుట్ట 
మ్ములం దోలెను దా మిక్కిలి 
బలముగ సారథి సుమంత్ర వర నాముండే 42. 


ఆ.వె. చేసి రఘువరునకు( జెలిమి( బ్రదక్షిణ 
మంత రాజ జనులు చింతతో మ 
లణగిరి చిత్తములు దిరుగ నేర వశ్రువు 
లాగ నేర వకట వేగ మడర 43. 


ఆ.వె. తిరిగి రాకం గోర నరుగ రా దనుగమిం 
ప నతి దూర మతనిని నరనాథ! 
యంచు మంత్రు లనిరి యా దశరథునితో 
నవ్విధముగ వార లరసి పతిని 44. 


తే.గీ. చెమట దడిసిన మేనుతోనమరి యుండి 
వగపు నిండిన రూపమ్ము విలు చుండ 
వారి గుణ వాక్కులు విని సదార గణము 
నిల్సె( జూచుచు సుతు జాలి నృపవరుండు 45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువదవ 


సరము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 41. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


రాముడు వనమునకు నే(గగ నంతజురమున స్తీల యార్తనాదములు చెలంగుట, పౌరు లల్లరు 


ప్రకృతియు విలపించుట. 


పురుషర్షభుండు రాముండు 

కరములు మోడ్చి యరుగంగ6 గానకు నంత; 
పురమున నార్త స్వనములు 

తరుణులవి సెలంగె నంత. దారస్థాయిన్‌ 


అక్కటా యెక్కడి కరుగు దిక్కు నింక 
త్రాతయు ననాథధులకు దుర్చల జనులకును 
దాపసులకు నట్టి విభుండు భూప నంద 
నుండు సద్గుణుం డినకు లేద్రుండు నిపుడు 


అక్కటా యెక్కడి కరుగు జక్కంగను ద్య 
జించి కిన్క్మ నొసంగునవి చేయు శాంతు 
లుగను గ్రుద్ధులం దిట్ట నలుగండు పంచు 
కొను విచారము లట్టి సద్గుణుండు ఘనుండు 


కరము భక్తి, దల్లి కౌసల్య నలరుచు. 
గాంచు రీతి మమ్ము, గను మహాత్ము( 
డితండు సంతతమ్ము నిత్తటి నక్కట 
యెక్కడి కరుగు నిటు లక్కజముగ 


కరము క్లేశము లిడ కైకేయి దశరధథు( 
డనుప వనికి భువికి జనుల కెంచ 
రక్షకుండు ఘనుండు రఘు రాము డక్కట 
యెక్కడి కరుగు సుతు డెట్టు లుండు 


జీవుల కెల్లం బ్రియతముని 
నీ వర సత్యవ్రతు ఘను నీ ధర్మ రతుం 
దా వని కంపెను రాముని 


బోవ దెలివి యెల్ల నిట్లు భూవరు డకటా 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


దూడ లేని యావు దుఃఖించు రీతిని 
నంతిపురము నందు నింతు లెల్ల 
శోక తప్త చిత్త సుదతు లేడ్చిరి బిగ్గ 
రగ దిశలం జెలంగ రవము లిట్లు 


సుతుని వలని ఘోర శోకమ్ము తపియింప 
నంతిపురము నందు నడరి నట్టి 
యార్తనాదములను నాలకింప మహీప 

తి యతి దుఃఖితుండు నయి చలించె 


అగ్నిహోత్రము లెల్లెడ భగ్న మయ్యె 

వంట లుంట నిండ్ల నకట కంటం బడదు 
జనులు కార్యమ్ము లొనరింపం గనంగ రాదు 
సూర్యు. డస్తమించె నపుడు చూచుచుండ 


కూటి నెల్ల, గక్కిన వంతం గుంజరములు 

పాల నీయవు దూడల కాలు చింత 

బుట్ల మొట మొదట మగపటి తనకు. 
ల ల ల 

దల్లి సంతసింప దెడందం దల్లడిల్లి 


కుజ బుధ గురు త్రిశంక 

వ్రజమ్ము సోముని గదిసె( బర గ్రహ కాయ 
మ్ము జగతి మఘోరమ్ముగ గన 

బ్రజ లయ్యవసరము నందు భయ మొదవంగన్‌ 


కాంతి గోల్పోయె నెల్ల నక్షత్రము లిలం 
గందెం దేజమ్ము నశియింప గ్రహము లెల్ల 
ధూమవంతమ్ముగ విశాఖ భీమ గతిని 
వెల్లె నప్పుడు వింతగ విన్ను నందు 


వాయు వేగ చలిత వారిధరము భంగి 
గడలి పొంగె వడి నగరము దూంగె 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రాముని వనమునకు రాజు బహిష్కరిం 
పంగ దశరధుండు వర తనయుని 


చీంకటులు క్రమ్మిన విధి నచిరము దిక్కు 
లెల్ల కలత జెందె గ్రహము లేని తార 
లేని నభమందు నించుక యేని వెల్ల 
కున్న వప్పుడు కాంతులు సన్న గిట్ల 


ఒక్క త్రుటిం బురంపు జను లొందిరి దైన్యము నన్నమందు నే 
నక్కట యే విహారముల యందు మనమ్ము( జరింప నీయరే 
మిక్కిలి నిశ్వసించుచు నమేయ విచార నిమగ్నులై నృపుం 
డక్కరి నా దలంచుచు దృఢమ్ముగం గుందిరి యెల్ల రత్తజిన్‌ 


కన్ను లందు నిండ గన్నీరు ఘన రాజ 
వీథి నరుగు జనులు వేదనావృ 
తాస్యు లందు గనము హర్షమ్ము కోకప 


రాయణు లయిరి సకల నరు లరయ 


గాలి వీవదు చల్లగ గాంచ నచట 

చంద్రు డగపడ( డచ్చట సౌమ్యముగను 
దాప మివ్వండు సుంతయు( దపనుం డచట 
లోకమెల్ల మునింగెను శోకమందు 


తనయు లక్కట కోరరు తల్లుల నల 

భర్త లడుగ రక్కజముగ భార్యల మటఆి 
బ్రాత లొకరి నొకరి విడువంగ నెల్ల 

రన్ని స్మరియింత్రు రాముని నంద జెడ(ద 


రామ సఖి లెల్ల శోకం 

బే మది జూజి గొన మోహమే తనరంగన్‌ 
క్షేమంబుగం దల్పమ్ముల 

నే మేనులు వాల్చి లవ రెంతకు నకటా 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


విరహిత పురందర సశైల పృథ్వి వోలె 
విగత రాఘ వాయోధ్యయె బెదరి భయము 
కోక మడరంగ వణ(కె ననేకప వర 


యోధ హరి గణము లజచె నుదృటముగ 


యొకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 42. 


రాము డేంగు చుండ రథపు దుమ్ము కనబడు నంత వకు. జూచుచు దశరధుడు మూర్చిల్లి 
పడిన దరి సేరిన కైకను నిందించుట. కౌసల్య నాధుని లేపి యింటి కేగుట, రాజు విలపించుచు 
రాముని దలంచుచుం గౌసల్యా దేవి గృహమున కేంగుట. 


చనుచుండ సుతుండు రాముండు 

కను నంత వటికును దుమ్ము కాకుతు( డహో 
కనులు మరల్పండు దశరథుం 

డు నరవరేణ్యుండు కడుంగడు విషాదమునన్‌ 


ప్రియతము నతి ధార్మికు నృవరేణ్యు నట్లు 
రాజు చూచు నంత వటికు రథము నుండి 

లేచు చుండెను భువి దుమ్ము చూచు నాశ 
రాము నంచును దోపగ గోముగాను 


అంత నరద మరుగ నా ధూళియు నదృశ్య 
మయిన బాధం గుమిలి యవనిం గూల 
నవని ధవుండు దుమ్ము నయిన వీక్షింప నో 
పంగ లేక యకట క్రుంగి భృశము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అంతః. గౌసల్య పరుగున నాత్మనాథు 
దక్షిణపుం జేతిని, గదియం దరుణి కైక 
సేరె వామ పార్యమునకు నీఘ్రముగను 
భరతుని ప్రియతమంపు టంబయె చెలంగి 


అంతట నీతి ధర్మ వినయజ్ఞుండు భూపతి గాంచి కైక నా 
యింతినిం గర్భి తేంద్రియు(డు హీన గుణాంగన నంత బల్కె దా 
జింత సెలంగ6 దా(కకుమ శీలవిహీనవు నాదు గాత్రముల్‌ 
చెంత గనంగ నోర్వ నిను జీ సతి నా కికం గావు బంధువున్‌ 


నిను యజియించు వారి కిక నేనిటం జెందను వారు నాకునున్‌ 
ఘనముగ విత్త మంద రతి కాంత! చెలంగును నీకు వీడినీ 
తిని జరియించి తీవు నిను దేజి త్యజించితిం బట్టి చేతిం జే 

సిన యనల ప్రదక్షిణ మిసీ గణియింప నిటం బరమ్మునన్‌ 


ప్రీతి నీ యవ్యయం బైన భూతలమ్ము 
రాజ్యమును గైకొనినచో భరతు( డతం డొ 
సంగం బితృ తర్పణము లవి యంగన విను 
నన్ను జేరకుండును గాక యెన్నం డైన 


వనరెడు కౌసల్యా సతి 

తన పతి నరనాథు రేణు తనునిన్‌ దుఃఖా 
ర్తుని లేపె నంత శీఘ్రమ 

చనెను గృహ వరమ్మునకు విచారము తోడన్‌ 


తనయు ధర్మాత్ము( దాపసు( దల్చు చుండి 
రాముని ద్విజు( జంపిన రీతి. గామమున న 
నలముః. దాంకిన భంగి యన్నర వరేణ్యు 
డధికముగం దపియించె శోకాబ్ధి మునిగి 


నందను స్యంద నాధ్వము నృనాధుండు సూచుచు( దిర్గి తగ్గి తాం 
గుందుచు డెంద మందు నతి ఘోరముగా గళి తార్క రూపపుం 


10. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


జందము వెల్ల డింతయును జక్కం బురాంతము సేర నోపు నీ 
యిందు నిబాస్యు డంచు నెద నెంచి తపించి వచించె నివ్విధిన్‌ 


గిట్టల గుర్తులు తమి నా 

పట్టిని గొనిపోవు నట్టి వాహములవి క 
న్పట్టును ద్రేవల( జూడంగం 

గట్టా రాముండు ఘనుండు కనిపింపం డిటన్‌ 


సుఖ మొసంగు చక్కటి దిండ్ల సోలు నాదు 
మేటి పట్టి గంధ మలంది మేన జిగురు 
టాకుబోడులు వీవ నేం డకట తరుల 
మొదట టాయి కట్టల నాని నిదుర వోవు 


నేల పయి నుండి మెయి దుమ్ము వ్రాల లేచు 
నిశ్వసించి పాపము ధరణిపతి సుతుడు 
ప్రప్రవణ గిరి నుండి యిభ్యాగణ పతి 


లేచిన పగిది నిద్రనుండి యక టకట 


లేచి నడువ దీర్ణ భుజు వ 

నేచరులు తనయు+ డనాథునిగ వన మందుం 
జూచెదరు లోకనాథుని 

నోంచను రాజీవలోచను నరయ రామున్‌ 


జనక సుత సుఖార్హయ కా 
ననమున కంటకము లంఘ్రి నాటంగ నకటా 
వనితా రత్నము చరియిం 
చును దప్పక నేండు గాంచం జోద్యము గాదే 


ఎజుంగదు వన మింత యని భయం బది 
చెలంగ మిక్కుటముగ సీత రోమ 
హర్షణములు ఘన భయావహములు ఘోర 
మృగముల యజపులు వినగ జలించు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


ఆ.వె. 


అనయ! సకామవై విధవవై నివసింపుమ రాజ్య మందు. గై 

క! నరవరేణ్యు. డీ సుతుని గానక నే మన నుత్సహింప నా 
నని విలపించి భూపతి జనావృతు( డంత నరిష్ట మైన వే 

ళను గనిపించు స్నాత నరు లాగునం జేరె, బురోత్తమమ్మునున్‌ 


బోసులు చత్వరమ్ములు నపూర్ణపు రాజ పథమ్ము లార్తులున్‌ 
మూసిన గుళ్లు నంగళులు పొక్కెడు దుర్చల మానవాళియున్‌ 
గాసిలి యున్న పట్టణము గాంచి తలంచుచు రాజు పుత్రు నా 
వాసము సేరె సూర్యు. డల వారిద పంక్తిని: జేరు భంగినిన్‌ 


గణి సీతా రామ స ల 

కణ విరహిత వర నరేంద్ర సద్మము తోంచెన్‌ 
ఫణి గణ దర్పమ్ము గరుడు 

డణంచుచుం గొనిపోవ నచల మైన హద మనన్‌ 


గద్గదస్వరమునం గ్రందుచు మందము 
గ మృదువుగను దీన గతి వచించె 
మనుజ పుంగవుండు మాటల నివ్విధి 
మాన వాధిపుండు మనము కనల 


కాంత రామమాత కౌసల్య యింటికి 
నన్ను గొని చనుండు పన్నుగ నట 
గాక యన్య మందు(గనను నే శాంతిని 
హృదయ మందు బలుక నిట్లు రాజు 


వినియా పల్కులు ద్వార 

మ్మును గాచు భటవరు లంత మూరి వినయులై 
జన నాధథు( జేర్చిరి దశర 

థునిం గౌసల్యా గృహమున దూర్ణము భక్తిన్‌ 


చని తన పెద్ద భార్య ఘన శాలకు( దల్పము పైకి నెక్కి య 
య్యెను జలి తాంతరంగుఃడు నరేంద్రుడు పుత్రవరద్వయమ్ము తో 
డను స్నుష కూడ లేని వికటంపు నివేశము గాంచె నష్ట్రు చం 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ద్రుని నిసి, గోలుపోయిన సుదూర నభంపు నిభమ్ము వింతగన్‌ 


కం. భవనము గాంచి మహారా 
జు వీరుండు కరమ్ము లెత్తి చూచుచు పైకిన్‌ 
నృవరుండు హా రామ వెడలి 
తివె నను వీడి యని యేడ్చెం దీవ్ర రవమునన్‌ 


ఆ.వె. అంత వటకు నుండి యా రాముడు తిరిగి 
రాగ వనము నుండి రతినిం గౌంగి 
లించు కొను జనులు సుఖించు వారలు సుమ్మి 
కాంచి సుతుని రాము నంచితముగ 


ఆ.వె. రాముని పయి జూపు రాదు తిరిగి నాకు 
నింకను గనకుంటి నింతి మంచి 
గ నిను జేత ముట్లు కౌసల్య యిప్పట్టు 
ల ల 
నం గరుణను వహించి మగువ నన్ను 


కం. కని రామునినె తలంచుచు 
ననిశము శయనమున నున్న యా నరపతినిన్‌ 
వనరుచు నిట్టూర్చుచుం బ్ర 
ల 
క్కన( గూరొ నె దుఃఖ తప్త కౌసల్య వడిన్‌ 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


రెండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 43. 


కౌసల్య భర్తను గాంచి పుత్రార్తియై విలపించుట. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


అలసి వగచుచు( బరుండిన 


యిలాధవునిం బతినిం గాంచి యేడ్చుచు. బలికెం 


గలంతం గౌసల్య వచన 
ము లిట్లు శోకార్త యంత పూర్ణాశ్రువులన్‌ 


విషము సల్లి రాఘవుని పురుష వృషభుని 
పైన నహి వోలె వంకరగా నడచెడి 
కైక చరియించు( గుబుసమ్ము వీంక విడిచి 
నట్టి పన్నగి భంగిని నలరి యింక 


పంపి రాము నిట్లు వనమునకు( బడసె. 
గోర్కె నింట నుండి కుమతి కైక 

చెడ్డ పాము పగిదిం జెలంగుచు బాధించు 
నన్ను నిత్య మింక మిన్న గాను 


ఒస(గిన దాసునిగా నా 


దు సుతుని నత డుండు నింట దూర్ణం బొనరిం 


చి సవినయమ్ము పనులు తన 
కొసంగినవి బిక్ష మెత్తి యొప్పుగ నగరిన్‌ 


కైక కిష్టమయిన రీతి నా కుమారు. 


ba 


ఈ 


ద్రేసి గతినుండి యొసణ/ితె దుష్ట రక్క 
సులకు భాగములను బర్వముల నసంగు 
నటి నహితాగ్నుల పగిది నక్కజముగ 

ల 


వనము మహాబాహుండు గ 
జనాథ గతిం జేరి యుండు. జాప ధరుండై 
యనుజుండు లక్ష్మణుని బా 
లను సీతను గూడి యింక రఘు వీరుండే 


మున్నెట్టి దుఃఖ మెటు(గని 
పిన్నలు కైక యనుమతిని విడువ బడంగం 


ఆ.వె. 


ఆ.వె. 


దన్నన్నది లేక వనిని 
నన్నన్న యవస్థ వారి దట యెట్లుండున్‌ 


తరుణులు ఫల మూను తరుణమ్మున విడువ 
బడిరి కజివు కా విభవము లెల్ల, 
బాప మెట్టు లుండ్రు ఫలమూలము లశన 


ములయి యుండ నచట. గలవరమున 


తజుంగంగ శోక మెల్లను సదార సలక్ష్మణ రాము. బుత్రు నే 
నటిముటి లేక గాంచు సమయం బది వచ్చునె నాకు నింపుగాం 
వజలునె యూ యయోధ్య విని పార్ధివ సూనుని రాక టెక్కెముల్‌ 
మెజియఃగ సంతసిల్లి నిజ మిత్రులు పౌరులు చుట్టు ముట్టంగా 


తిరిగి నరవ్యాఘ్రు లుభయు 

లరణ్యమును వీడి రాగ నత్యానందం 
బరయునె యయోధ్య పర్వము 

నరయ ముదం బంది చెలంగు నంబుధి భంగిన్‌ 


రమణి సీత నుంచి రథమునః బ్రీతినిం 

వీర దీర్ణ భుజుండు చేరునే య 

యోధ్యను బురవరము నుత్తమ వృషభమ్ము 
గోవు ననుస రించు కోపు దనర 


చల్లుదురె యక్షతలు నరు 
లెల్లరు రాజపథ మందు నింపుగం దనయుల్‌ 
సల్లలితమ్ముగ రాగ మ 

హోల్లసమున శత్రుమర్ద నోత్తముల పయిన్‌ 
కాంచంగ నోతునె కదియ 

నంచిత కుండల ధరులను నాయుధ వరముల్‌ 
మించి మెజియంగ నయోధ్యను 

సంచిత శృంగాద్రుల వలె( జారు వదనులన్‌ 


10. 


11. 


12. 


13. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఎప్పుడు గాంతును వారల 

నిప్పురమునః దిర్గుచు మణి యూయ(గ ఫలముల్‌ 
విప్పారిన కుసుమమ్ములు 

నప్పడమి సురాత్మజలకు నానందముగన్‌ 


ఎప్పుడు కదియును నన్ని(క 

గొప్ప వయో బుద్దు లందు గుణ ధర్మజ్ఞుం 
wm వో 

డెప్పటి యట్టుల నవ్వుచు. 

జప్పున మూడేండ్ల బాలు సరణిం దోశున్‌ 


వీర! మున్నేను బరమ లోభిని నయి కట 
లీల బాలను ద్రాగెడు లేం లున్న 

మాతృ గోవుల పొదుగుల నీతి వీడి 

కోసి యుండుదు( దప్పక ఘోరముగను 


సింగముచేం గోల్పోయిన 

భంగి మొదవు తనదు దూడ. బార్థివవర్యా! 
యంగన కైకేయి వలన 

నంగజు( గోలో ఎయితి నిట నాహా వింటే 


ఏకైక సుతు గుణావృతు( 

బ్రాకట శాస్త్ర నిపుణు గన రాకున్న ధరన్‌ 
నా కీ జీవితమం దింక 

నే కొంచెపు టాశ యుండ దెవ్విధి వైనన్‌ 


ఘన బలుండు మహా బాహుని 
గనం జాలని నాకు ముదము కజవై యుండుం 
దనయు నతిప్రియు నిజ జీ 


వనమున సామర్థ్య మైనం బరగదు లవమున్‌ 


లేచిన తనూజ శోకము 
వేయుచు నున్న దనల మయి విస్తారముగన్‌ 


19. 


20. 


లెచి దినకరుండు వేసవి 
గాంచు విధి భువిని. బ్రచండ కరముల చేతన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 44. 


విలపించు చున్న కౌసల్యా దేవిని సుమిత్రా దేవి యూజిడించుట. 


కం. విలపించు చుండ నుత్తమ 
లలనం గౌసల్యను గని లాలన తోడన్‌ 
నలినాక్షి సుమిత్ర నయపుః 
బలుకులు ధర్మమున నిల్చి పలికె రయమునన్‌ 1. 


ఉ. జాలిగ నేడ్వ నేల సుతు సద్గుణ యుక్తుని బూరుషోత్తమున్‌ 
బేలగం దల్చి బాధం బడ వింతగ రాజ్యము వీడి యే౪గె భూ 
పాలుని సత్యవాక్కునిగం బన్నుగం జేయంగం దండ్రి బల్లిదుం 
డీ లలి తేద్ధ వర్తన మృగేంద్ర నిభుండు మహాత్ము( డిత్తజీన్‌ 2: 


తే.గీ. శిష్టవరు లాచరించు విశిష్ట ఫలము 
లొసంగు పరలోకమునను మహోన్నతముగ 
నటి ధర్మ మార్గమ్మున నలరి సుతుండు 
ల ౧ 
శ్రేష్టుడు నిలిచె రాముడు చింత దగదు 3. 


తే.గీ. అనఘుం డీ లక్ష్మణుండు నిత్యమ్ము నుండు 
మంచి వర్తనమున దయ నుంచు జీవు 
లందు లాభము సేకూర్చు నందనునకు 4. 


కం. 


ఆ.వె. 


కం. 


రామునకు మహాత్మునకు నరణ్య మందు 


ధర్మాత్ముని నీ పుత్రుని 

నర్మిలి, దా ననుస రించె నవనీ సుతయే 
నిర్మల చరిత్ర కానన 

కర్మావస్థ లటిగియు సుఖముల కుచితయ 


జగమున బ్రసిద్ధ కేతన 
మెగురం జేయును విభుండె యీ నీ సుతుండే 
తగ సాధింపని దెయ్యది 
యగు సత్యవ్రత స నయ మహాధనున కిలన్‌ 


ఎటి(గి రాముని శుచి నింక మాహాత్మమ్ము 
నినుని కిరణ రాశి యిన కులప్ర 

వరుని రాముని తనువరము దహింప న 
రమ్ము కాదని విశదమ్ము సుమ్ము 


సేవించు నిత్య మనిలము 

దా వీచుచు యుక్త శీత తదను గుణో ప్లా 

పావృత రీతిని రాముని 

నా వన మందు శుభదముగ నన్ని బుతువులన్‌ 


రాతిరి పరుండ జనకుని 

రీతి నితనిం గౌశగిలించి లీలగ శశియే 

ప్రీతిని శీతల కిరణము 

లే తాంకంగ హర్షమిచ్చు నీ యనఘునకున్‌ 


ఇచ్చెను బ్రహ్మ యస్త్రముల నీ వర వీరుని రాఘవేంద్రునిన్‌ 
మెచ్చి తిమిధ్వ జాత్మజుని మీటి వధింపంగ దైత్యు నాజిలో 
నిచ్చట గా ననమ్మున వసించిన నింట వసించు రీతినిన్‌ 
నిచ్చలు నుండు రాము డి నెమ్మిని స్వీయపు దోర్చలమ్మునన్‌ 


ఎవని యమ్ముల గతి కెదురు నిల్వ నశించు 


ఆ.వె. 


చం. 


శత్రు కోటి యెల్ల సమర మందు 
వాని శాసనమ్ము నూన వసుంధర 
యర్హ కాదె సందియ మది యేల 


ఆ పరాక్రమమ్ము నాశుభ సత్త్వమ్ము 
మీటి రాఘవుండు మేది నీశు 
నందనుండు వేగ పొందు రాజ్యమ్ము( బూ 
రించి వన నివాస మంచితముగ 


12. 


రవి కగు భాస్కరుండు నన లమ్మగు నగ్నికి దేవి! రాము(డెం 
చ విభుండు మానవేంద్రులకు సంపద శ్రీలకు కీర్తి కీర్తికిన్‌ 
దివిజుల కౌను దేవతయె తీ రగు నోర్పున కోర్సు చేతన 
ప్రవరుడు భూతకోటి వన పట్టణ వాస విభేద ముండునే 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మూటి కెలమి వేగ భూమికి సీతకు 

శ్రీకి నందను( డభిషిక్తుం డగును 
బురుష పుంగవుండు భూరి యశస్వి రా 
ముండు చింత నింక నుండ నేల 


కార్చు చుంటి రశ్రువులు శోకమున, వెడలు 
రాముని గని, యయోధ్యా పుర వరు లెల్ల 
నార చీరల దుర్ణయునకుం దలంప 

లక్ష్మి వలె సీత యుండ దుర్లభము కలదె 


విల్లు నమ్ము లస్త్రమ్ములు భీకర కర 
వాలము ధరియించి స్వయము పారుషమ్ము 
మూర నగ్రజునకు వనమున ననుజు(డు 
లక్ష్మణుండు ముందుండ దుర్లభము కలదె 


విడు శోకము మోహమ్మును 

నెడంద( గల్యాణి! తిరిగి యింపుగ వచ్చుం 

గొడు కడవి నుండి సత్యము 

నుడువుచు నుంటి( గనియెదు వినుము నీ సూనున్‌ 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


శిరసును వంచి సుతుండు నీ 

చర ణాబ్బమ్ములకు మ్రుక్క( జారు తరముగా 
నరయః గలవు కల్యాణీ! 

తిరిగి దివి నడరు శశాంకు తీరున వినుమా 


అతివ! కనుంగవ నుండి వి 

డుతు వానం దాశ్రువులు కొడుకు నారసి నీ 
వతం దభిపిక్తుండు కాగ ను 

చిత రీతిం దిరిగి వచ్చి సిరులన్‌ వెలు(గన్‌ 


కలుగ దింత యేని గష్ట మిలరఘురా 
మున కశుభము, శోకమును ద్యజింపు 
చేర రాఘవుండు ససీత సలక్ష్మణు, 


డై యచిరము గాంతు వలర మనము 


అనఘా! దేవీ! నీ వీ 

జనవ్రజము నూజిడింపం జను నివ్వేళన్‌ 
మనమునం కుందుదు వేలా 

ఘనముగ ధైర్యంబు నూనం గార్యము సుమ్మీ 


వగవంగ రాదు దేవి! నిజ బాలుండు రామునికై మనమ్మునన్‌ 


18. 


19. 


20. 


21. 


జగతిని సత్య మార్గమున జక్కంగ రాముండు నిల్చి నటుల 

౧ ల 
న్మగలను గాంచ మెచ్చట జనమ్ముల మేఘ జలమ్ము భంగి నిం 
పుగను నమస్కరింప గని పుత్రుని రాల్లు ముదశ్రువుల్‌ వెసన్‌ 


మరలగ( దా నయోధ్యకుం గుమారుండు స్వీయ మృదూన్నతమ్ములా 
కరముల నీ పదాబ్దములు గట్టిగ బట్టి నమస్కరింపయగా 

వర సఖ బృంద సంయుతుండు వారిద పంక్తి గిరీంద్రు( దడ్పు రీ 

తి రమణి! కార్తు వశ్రువులం దీరగ దుఃఖము హర్షజమ్ములన్‌ 


లలన వాకో ;పచార కుశల వచించి 
యనునయంపు వాక్కులు పెక్కు లంత రామ 


మాత తో నచట సుమిత్ర ప్రీతిని నన 
వద్య విరమించె. బలుకంగ వనజ నేత్ర 


తే.గీ. ఆలకింప లక్షణ మాత యనిన గిరలు 
రామమాత కౌసల్య నరవర పత్ని 
శోక మెల్ల నశించెను జూడ శరదృ 
తువున మేఘోదకము తగ్గిన విధ మడరి 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 45. 


సీతా రామ లక్ష్మణులు రామునిపై బ్రేమతో( బౌరులు సఖులు వనమున నుండుటకు దోడు 
చనుచుండం దమసా నదీ తీరము సేరుట. 


కం. మానవు లర్మిలి తోడుతః 
గానన వాసార్థము ఘన కాకుత్సుం డా 
మానవ వరేణ్యు సత్యం 
బైన పరాక్రముని వెంట నరుదేరి రటన్‌ 1. 


తే.గీ. బలిమిని మరలించిన రాజు నలయక సఖి 
లపుడు వెడలిరి రాముని యరదము వెను 
కనె రతిని రాము(డు సుగుణాకరుండు నగరి 
నందికి. బూర్జ శశి వలె నయ్యం బ్రియుండు 2. 


కం. తనవా రభ్యర్థించిన 
జనకుని సత్యవ్రతునిగం జల్పంగ ధృతినిన్‌ 3. 


తే.గీ. 


ఆ.వె. 


వనమున కే(/గం దలంచెను 


ఘను డా రఘు రాము. డట్లు కాకుత్సుండే 
థ 


కనులం గ్రోలెడు భంగిని 

ననురాగమ్మున నరయుచు నాత్మజుల వలెన్‌ 
జనులను గాకుత్నుఃడు ప్రీ 

తిని? బల్కెను వారి తోడం దియ్యగ నిట్లున్‌ 


నా పై( జూపిన ప్రీతి గౌరవములన్‌ నా సోద రాగ్ర్యుండునున్‌ 
భూపాలాత్మజు( డైన యీ భరతుపై( బూరంబుగాః జూపుండీ 
నా పౌరోత్తములార కైకకు మహానందప్రదుం డింపుగా 


నీ పుణ్యాత్ముండు సేయు మీ ప్రియము లింకెన్నేని మేళుల్‌ దమిన్‌ 


వృద్దుండు జ్ఞానమం దితండు పిన్నవయస్సునం గోమలుండు దా 
my ఇ 

నిద్ద గుణోన్నతుండు పతి యింపుగం గాంగల వాండు సుమ్ము మీ 
కిద్ధర యౌవ రాజ్యమున నీతని నిల్చెను రాజు ధర్మ స 
దృద్ధుండు గౌరవింపం దగు బార్జుని యాజ్ఞను నాకు మీకునున్‌ 


నాకు మేలొనరింప(గ వీక నున్న 

చో నలరి వన మేగంగ నేను రాజు 

చింత నుండని రీతిని నంతరంగ 

మందు సంచరింప6గం గార్య మగును మీకు 


ఎంత యెంత ధర్మవంతపు పల్కులు 
పల్కుచుండు నట నృవర కుమారు 
డంత యంత పారు లతని నధిపునిగ 
గోరుచుండి రెల్ల( గూర్మి మిజ 


పురవాసులు జను లా రఘు 

వరుని సలక్ష్మణుని దీన వదను లరసి ధీ 
వరు గుణములకు వశులయిన 

వెరవున నాకర్షితు లయి వెలసిరి యచటన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మూడిట వృద్ధులా ద్విజుల ముఖ్యులు ప్రాయ వివేక కాంతులం 


జూడంగ నూంగ మూర్ధములు సూచుచు దూరము నుండి రామునిన్‌ 


వేండిరి యుత్త మాశ్వముల వెన్కకు రండు చనంగ రాదు నాం 
బాడిగ కూర్పుండీ హితము వారక మీ పతి కెంచి యిత్తజిన్‌ 


వినికిడి మృగములకు నెల్ల ఘనము హయము 
లకు విశేషించి విని మా గిరలను మరలు. 

డింక ధృఢవ్రతు విమలాత్ము నీ పతిం బురి 
నుండి యడవికి( గొనిపోక తెండు పురికి 


కని యా విప్తుల నార్త చిత్తుల మహాక్రందమ్ములం జేయుచుం 
జను చుండంగను బాదతామరస సంచారమ్ములన్‌ వృద్ధులన్‌ 
వనవాసార్థి రథమ్ము నుండి దిగి త్రోవన్‌ రాముండే మెల్లగా 
జనం జాగెన్‌ నడకన్‌ సహోదర ధరా జాతా సమేతుండునై 


కాలి నడక దన వెంటను 

జాలిగ వచ్చు ద్విజులం గని స్యందన మందుం 
దా లలిత వర్తనుండు సనం 

జాలండు కరుణా రస భర చక్షుం డచటన్‌ 


ఏంగుచు నున్న రాముని ద్విజేంద్రులు గాంచి వచించి రివ్విధిన్‌ 
వేంగుచు సంభ్రమం బడర విప్ర గణప్రియ! విప్ర వర్యులన్‌ 

నీ గమ నార్తులం గనుమ నెమ్మి భుజమ్ముల నుంచి యగ్నులన్‌ 
వేగమ నీదు వెంట జనం బ్రీతిని నెల్లర నాగి యిత్తటిన్‌ 


గొడుగులు మన వెనుక గోరి పొందిన యవి 
వాజపేయ యాగ వరము నందు 
ననుగమించి చక్క నరుదెంచు చున్నవి 
వాన లాగ వచ్చు వర్షము లన 


ఎండ మ్రుగ్గు చున్న నెట్టి ఛత్రము లేక 
నీవు నడువ మేము నీడ నీయ 
బేర్మి నిచట వాజపేయపు గొడుగుల 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నొసంగ వత్తు మింక నుచిత రీతి 


శ్రుతి మంత్రానుగత విమల 

మతులము నీ వలని ప్రేమ మారెద మింకన్‌ 
సుత! వన వాసానుసరణ 

మతులుగ సంతోషముగను మానవ వర్యా! 


ఉత్తమ ధనములు నిల్చును 

జిత్తమ్ముల శ్రుతులె మాకు శ్రితమందారా! 
యుత్తమ శిలమ్ముల దా 

రోత్తమలు సురక్షిత లయి యుంద్రు గృహములన్‌ 


నిశ్చయము మార్ప మాకింక నీతి కాదు 
మనము లుండె నీ తోటి గమనమున కిక 
ధర్మమును నీ వుపేక్షింప ధర్మ పథము 
నందు నిల్బెడు వారెవ్వ రవని యందు 


ఓ ధృఢవ్రత! తెల్లగ నుండు కేశ 

రాశి దుమ్మంటి పడగ ధరాతలమున 
నుండ మాకు నిన్నిట వేడు చుంటి మయ్య 
తిరిగి రమ్మయోధ్యా పుర వరమున కింక 


ఇక్కడకు వచ్చిన ద్విజులు చక్కగ మొద 
లిడిరి పెక్కు యజ్ఞమ్ముల నడరి వాని 

Gp 
పరి సమాప్తి రాఘవ! నీదు తిరిగి రాక 


పైన నాధార పడియుండు( బరమపురుష! 


చరము లచరమ్ము లెల్లను నరయ భక్తి 
మంతములు సుమ్ము నిన్నవి యంతు లేని 
రక్తి వేడుచున్నవి తిర్గి రమ్మనుచును 

భక్తి జూపుమ తగ నీదు భక్తులకును 


వేరు లుండ( గదల వీలు కాని తరువు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


లేడ్చు చుండగా నహీన వేగ 
మారుతమ్ము వలన మంచిగ వంగి నీ 
వెంట వచ్చు రీతి వెలయు చుండె 


కం. కూటికి నాశం జెందక 
దీటుగ వృక్షముల పైన ద్విజసంఘములే 
పాటుల కోర్చి మజలు మని 
మాటికి మాటి కడిగె. గను మనుజ వరేణ్యా! 24. 


కం. విలపించుచు నిబ్బంగి మ 
రలు మనుచు ద్విజ వరు లుండ రామునిం బ్రీతిన్‌ 
విలసనముగ నగపడె నం 
త లోన వారించు రీతి తమసా నదియే 25. 


తే.గీ. అంతట సుమంత్ర డలసిన హయ వరముల 
స్యందనము నుండి తొలగించి చక్క దొర్ల 
నిచ్చి ద్రావించి మునింగించి యెలమి నీట 
విడిచె దగ్గర చరియింపః బ్రీతి తోడ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 46. 


సీతా రామ లక్ష్మణులు తమసా నదీ తీరమున నా రాత్రి విశ్రమించి ప్రభాతమునం బౌరులు లేవక 
మున్న తమసా నది దాటి వెడలుట. 


కం. రమ్యపుం దమసా నది నభి 1. 


చం. 


కం. 


గమ్యం బట నాశ్రయించి కాంచి యవనిజన్‌ 
సౌమ్యుని సౌమిత్రిని రవి 
సామ్యునితో రాము డనియె సమయజ్ఞండే 


చలుపం బూర్వపు రాత్రి నంప వనికిన్‌ సౌమిత్రి! యిచ్చోటునం 
గలిగెన్‌ భాగ్యము నీకు భద్ర మగు నుత్కంఠన్‌ మదిన్‌ వీడుమా 
నిలయమ్ముల్‌ దగ జేరె నీడజ మృగానేకంబు లింపారం గూ 
తల నిండెన్‌ దిశ లెల్ల శూన్యముగం గాంతారంబు కన్పట్టెడిన్‌ 


ధవళాక్షుల్‌ నర వర్యులున్‌ మన యయోధ్యా పట్టణం బం దహో 
స విచారమ్ము తపింత్రు కానన మహా సంచార మూహించి వా 
రవనీ నాథుని పైన నాపయిని నీ యందింక దమ్ముళ్ల పై 

న విశేషమ్ముగ రక్తులే భరతుండున్‌ నన్నెంచు శత్రుఘ్నుండున్‌ 


వగచుచు నుంటి సోదర! యపారము తండ్రికి నింక దల్లికై 

పగలును టేయి నేడ్చుచు నవశ్యము పోదురె వార లంధులై 
తగ భరతుండు ధర్మ గుణ తత్పరు( డింపుగ నూజడించు వా 
రి గరము ధర్మ సంయుత వరిష్ట ధ నేప్పిత వాక్య సంతతిన్‌ 


భరతు ననృశంసు( దలతశతంగ 

దిరిగి తిరిగి లక్ష్మణ! మదిం దీరును దుఃఖ 
మ్ము రయముగ విచారింపం బి 
తరునిం దల్లిని, దలంచి ధైర్యము తోడన్‌ 


న న్ననుసరించి లక్ష్మణ! 

మిన్న యయిన కార్య మూని మేటి మగండా! 
చెన్నుగ నిల్చితి వవనిజం 

బన్నుగం గాపాడంగ నిలువ వలయు నాతో 


నీటిని మాత్ర మేను గొని నెమ్మిని లక్షణ యుందు. జక్కగా 

నేటి నిశిధ ముండిన ననేక ఫలమ్ములు మెత్తు నీరమీ 

మాటలు సెప్పి తా గని సుమంత్రుని భద్రము సౌమ్య! గుజ్జిముల్‌ 
మేటివి యప్రమత్తతను మిన్నగం గావుమ పల్కె నివ్విధిన్‌ 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సూర్యు. డస్తమింప( జూచి. సుమంత్రుండు 
కట్టి యపు డొసంగి గడ్డి యింత 
గుల్లిములకు వచి కుదురుగ నిల్మాను 
ప చె చె 
రాఘవేంద్రుల దరి రమ్యముగను 


సూతుడు సంధ్యను వారిచి 

రాతిరి కాం గాంచి తాను లక్ష్మణు తోడం 
బ్రీతిని రాముని కొజికున్‌ 

వే తల్ప మమర్చె నంత వినయము మీజిన్‌ 


తమసా తీరమ్మున శయ 

నము తరుదళ విలసితమ్ము నరవృషభుండు హృ 
ద్యము నరసి విశ్రమించె సు 

ఖముగ సలక్ష్మణ సదార కమనీయముగన్‌ 


నిదురించు భ్రాత రాముని 

సదార గని లక్ష్మణుండు చక్క సుమంత్రుం 

గదిసి వచింప( దొడంగెను 

సదుచిత రామ గుణములు భృశముగ వివిధముల్‌ 


రాముని యనంత గుణములు రాతిరి వచి 
యించు చుండగ సౌమిత్రి యంచితముగ 
సూతునకు దమసా నది శుద్ధ తీర 

మందు మేలి ని యుదయించె నర్కు డంత 


ఆలమంద( గూడిన తమసాపగా త 

టికి సమీపమునం బరుండెను బ్రకృతుల 
గూడి రాముండు రాతిరి కూర్కు నుండి 
లేచి యనుజుతో జనులను జూచి పలికె 


లక్ష్మణా! కనుమా పుణ్య లక్షణ! మన 
యందు ననురక్తి వృక్షమూలాదుల శయ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


నించు వీరి నిచట నిశ్చయించి రనుగ 
మింప( జలము విడ రసువు లెల్ల జనిన 


స్యందన మెక్కి పోవుదము సక్కంగ వీరలు నిద్ర నుండంగాః 
నెందును భీతి లేని గతి నింక నయోధ్య, జెలంగు వీరు స్వ 
చృందమ యాశ్రయించి రిట సాల వరాంఘ్రుల రక్తి నుంచి నా 
యందు బరుండ నిట్లు తగ దారయ వీరికి నింక నెన్నండున్‌ 


పౌరులకు స్వయంకృతముల బాధలను నృ 
పాత్మజులు తీర్ప వలయు నృపాత్మజుల వె 
తలను బౌరుల కీయంగ( దగదు సుమ్మి 
యున్న. డైనను లక్ష్మణ! సన్నుత గుణ! 


వినియా మాటలు లక్ష్కణు( 

డనె నగ్రజు తోడం బ్రాజ్ఞ! యంగీకారం 

బె నయపు టాలోచన యిది 

య నాకు నెక్కెద మరదము నంబుజ నేత్రా! 


అంత సుమంత్రు మంత్రు గని యార్య రథమ్మును గూర్చు మేంగంగన్‌ 


సుంతయు జాగు లేక యనం జోదితుండై రఘు వీరు చేత దాః 


జెంతను నిల్పి యోజనము సేసి హయమ్ముల వేగ వంతముల్‌ 


కాంతుని కంత జేసితిని కార్యము నంచు వచించెం బ్రాంజలిన్‌ 


ఇదివో నీ యుక్త రథము 

పదిలం బగు నెక్కుమ సతి భ్రాతయు నెక్కం 

గం దిరముగ మహారథవర! 

సదయా! యని సూతు( డన(గ సవినయు( డంతన్‌ 


సుడులతో వడి నరిగెడి తమసా నది 
స్వీయ వస్తువులను జెన్నుగం గొని 
యరద మెక్కి దా(టె నా రాఘవుండు సీ 
తయు ననుజుండు దనరం దనదు వెంట 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. దాంటి మహాబాహుం డా 
యేటిని శ్రీమంతు( డిన కులేశుం డంతన్‌ 
మేటి యకంటకపు టభయ 
వాటము+ జేరె రఘువంశ వర వీరుండే 21. 


ఉ. పౌరుల కీయ మోహమును బల్కెను రాముడు సూతు గాంచి యా 
ర్యా! రథ మెక్కి యుత్తరపు టాశకు నేగి ముహూర్త మంతటం 
దూరము నేగి వెన్క కిక దూరము మళ్లుమ నీకు భద్రమౌ 
తారిట నన్నెజుంగని విధమ్మునం జేయుము కృత్య మింపుగన్‌ 22. 


కం. విని రాముని మాటలు రథ 
ము నట్లు సూతు డొనరించి ముదమున వచియిం 
చెను మరలి వచ్చి యారా 
మునకు రథము దెచ్చితిం గనుము విభూ యనుచున్‌ 23. 


ఆ.వె. అంత సీత రఘు వరాన్వయ వర్దను 
లెక్క నరద మడరి చక్కగ దుర 
గముల నడపె వనపు గతిని సారధి యా సు 
మంత్రుండు వడివడిగ తంత్ర విదుండు 24. 


తే.గీ. శుభములు వడయ రథమును సూతుం డుంచ 
నుత్తర ముఖముగ నట రఘూత్తము(డు మ 
హారథి యధిరోహింప ససారథి చని 
రంత వా రరణ్యమునకు సంతసమున 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 47. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తెలవాటి(గ రాముం డచట లేకున్నం బౌరులెల్ల శోకార్తులై విలపించుచు. దిరిగి యయోధ్యకు నేంగుట. 


తెలవాటిన రాత్రి గడచి 

విలపించిరి కాంచక రఘువీరుని నిశ్చే 

ష్టు లయిరి శోకార్తులు పౌ 

రులెల్ల హత చేతనులె యురుతరం బకటా 


కాటి వగపు మీటి కన్నీళ్లు వీక్షించు 

చు నలుదెసల వగచుచుం గన రాక 
యెచట రాఘవుని యహీన వీర్యుని దుఃఖి 
తులయి రెల్ల రపు డతులిత రీతి 


సుహృదయు లా ధీమంత వి 

రహితు లతి విషాద ముఖులు రాముని కొజకున్‌ 
బహుళముగ జాలి గొలుపంగ 

సహింపం జాలక యనిరి వచనములు దమలో 


దొంగిలించె నకట దుష్టపు నిద్దుర 
తెలివి నెల్ల నిట్లు తీరమం ద 

హో విశాల వక్షు నున్నత బాహువు 
రవి కులాబ్ది చంద్రు రాముం గనము 


మనలను భక్త జనుల నీ 

ఘన బాహుండు రాముం డఫల కర్మాకృతు, డే 
గెను వదలి వివాసమునను 

గన మెందును రాఘవేంద్రు( గరుణానిధినిన్‌ 


కన్న కుమారుల భంగిని, 
జెన్నుగం బాలించు మనల జిత్రము సుమ్మీ 
మిన్నయె రాఘవులం ద 
న్నన్న విడిచి యెట్లరుగు మనల నవ్వనికిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఇక్కడ నిధన మగు గాక యిదియ మనకు 
నగు దలథ మహాప్రస్థాన మడరి యిపుడు 
రామ రహిత మయిన మన బ్రతుకుల ఫల 
మేమి మన కిట్టి జీవిత మేల యింక 


కలవు పెక్కు లెండు కట్టెలు గొప్ప వి 
చ్చోట జితిని, బేర్చి శోక మేల 

మంట లందు. దూట వెంట వెంట దగును 
మనకు నెల్లర కనుమాన మేల 


ప్రియములు పల్కువాని ఘనవీరు నసూయ తలంప నింత యే 


ని యెడంద లేనివాని దృఢ నిష్టు మహాభుజు రాఘవోత్తమున్‌ 
భయదము కాననమ్మునకు( బంపితి మంచు వచింపం బాడి యౌ 
నె యకట యేమి సెప్ప మన కిత్తణి నున్నది చింత సేయంగా 


ఆ పుర మక్కటా మనల నందటి( గాంచిన దిర్గి రాగనా 
భూప కుమార హీనముగ+ బొక్కును మిక్కిలి దీన చిత్తయై 
యోపక హర్షహీన యయి యుండును సంతత మింక ఘోర సం 


తే.గీ. 


ఆ.వె. 


తాపము తోడ వృద్ద జన తామరసాక్షి సబాల యుక్తమై 


ఆత్మను జయించి నట్టి మహాత్ము తోడ 
వీడి మన మయోధ్య నకట వీర వరుండు 
లేక మన తోడ నిచట దిరిగి పురమ్ము 
నెట్లు గాంచ6 గలము మన మే(౧ యటకు 


కరముల నెత్తి జనులు భీ 

కరముగ నేడ్చిరి విచార ఘన తప్తాత్ముల్‌ 
గిర లని యనేకముల నె 

ల్లరు దూడల గనని యావుల పగిది తోశున్‌ 


కొంత దూర మరిగి యంత మార్గ మనుస 
రించి యొక్క క్షణము గాంచ లేక 
జాడ లింక మటీ విచారాంబుధి మునింగి 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రెల్ల రత్యధికము తల్ల డిల్లి 


రథపు గుర్తు లెల్ల లయము లైన సుమన 
స్కులు విధి హతుల మనుచు నకటా య 
ని వెనుదిరిగిరి కడు నిశ్వసించుచు నేమి 
చేయుద మని మీఅ చింత యంత 


వచ్చిన దారిని వారలు 

విచ్చిన హృదయముల తోడ వేదన మీటిన్‌ 
వచ్చి రయోధ్యకు వగచుచు 

నచ్చపు సజ్జనులు తగ్గి యందటు నకటా 


శోకమునః గృశించిన మనస్సులు గలట్టి 
వారు నగరమ్ము వీక్షించి బోరు మనుచు 
దుఃఖ తప్తులై యేడ్చుచు దూర్ణ మత్తు 
వులు నయనముల విడిచిరి కలత జెంది 


రాము నరయని నగరమ్ము విరాజిల్ల 
నేర దింత యేని యౌార యచట 

నీటి నుండి ఫణుల మేటి గరుత్మంతు( 
డు గొనిపోవ నేటి పగిది యపుడు 


చందురుండు లేని నభపుం జందమునను 
జలము లేని మహార్లవ సన్నిభమ్ము 

ణ 
హర్ష హీనమైన పురమ్ము నపుడు గాంచి 
రా విచార విచేతను లైన జనులు 


శోక నిహత నరులు వారి సుందరంపు 
సౌద రాజములం బ్రవేశమ్ము సేసి 
తమ్ము. జూచు స్వజనుల నితరులం గాంచి 
కూడ గుర్తింప నేరరు కుములు చుండి 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 48. 


రామునితో నే(గి రామ విహీనము తిరిగి వచ్చిన భర్తలను గాంచి శోకమున మునింగి పౌర కాంతలు 
విలపించుచు. గైకేయిని దూషించుట. 


ఉ. రాముని వెంట నేగి యనురక్తిని వెన్కకు వచ్చి నట్టి యా 
భీమ విషాద భాష్పజల విఫ్లుత నేత్రులు హీన రాములై 
వే మరణింప నిచ్చగల వెజ్టులు దుఃఖ విలగ్న చిత్తులై 
యా మగ లెల్ల గన్పడిరి యక్కట ప్రాణ విహీనులై నటుల్‌ 1. 


ఆ.వె. వారి వారి వైన భవనమ్ముల కరిగి 
పుత్ర దార సహితముగ విడిచిరి 
యశ్రువులు ముఖమ్ము లందు గన్నీటి చా 
రలవి కట్టణా( గరమ్ము సెలంగి 2. 


ఉ. సంతస మొంద టీంతయును జాటరు ప్రీతి నకింత యేనియున్‌ 
వింతగ గొట్లు వెల్లవట వీథుల నమ్మరు బేరు లెవ్వ రే 
నింతులు వండ రెవ్వ రట నిండ్లను గాసిలి వంటకమ్ములన్‌ 
వంత సెలంగ మిక్కుటము పార్థివ సూనుని( గానకుండుటన్‌ 3. 


చం. కలంగరు రాగ నష్టములు కానరు మోదము కల్ల లాభముల్‌ 
సెలంగదు పుట్ట నాద్యమునం జెన్నుగం బుత్రుండు తల్లి యింతయున్‌ 
లలనలు ఘోర దుఃఖమున+ గ్రాలుచు నింటికి రాగ భర్తలే 
పలుకుదు రంకుశమ్మున నిభమ్మును గ్రుచ్చు విధమ్ము వాక్యముల్‌ 4. 


చం. గృహముల నేమి లాభము నికృష్ణపు విత్తపు రాసు లేలనో 
యిహముల దార లేల మణీ యీ సుతు లేల సుఖమ్ము లేలనో 5. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


సహజుండు లక్ష్మణుండు కద సన్నరుం డన్నను గొల్వ నేంగెనే 
సహచరి సీత భర్త కనిశం బొనరింప(గ సేవ లేంెనే 


తగ దిగి చేయ రాఘవుడు తద్దయు, బ్రీతిని స్నానమే తదా 

పగల సరోవరమ్ములయు భాగ్యము నేమని చెప్ప నేర్తుమా 

పగలు ననూపముల్‌ వనులు పర్వత రాసులు సానువంతముల్‌ 
మగ గమి నుత్త మోత్తముని మాన్యుని శోభను బెంచు మించుచున్‌ 


వన మయినన్‌ నగం బయిన( బార్థ తనూజుండు రాఘవుండు రా 
గ నతిథిగాం దరం బగునె కాంతున కీయక నిల్వ నర్చనల్‌ 
కను(దరు లల్ల రాముని సుఖమ్ముగ( బూవులు లేత కొ మ్మలన్‌ 
నన లవి వెల్లుచుండ భ్రమణమ్ములు తిర్గుచు నుండ నింపుగన్‌ 


వచ్చిన యట్టి రామునకు. బర్వతముల్‌ దమిం జూపు నింపుగా 
హెచ్చుగ కాని కాలమున నెత్తణి నైనను బండ్లు పుష్పముల్‌ 
మెచ్చెడి రీతి స్వచ్చతను మీటు జలమ్ముల నిర్ణరమ్ములం 
బచ్చ. దనమ్ము తోడుతను బన్నుగ డెందము పొంగు భంగినిన్‌ 


గిరుల పైన నున్న తరువు లొసంగును 
మోదము రఘురామ మూర్తి కచట 
రాము డున్న యెడ పరాభవ మేని భ 
యంబు నేని యుండ దనవరతము 


శూరుండు మహాబాహుం 

డా రాజాత్మజుండు దూర మరుగక మునుపే 
యా రాముని మన మి(క వే 

చేరెద మే(గుచు వెనుకను జింతింపకయే 


అట్టి యమ్మహాత్ము నంఘ్రుల నీడ యొ 

సంగు మనకు నెల్ల సత్సుఖములు 

జనుల కతడె విభుండు శరణం బగును రాము 
డెల్లరకు గతి యగు నిల దలంప 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


సేవ లిడుదుము మే మట సీత కెలమిం 
బ్రేమ తోడం గొల్వుండు మీరు రాము నచట 
పౌరవరుల భార్య లనిరి భాషణములు 
ప్రీతి నివ్విధమ్ముగ నార్తి నాతు లెల్ల 


ఉచిత రీతి మీ సురుచిర యోగక్షేమ 
ములను రాము డరయు నెలమి మీ 
రాగ మలర సీత లలిత యోగక్షేమ 
ములను మాకు నరయు+ బుడమి పట్టి 


సంతసము లేని యుత్కంఠ సహిత జనుల 
తోడ భగ్న మనమ్ములతో నరమ్య 
పురము నందు నెవ్వరి కగు దరము వాస 
ముండ బ్రీతినిం గోల్పోయి నిండ వగపు 


నాథ హీనమై రాజ్యము నాతి పరమ 
యిన నధర్మ్యముగను గైక కింక నర్ధ 
మేమి మన జీవితములకు నేల పుత్రు 
లేల విత్తరాసులు మన కిచటం దలంప 


విడువ నైశ్వర్యము కొజకు స్వీయ భర్త 
నింక సుతుం గులపాంసిని యింతి కైక 
యెవ్వరిని వీడు పరికింప నెన్నం డేని 
భృశము హింసింపక నిచట బృథ్వి కొకు 


కైక బ్రతికి యుండ మీక రాజ్యము నేల 
నిందు నుండ నిచ్చగింప మెడంద 
మేము బ్రతికి యుండ నేమి యయిన నింక 


బానిసలుగ సుతుల పైన నొట్టు 


దయ లేక రాజ తనయు స 
దయుని ననిపి నట్టి దుష్ట తంత్రిణి కైకే 
యి యధర్మముగ బుడమి నం 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ది యేల(గ నెవరు సుఖం బది వడయుదు రిలన్‌ 


కలిగెను గైక కృత్యములం గాంత విహీనత యూత లేమియున్‌ 
విలయము తప్ప దింక6 బృథివిం గన నాపద లుదృవించు రా 
జిల బ్రతుకంగ నేరం డయిు యేంగంగ రాము. డరణ్య మివ్విధ 


మ్ము లయము కాగ నీ నృపతి ముప్పులు తప్పవు రాజ్య మందింకన్‌ 


పుణ్యము నశియింప మూట దుర్గతు లిటం 
ద్రాగు కైక! విషము తరలుము రఘు 
వీరు జేర లేక వెడలు సుదూరము 


తగ దిచట వసింప దథ్యముగను 


మోసపుచ్చి పంపిరి వనమునకు రాము 
సద్గుణుని ససీతా సలక్ష్మణుని మనల 
నిచ్చిరి భరతునకు కసాయి కొసంగు విధిం 
బశువులను దయం జూప కల్పమ్ము నయిన 


పూర్ణ శశాంక సన్నిభ సమోద ముఖుండు సుగూఢ జత్రుండుం 
బర్ణ నిభాక్ష దీర్ణ తమ బాహుండు లక్ష్మణ పూర్వ జన్ము(డున్‌ 
నిర్ణయ పూర్వ భాషణుండు నిత్యము సత్యము పల్కువాండునుం 
గర్జ యుగ ప్రియైక మృదు గర్వ విహీన వచః ప్రియుండునున్‌ 


ఘన వర్ణుండు మహాబలుం డఖిల లోకవ్రాత సోమాభుండే 

ఘన సౌమ్యుండు నరర్షభుండు గజ విక్రాంతాభ సంచారి దాం 

వన మందింపుగం దిర్గు చుండి వర శోభల్‌ గూర్చు నిత్యమ్ము కా 
నన దేశమ్ముల నమ్మహా రధథుండు పుణ్యస్వాంతు( డత్యంతమున్‌ 


నగరమున నట్టు లేడ్చిరి నారు లపుడు 
దుఃఖ సంతప్త లౌర మృత్యు వరుదెంచు 
సమయ మందు బీతిల్లెడి సరణి తోశు 

మిక్కుటమ్ముగ నింటింట వాక్కు లడర 


రామున కయి యిట్లు రమణు లేడ్చుచు నుండ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


దమ దమ భవనముల దారుణముగ 
దినకరుం డపు డరిగెను పశ్చి మాద్రికి 
రాత్రి పరంగెను నగరమ్ము నందు 


తే.గీ. ఆఅ నగ్ని హోత్రములు నధ్యయన సత్క 
థలును శాంతింప బుర మందు. దత్సయంబు 
నందు రాతిరి వ్యాపింప నత్యధికము 
చీకటి బులిమిన విధము సెలంగెం బురము 26. 


కం. మూసిన వర్తక గృహముల 
మాసిన యరుసమ్ముల మణి మాయ మయిన వౌ 
యాసల నయోధ్య కన్పదడె( 


బాసిన తారాగణపు నభంపు విధంబై 27. 


ఆ.వె. తనయు నైన సోదరు నయిన నెడంబాసి 
నట్లు తలంచి యేడ్చి రచట స్త్రీలు 
రాముని కొట కపుడు రాఘవుం డగు మిన్న 
వారి కెల్ల నిజ కుమారు కన్న 28. 


తే.గీ. లేక యుత్సవ వాద్య గీతా కలిత న 
టనము లాట నానందము కనుమటు( గయి 
నట్టి యంగళుల నయోధ్య యయ్యె క్షుబ్బ 
తోయ యుక్తార్ణవము భంగి దోరముగను 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


యునిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 49. 


ఆ.వె. 


ఆ.వె. 


రాముడు మిగిలిన రాత్రి చాల దూరము ప్రయాణించి వేదశ్రుతి, గోమతి, స్యందిక నదులను 
దాటెను. మార్గ మధ్యములో గ్రామ జనుల మాటల నాలకించుచు నేంగి సారధితో సంభాషణములు 


సలుపుట. 


మిగిలిన రాత్రి నరర్హభు+ 

డు గతిం జరియించె రాముడు సుదూరంబే 
జగతినాధుని నిజ జన 

క గదిత మాజ్ఞను దలంచి కాకుత్సుండే 


వెడలు చుండ నట్లు వడి రాత్రి గడచెను 
శుభపు సంధ్య వార్చి శుచిని రాము 
డంత దాటెను విషయాంతము చనుచుండి 


ప్రీతి లక్ష్మణుండు సీత దనర 


అరిగెను రాఘవుండు వడి నంతట దున్నిన నేల లుండంగా 
నరయుచు గ్రామ జాలముల నన్నిటిం బుపష్పితముల్‌ వనమ్ములం 
దురగము లేగ శిఘ్రముగం దోపగ మెల్లగ నేంగు భంగినిన్‌ 

నరు లట బల్కు నట్టి వచనమ్ములు చక్కగ వించు నత్తజిన్‌ 


ఎక్కడి నృపుండు దశరథుండు 

మిక్కుటముగం గామ వశుండు మేదిని లోనే 
యక్కట పాపిని కైకయె 

చిక్కు లొసం౧ బాపములను జేయుచు నిట్లున్‌ 


హద్దులు దాటి తీక్టముగ నంగన వర్తిలు చున్నదక్కటా 

య ర. శా 
తద్దయు ధార్మికుండు సతతమ్ము దయాగుణతత్పరుండునుం 
బెద్దయుః బ్రాజ్ఞు లందు ఘన వీరుని: బంపెను గాననమ్మునం 
బ్రొద్దును బుచ్చ సంతతము మూరి కుమారుని నీ జితేంద్రియున్‌ 


అక్కటా నచట మహాభాగ సీత జ 
నక సుత సుఖములు ఘనమ్ముగ నల 


వా టయిన కృశాంగి వగపు లెట్లు భరించు 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


నిచట దారుణముగ నేమి వింత 


దశరథుండు తనదు తనయు నక్కట వీడి 
ప్రీమ విడువ గోరె నీ మనుజుల 
ననఘు?ల్రీతిపాత్రు ఘనుని రాముని ఘోర 
ముగను నిర్ణయ నిట భూవరుండు 


జనపదుల యీ వచనములు 


వినయులు గ్రామస్టు లనంగ వీరుండు వినుచున్‌ 


ఘన కోసల దేశపు సీ 
మను దాటెను గోస లేద్ధ మనుజేశుండే 


అంత శుద్ధ తోయమ్ముల నలరు చుండు 
నదిని వేదశ్రుతిని దాటి పదిలముగ న 
గస్త్యుం డుండు దిశ కభిముఖముగ నేంగం 
జాగి రంత స్యందనమున వేగముగను 


చిరకాలము పయనించుచు 

నురుతర శీతల జలముల నున్నట్టి నదిన్‌ 
వర గోమతినిన్‌ గోవు ల 

లరు చోటున దాటి రా జలధి గలియు తటిన్‌ 


దాటి గోమతి నిక పాటవ హయముల 
హంసల నెమళుల మహా రవముల 
నలరు స్యందిక యను నంచిత నది వడి 
దాంటిరి తమి నంత మేటి మగలు 


మున్ను మను వొసంగిన భూమి సన్నుత నృప 


వరున కిక్ష్వాకునకు దాని బన్నుగ సువి 
శాల రాష్టావృతమ్మును సదమల గుణ 
సీత కట సూపె రాముడు ప్రీతి తోడ 


హంస భంగి మెత్త నైన స్వర మలర 


10. 


11. 


12. 


చూచి సారథిం దగ సూత! సూత! 
యని పలుమరు లనుచు నంత నరర్షభుం 
డనియి నిట్లు వాక్కు లలరి భృశము 


కం. వనిని విడిచి నే నెప్పుడు 
ఘనముగం బూయు వనిని* దమకమ్మున వేటన్‌ 
జననీ జనకుల తోడను 
ఘన సరయూ తటిం జరింతు. గమనీయముగన్‌ 14. 


తే.గీ. రాజ బుషులకు ప్రీతి కరమ్ము దనరు 
లోకమున వేట సలుపంగ లోలతం గన 
నేను సరయూనది తటుల నెగడి వేట 
సలుపం జిత్తమం దింతయు సారథి వర! 15. 


ఆ.వె. ప్రీతి మిక్కుటమ్ము వేటాడ రాజర్షు 
లకు ననంతరమ్ము రతి కలిగెన 
రులకు నింక ధనుర్ణరులకు( గాంక్షిత మయ్యె 
భృశముగ నది యకట వినుమ సూత! 16. 


ఆ.వె. తీపి పల్కు లనుచు భూప వరేక్వాకు 
నందనుండు పుట్ట డెంద మందు. 
దనదు తలపు లపుడు తనరి సూతుని తోడ 
దారి నేగె నంత తద్దయు వడి 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నలువది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 50. 


తే.గీ. 


చం. 


కోసల సీమను దాటి రాము డయోధ్యా దిక్కునకుం దిరిగి నమస్కరించి యామంత్రణ మడిగి గంగా 
నది యొడ్డున గల శృంగిబేరపురమును జేరుట. నిషాదుల విభుండు గుహుండు స్వాగతము 


పల్కుట. 


సువిశాల కోస లావని 

నవిరళ సుందరము దాటి యా లక్ష్మణ పూ 
ర్వ వరోద్భవుం డయోధ్యకు 

సవినయ మంజలి ఘటించి చక్కగ బలికెన్‌ 


పురవర వరేణ్య! కాకుత్ళు పుంగవ పరి 
పాలితా! యనుజ్ఞ నొసంగుమా లలితము 
గ సుర లెల్లరు వసియింత్రు గాతురు నిను 
సంతత మపార కృపనూని సంతసమున 


మరలి వనవాస మొనరిం 

చి రాజు బుణ మెల్ల దీర్చి శీఘ్రమ చూతుం 
బురవరమ! తల్లి దండ్రుల 

దిరిగి కలసి ప్రీతి తోడ స్థిర చిత్తమునన్‌ 


ఎఅగం గన్నులుండ వడి నెత్తి ప్రసవ్య భుజమ్ము కన్నులన్‌ 
టి ల్త 
గిజ్జునం దిర్గ నశ్రువులు కిట్టిన జానపదవ్రజమ్మునన్‌ 

గుజ్జలం బెద్దలం గనుచుం గూరిమి సూపితి రెల్ల నాపయిన్‌ 


బిజ్ఞగు వంత పాప మగు వేగ చనుం డని రాఘవుం డనెన్‌ 


అన విని యమ్మహాత్మునుకు నందటు సేసి ప్రదక్షిణమ్ములన్‌ 
వినతి నమస్కరించి విలపించుచు నిల్వంగ నక్క డక్కడం 
గనుచు నతృప్తులం జకచకం జన గన్పడ కుండ రాముడే 
యినుండు నిశీథినిం గనుల కెవ్విధి కన్పడ కుండు నవ్విధిన్‌ 


ధన ధాన్య స్థిర భాసితమ్మును సదా దానవ్రత స్వాంత స 

జ్ఞన సంవాసముం బుణ్య దేశమును సచ్చెత్యాలి సంయుక్తమున్‌ 
జ్జ క్త 

ఘన యూపావలి భాసి తోత్తమము సత్కామాంగ వాటీ యుత 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మును సంపన్న జలాశ యావృతము రాముండా మహా దేశమున్‌ 


కోసల దాటె వీత భయ కోమల సన్నుత రమ్య దేశమున్‌ 
భాసిత తుష్ట పుష్ట జన పార్ధివ సంచయ దర్శనార్హమున్‌ 
భాసుర వేద ఘోషచయ నాదిత భూమిని గో నికాయ స 


ద్భాసిత భూతలమ్ము నరదమ్మున నేగుచు సత్వరమ్ముగన్‌ 


రాము డేంగెను నడుమున రాజ్యమునకు 
రాజులకు భోగ్య మైనది రమ్య తరపు 
టుపవనముల నలరుచుండు నురు తరంపు 
దేశమున కంత శ్రేష్టుడు ధృతిమతులను 


చని యట( గాంచె రాఘవు( డశైవలముం ద్రిపథాపగా వర 


మ్మును ఘన గంగం బుణ్య ముని పూజిత మాశ్రమ సంకులాతి శో 


భనమును శ్రీ విరాజిత శివహ్రద భాసిత మప్పరోజ నా 
వనత శిరో విరాజితము. బావన తోయ విలాసితమ్మునున్‌ 


దేవతల దానవుల నింక దివ్య గాయ 
నులయు సకల గంధర్వ పత్నులయు( గిన్నె 
ర ప్రముఖుల సేవల నందు సుప్రసిద్ధ 


మైన గంగా నదిని శివ మైన దాని 


దేవ గణార్జ మభ్రమున దీటుగం బాటెడు దేవపద్మినీ 
పావన నామమం దలరు వాహిని దేవ చయార్థమై శత 
గ్రావ వరావృతమ్ము శత రమ్యత రోపవ నావృతమ్మునున్‌ 
జీవన భంగ ఘాతజ విజృంభిత హాస మహోగ్ర వేగినిన్‌ 


అచ్చపు నురుగు నవ్వుల నలరు దాని 
నొక్క చోట జడను బోలి నొక్క చోట 
వంకర నడకల నలరి పాటు దాని 

స్తిమిత మింక లో తొక చోట జెలంగు దాని 


ఒక్కచో నీటి వడి తోడ నుటుకు దాని 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నొక్కచో గొప్ప మ్రోతల నొప్పు దాని 
నొక్కచో ఘోషణమ్ముల దిక్కు లెల్ల 
బిక్కిటిల్లంగం జేయుచు నిక్కు దాని 


దేవతలు మున్ల నొక చోట తేట తామ 
ర లొకచోట శోభ లొసంగ నలరు దాని 
నొడ్లు వంకరగం జెలంగ నొకట నొకట 


దెల్లని యిసుక దిబ్బలు పల్లవింప 


బెగ్గు రంచల కూతలు వెల్లు విరియ 
జక్రవాకంఫు టటుపులు విక్రమింప 
మత్తు నందు నిత్తెం బుండు మత్త విహగ 
గణపు రావమ్ము లలరంగ( గదలు దాని 


ఒక్కటః చెట్లు మాల లన నొడ్డుల నీయంగ శోభ లింపుగా 
నొక్కటం గల్వ లుండ6 గడు న్‌క్కటం బద్మపుం బంక్తు లుండగా 
నొక్కట నుండ గైరవము లొక్కట మొగ్గలు వెల్లుచుండగా 
నొక్కట మత్తు గొన్న విధి నొల్కిన పుప్పొడి రవ్వలుండ(గా 


దిగ్గజముల వన కరుల దేవతలకు 

నర్హ మగు గజ నాదము లలరు వనుల 
బ్రోవు వెట్టి నట్టి మురికి పుట్ట లుండ 
మణి నిభము నిర్మలముగ నమరిన దాని 


ఫలముల. గుసుమమ్ములను మొగ్గలను గుల్మ 
ముల ఖగమ్ముల విలసిల్లి భుజగ మకర 
శింశుమారములను గూడి చెలువపు నగ 
లూనిన వనితా రత్నము వోని దాని 


వదలుచు విష్ణు పాదములు భర్గుని జూటము సేరి నట్టి యా 
నదిని భగీరథ ప్రతిభ నైపుణి- బాపము+ ద్రుంచు దాని నా 
యుదధికి దారం బుణ్యవతి నొప్పంగ సారస కహ్వ నాదముల్‌ 
కదిసెను శృంగిబేరపుర గమ్యపు దిక్కున రాము. డింపుగన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కని మహారథుండు ఘన తరంగ కలిత 
గంగను సుడులు చెలంగంగ భృశము 

పలికె సూతు గాంచి వసియింత మిట నేండు 
చక్కగా సుమంత్ర! సంతసమున 


నదికి సమీపమ్మున నిం 

గుది వృక్షము చెంత( బూలు కోరకములతో 
ముద మేపార(గ సారథి! 

పదిలమ్ముగ నుంద మిందు. బన్నుగ నింకన్‌ 


నదుల శ్రేష్టమ్మును ఘనపుణ్యంపు జలము 
లున్న గంగను దే వాసు రోత్కర సుర 
గాయక నికాయ మృగ విహంగ నర సంఘ 
నిత్య సంభావ్య, జూతము నెమ్మి నిచట 


మంచి దనిరి యా సుమంత్ర లక్ష్మణు లంత 
రాఘవేంద్రు తోడ రయముగ నర 

దమ్ము నింగుదీ కుజమ్ము సెంతకు నడి 

పి నిలిపి హయములను ఘనుండు సాది 


చేరంగ వృక్షరాజమును శీఘ్రమ రాముడు భార్య తోడుతన్‌ 

వీర వరుండు లక్ష్మణుని పేరిమి తమ్ముని తోడుతం దగన్‌ 
మూరి రథమ్మునుండి దిగ ముందుగ సూతుడు విప్పి వాజులం 
జేరెను వృక్షమూలమును జేరి రఘూత్తము నిల్బె. బ్రాంజలిన్‌ 


అట నధిపుండు రామునకు నాత్మ సమం బగు మిత్ర వర్యుండుం 
బటుతర లుబ్దకుండు బలవంతుండు శిల్పిగ విశ్రుతుండునున్‌ 

విటపము చెంత రాఘవుని వీరుని యున్కి గుహుండు నేరి య 
చ్చట కరుదెంచె సేవకులు జ్ఞాతులు మంత్రులు వృద్ధు లుండ6గన్‌ 


కని దూరమ్మున నరుదెం 
చు నిషాద గణాధిపు గుహు సుగుణుని సౌమి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


త్రునిం గూడి రాము. డెదురే 
గెను సంరంభమ్మునం జెలంిన మోదమునన్‌ 


రాముని గౌగిలించి యనురాగము నార్తియు మీఅం బల్కె నే 
నేమి యొనర్ప నొప్పు నిట నియ్యది నీకు నయోధ్య వంటిదే 
రామ! వచింపుమా యని ధరాతల మందు లభింతురే తగం 
బ్రేముడి నే మ హాతిథి వరేణ్యులు చక్క(గ నిట్టు లరికిన్‌ 


అంత వివిధాన్నములను రుచ్యమ్ము లల్ల 
నుంచి యర్హ్యమ్ముల నొసంగి యంచితముగ 
సత్వరమ్ము పలికె నిట్లు స్వాగతమ్ము 

నీకు రాజు వీవు మహాత్మ! లోకమునకు 


భృత్యులము మేము పాలింపు ప్రీతి మీఅ 
మమ్ము భక్ష్యము లింక భోజ్యమ్ములు వర 
పయ లేహ్యములు కల వమేయ తల్ప 
ములును హయ ఖాదనమ్ములు పుణ్య చరిత! 


నుడువులు పల్క నా గుహుం డనుత్తమ రీతిని నాలకించి రా 

ముం డనియె నిట్టు లందితిమి మోదము తోడుత నర్చ లెల్లనున్‌ 
నడచుచు. గాంచ వచ్చితి ఘనంపు సఖిత్వము నెంచి మిత్రమా 

కడు ముద మయ్యె నిన్ను గన గాదిలి నొక్కుచు స్కంధయుగ్మమున్‌ 


కంటిమి యరోగము నిను భాగ్యవశమున స 
బాంధవమ్ము రాష్ట్రం బది భద్రమె కుశ 

లురె సుహృదు లల్ల నిచ్చలు పరంగునె ధన 
రాసు లింపుగం నీదు బురమున భృశము 


నే నెటు(గుదు+ బ్రీతి నీ వొనగూర్చితి 
వీని నెల్ల నిచట బాటవమున 
స్వీకరింప నేను వీని ననర్హుండ 

నయ! నిషాద రాజ! నయము నరయ 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. జింక తోలు నింకయు నార చీర లూని 
కంద ఫల మూలములు తిని కాననమ్ము 
న వర తాపసు భంగిని నడవ వలయు 
వానిగ నెబు(గుమా ధర్మ పరత నన్ను 33. 


ఉ. వేండెదు ఘోటకమ్ములకు( బ్రీతి నొసంగం దృణమ్ము నింపుగా 
వేండను నిన్ను నొండు తినిపించిన నింపుగం బూజితుండనే 
నేం డివి ప్రీతి పాత్రములు నేతకు దండ్రికి మిక్కుటమ్ముగం 
బాడిగం జూడ వాజులను బన్నుగ నేనిట నర్చితుండనే 34. 


ఆ.వె. విని గుహుండు రయమున నియమించె నరుల 
నీయ నశ్వములకు నెలమి జలము 
ఖాదనముల నెల్ల ఘనముగా నప్పుడు 
రాము నాజ్ఞ నూని ప్రేమ తోడ 35. 


తే.గీ. అంత భుజమున నుత్తరీయమ్ము నూని 
పశ్చిమంపు సంధ్యను వార్చి పన్నుగ నను 
జుండు లక్ష్మణుండు స్వయము శుద్ధ జలము 
తేర రాము డన్నమ్ముగ నారగించె 36. 


ఉ. నేల బరుండ నగ్రజుండు నెమ్మి సదారయె పాదపద్మముల్‌ 
లీలగ నంతం దా గడిగి ప్రీతిని లక్షణుం డంతం జేరి వే 
సాలము చెంత నిల్వంగ ససారథి లక్ష్మణు తోడ బల్కుచున్‌ 
మే లగు వింటితో గుహుండు మిత్రుని రామునిం గాచె శ్రద్ధతో 37. 


తే.గీ. దుఃఖుముల నెన్నండు గనని తోరపు సుఖ 
ముల నలరు యశస్విని మహాత్ముని దశరథ 
సూను ధీమంతునిం బరుండు వానిం గాంచి 
చిర మయి రజనీసతి గడచె నపు డట్లు 38. 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబదవ 


సర్గము. 
౧ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సర్గము 51. 


సీతా రాములు నిదురించు చుండ నన్నకై మేలుకొని యున్న లక్ష్మణుని గాంచి తాను వారిని 
మేల్కొని కాతు నని నిదిరింపు మనిన లక్ష్మణుం డంగీకరింపక మేల్కొని గుహునితో 


సంభాషించుట. 


అన్న కయి నిష్కపటి మే 

ల్కొన్న సుగుణు లక్ష్మణుని రఘుప్రవరు నటం 
గ్రన్నన గుహుండు గాంచి వి 

షన్న హృదయుః. డయి పలికెను జక్క(గ నిట్లున్‌ 


కనుము తండ్రి! యీ తల్పము ననువుగ నిట 
నీ కొటికయి నుంచితి నేను నిదుర పొమ్ము 
సుఖముగ నృపనందన! వరసఖ! యుచితుల 
మీ జనులు నేను శ్రమముల కెల్ల వినుము 


సుఖముల కుచితుండ వఖిలములకు నీవు 
రక్షణార్ధ మిచట రాముని కయి 

మేము రాత్రి యల్ల మేల్కొని యుందుము 
సత్తువ నిట నప్రమత్తుల మయి 


భువి నాకు లేండెద రఘు 

ప్రవరుని కన్నం బ్రియ తము(డు రాముని కన్నన్‌ 
రవికుల చంద్రా! నీ పయి 

సవినయ మొట్టిడుదు నింక సత్యము పైనన్‌ 


జగతిం గీరిని ధర్మము సద్దనమ్ము 

= ధ్‌ 
నంద వలి నన్న రామ దయా రసమ్ము 
కేవలము నిశ్చయమ్ముగ గావలె నని 
నేను భావింతు నిత్యము నెమ్మనమున 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కావున సీత తోడుత సుఖమ్ముగ నిద్దుర వోవు నా సఖున్‌ 

నే విలు నూని జ్ఞాతులును నెమ్మి సహాయులునై చెలంగంగా, 
గావంగ నిల్లు శర్వరిని గారవ మొప్పగ నిర్భయమ్ముగన్‌ 
నీవును జింత వీడి మది నిద్దుర పొమ్ము సుఖమ్ముగా నిటన్‌ 


విదితంబే వన మెల్లయు( 

గదలుచు నుండంగ మేము కానన మందుం 
జెదరము చతురంగ బలం 

బెదిరించిన సుంత యైన వీరత్వమునన్‌ 


అన విని సౌమిత్రి వచిం 

చె ననఘ! రక్షణమును దలంచి మదిని ధర్మ 
మ్మును నీ వీయ భయం బుం 

డునె మా కిట సుంత యేని డుల్లక యెదలన్‌ 


దాశరథి సీత తోడుత ధరణి యందు 
నకట శయనించు చుండగ నరయు నట్టి 
నాకు నిద్రయు నసుధారణమ్ము సుఖము 
లేని లభియింపగా దర మౌనె తలశు 


ఆజి దేవ దాన వాలిని నోడించు 
వీరవరుని జూడు దార తోడ 
దృణముల నిదురింప దేరి సుఖమ్ముగ 
ఘనుండు రాజసుతుండు గాఢముగను 


పరగిన నిష్టనున్‌ జప తపమ్ము లొనర్ప జనించెం దన్నుబో 


లు రఘువరుండు రాముండు గురుండు యశస్వియు౦ జక్రవర్తి కి 


ద్దర సుతు లందు నా దశరథప్రియ పుత్రుడు నొక్కరుండు దా 


నరుగ మనండు రాజు చిర మక్కట భూమి యనాథయా నింకన్‌ 


అఅచి యజచి ఘోరమ్ముగ నతివ లల్ల 
రలసి సొలసి యుందురు రాజ నిలయ మందు. 


10. 


11. 


12. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


దనరుచుండు నిశ్శబ్దము తప్పక యని 
తలంతు నచ్చట నిప్పుడు తథ్యముగను 


కౌసల్యయు నా జననియు 
వేసరి దుఃఖం బడర6గ భీకర రాత్రిం 
గోసల పతియుం గడచెడి 


యాస యెడంద లేదు నాకు నావంతైనన్‌ 


శత్రుఘ్నునికై బ్రతికిన 

నాత్రమ్ముగ నాదు తల్లి యవనిని నున్నం 
బుత్రు( గనక కౌసల్య ప 

విత్ర బ్రతికి యుండ దింక( బృథ్విని నకటా 


అనురాగ జ నావృతమౌ 

ఘన సుఖ విలసిత మయోధ్య కాంతుని విలయ 
మ్ము నరసి దుస్సహ శోక 

మ్మున లోక ముదావహమ్ము మునిగి నశించున్‌ 


తనయు మహాత్ముని జ్యేష్టుని 
ఘనప్రియుని గాంచకుండ, గాయమ్మున ని 
ల్పును బ్రాణమ్ముల నెబ్బం 

గి నమ్మహాత్ముండు రాజు కీర్ణ హృదయుడై 


పతి నశింప నంత భామిని కౌసల్య 
తప్పక మరణించు ధరణిం గూలి 
పిదప నాదు తల్లి సుదతి సుమిత్ర న 
శించు వారి లయము గాంచి వేగ 


అయిన దయినది యింక నాత్మజు రాముని 
రాజ్య మందు నుంచ రాక రాజు 

కోరి నట్టి కోర్కి తీరకుండను నాదు 

తండ్రి వే నశించు. దథ్యముగను 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ర 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


వార లెల్ల సిద్ధార్థులు మూరియాస 
మయమున నిలిచి తండ్రికి మానవేంద్రు 
న కటం బ్రేత కార్యమ్ము లొనర్చి నట్టి 

ల 
వారు సద్భక్తి నా పార వరులు దలశు 


చక్కటి కూడళ్ల జక్కంగం గూర్చిన రాజమార్గముల హర్మ్యవరములను 
వేశ్యాంగనల హయ వేదండ రథ సంకులమ్ముల ఘన తూర్య రావములను 
సర్వ కల్యాణ సుసంపన్న మానంద పుష్ట జ నావలి పూరితమ్ము 

నారామ సోద్యాన వార భాసితము సమాజోత్సవ చయ విభ్రాజితమ్ము 
పుర మయోధ్య పరగు బూర్ల మోదమ్మున 

నోజ నాదు తండ్రి రాజధాని 

జనులు సుఖము లరసి సంచరింపం గలరు 


సంతతమ్ము నింక వింతగాను 


జీవించున నా జనకుండు 

వే వన వాసమ్ము సేసి వెడలిన బురికిన్‌ 
భూవరుం గాంచ6గ నగునే 

పావను వ్రత దీక్షుని నటం బన్నుగ మాకున్‌ 


సదమ లాత్ము( డన్న సత్యప్రతిజ్ఞుని 
వ 

తోడం బూర్తి సేసి తూరమా య 

రణ్య వాసమును బురమ్ము ప్రవేశింప 

నగునె మాక యోధ్య కలరి కరము 


విలపించు చుండ నివ్విధ 

ము లక్ష్మణుండు ఘన దుఃఖ పూర్ణుం డచటం 
గలవర మంది మహాత్ము(డు 

తెలవాటణిను రాత్రి గడచి తెలియకె వింతన్‌ 


జనహితము గోరు లక్ష్మణుం 

డు నరేంద్ర సుతుడు నిజము నుడువం గడు బ్రీతిన్‌ 
వనరి గుహుం డశ్రువులు రా 

ల్పెను జ్వర పీడిత కరివలె( జింతాత్ముండై 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


యొకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 52. 


గుహుడు నావలో సీతారామలక్ష్మణులను గంగా నదిని దాటించుట, రాముండు తండ్రిని 
సేవించుటకునై సుమంత్రుని దిరిగి పంపుట, సీతా దేవి జాహ్నవి మధ్య కరుగ నర్చించుట. 


కం. నిసి యేంగి తెల్లవాజంగ 
వసుధా తలమున యశస్వి, భ్రాత శుభాంకున్‌, 
విసృతోరుండు రాము డరయు 
చు సుమిత్రా సుతుని బల్కె సురుచిర మిట్లున్‌ f: 


చం. రవి యుదయించు కాల మిది రమ్యపు రాతిరి యే(గె( నల్ల నై 
న విహగ మీ పికం బిట ఘనమ్ముగం గూతలు కూయు చుండగా 
జెవులకు నింపుగా నెమలి చిత్రముగా ధ్వని జేసెనే వనిన్‌ 
ప్రవిమల గంగ నంబుధికి. బాజుడు దానిని దాటంగా వలెన్‌ 2. 


కం. మిత్రుల కానంద మొసంగ 
నాత్రము గలవాండు విని మహాత్ముండా సౌ 
మిత్రి సుమంత్రుని గుహు నా 
మిత్రు ననిపి సోదరుని సమీపము సేరెన్‌ 3. 


ఆ.వె. స్థపతి యాలకించి సమ్మదమున రామ 
వచనములను బిలిచి సచివుల నట 
దూర్ణ మతండు వారి తోడ నివ్విధముగం 
బలికె నంచితముగ భాషణములు 4. 


నావికుని( గూడి శుభమైన నావను ధృఢ 
మైన దాని దాంటింప వీలైన దాని 

దెచ్చి శిఘ్రంబ నిల్పుండు తీర మందు 
యుక్త వాహన మీతని నుత్తరింప 


ఆలకించి విభుని యాజ్ఞ నమాత్యులు 
తెచ్చి నావ నంత. దీర మందు 

నిల్పి సురుచిరమును దెల్పిరి గుహునకు 
సిద్ధ మంచు బడవ స్నేహ మలర 


అంత గుహుండు రాము+ గని ప్రాంజలి బల్కెను దేవ! తీరపుం 
జెంతను నిల్బె నావ నరశేఖర! యింకను నాన తిమ్ము ని 
శ్చింత నిలింప పుత్ర నిభ! సేయున దెయ్యది సువ్రతా! యుద 
ధ్యంతిక మేశగు గంగ నిక నార్య! తరింపంగ నావ నెక్కుమా 


ఆ.వె. 


తే.గీ. 


పల్కె గుహుని తోడ వచనమ్ములను మహా 
తేజు. డంత నిట్లు భాజనముగ 

రాము డలరుచు( గృత కాము(డ నైతి నీ 
చేత నెక్కెదు( దరి శిఘ్రముగను 


కట్టి యమ్ముల పొదులను ఖడ్గములు ధ 
రించి యా ధనుర్ధరులు సమంచితముగ 
రాఘవులు సీత తోడుత రమ్య నదిని 
గంగ జేరం(గం జనిరి యభంగ భంగ 


సారథి సుమంత్రుడు కదిసి 

యా రాముని నడిగె నిట్టు లతి వినయుండై 
గౌరవమున నే నింకను 

నో రఘువర నేమి సేయ నొప్పునొ చెపుండీ 


కుడి చేతి నిడి భుజమ్మున( 
గడు ప్రీతిని దాశరథి యింకం జను సుమంత్రా! 
పుడమి విభుని చెంతకు గడు 


10. 


11. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


వడి భద్రమ్ముగ నరయుమ పార్టుని ననియెన్‌ 


ఇంత దనుకం జేసిన యది 

యంతయు, జాలును సుమంత్ర! యరుగు మరలి నే 
నెంతును గాలినడకను జ 

రింతు రథము వీడి వనిని లీలా కేళిన్‌ 


వెడల ననుజ్ఞ నీయం గని వేంగుచు సారథి యంతరంగ మం 
దడలుచు నా నరర్షభుని నా రఘువంశ వరేణ్యుతో ననెం 
బుడమిని నేరి కేని యిది పూర్వము కల్లెనె కాంచ నక్కటా 
పడతియు నీవు దమ్ము(డును వచ్చిరి కానకుం బ్రాకృ తాభులై 


బ్రహ్మచర్యమునను వేదపఠనమున బు 
జుత్వమున మృదుత్వమ్మునం జోద్యముగను 
ఫల మలవడదె రఘువీర! వ్యసన మిట్లు 

మీ రరయగ విదిత మయ్యె భారముగను 


తనరి ముల్లోకముల జయించిన లబించు 
గతిని, బడయం గలవు వీర! ఖ్యాతి తోడ 
భార్య నింక ననుజు గూడి వనము నందు 
రాఘవ వసింపః జక్క(గ వ్రతము నూని 


హతులము మేము రాఘవ నిరాశుల మైతిమి నీవు వీడంగా 
సతి కిక నిప్పు కైకకు వశంబయి పాపిని కివ్విధమ్మునం 


బతితుల మింక దుఃఖముల( బల్కుచు నిట్లు సుమంత్రు. డేడ్చెం గాం 


చి తరల నంత దూరము నృశేఖరు. డా రఘు రాము. డత్తటిన్‌ 


తుడిచికొని తన కన్నీటి. దోయము గొని 

శుచి యయిన సుమంత్రునిం గాంచి సుగుణ ధాము౦ 
డు రఘురాముండు పల్కెను దిరిగి యనున 
యముగ సముచిత వాక్కులు సుమధురముగ 


కనము నీ వంటి మిత్రు నిక్వాకులకు సు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


కం. 


మంత్ర! చేయుము చక్కంగ మనుజ నాధథుం 
డెట్లు నా కయి చింతింప కెడంద నుండు 
నవ్విధముగ నగరి కేగి యంచితముగ 


వగపునం గ్రుంగిన వృద్ధుని 

జగతీపతి గామ భావ చకితుం గన నే 

విగ తానందుండనై భృశ 

ముగ బల్కుచు నుంటి నిట్లు మూరి సుమంత్రా! 


కైకకు జేయం బ్రియమ్మును 

నీ కే యాజ్ఞ నిడిన ధరణీపతి దానిన్‌ 
వీ(కను శంకింపకయే 

యే కార్యం బైనం జేయు మెన్నం డైనన్‌ 


పను లన్నిట నడ్రంకుల 
నే 
మనమ్ముల సహింప రయ్య! మనుజాధిపతుల్‌ 
ఘనముగ నివ్విధముగ భూ 
మిని బాలింతురు సుమంత్ర! మిన్నగ వినుమా 


ఎవ్విధి దా దుఃఖమ్మున 

నొవ్వండ నరేంద్రు. డా ఘనుండు నప్రియ మిం 
కెవ్విధి నందండొ యెజింగి 

యవ్విధి. జేయుమ సుమంత్ర! యడరుచు నెపుడున్‌ 


నతులిడి నా మాటలుగా. 
బతికి జితేంద్రియునకు నదవద లౌెటు(గని యా 
యతి వృద్దున కార్యునకు వి 
wm 
నత బల్కుమ యీ మృదు వచనములను సూతా! 


వీడితి నే నయోధ్య నని వేగను మైథిలి లక్షణుండునుం 

గూడం దలంప రవ్విధిని ఘోర వనమ్మున నుంటి మంచుమే 
మేండుల నైదు తొమ్మిదుల నింపుగ నచ్చటం బూర్తి సేయంగాం 
బాడిగ మమ్ము గాంచ నగు బన్నుగ వచ్చిన మే మయోధ్యకున్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


నరనాథుం గని పల్కి యిట్టులు దగన్‌ నా మాత నన్యాంబలం 
దరుణిం గైకను దిర్గి తిర్గి సుఖ భద్రశ్రేణి వాటిల్లెనా 
ధర మీకంచును నడ్డి తెల్పుము సుమంత్రా! తల్లి కౌసల్యకున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


ధరణీజాతయు నేను లక్ష్మణుండు పాదద్వంద్వముం గొల్చుటల్‌ 


చెప్పు మింకను రాజుతో శీఘ్ర తరము 
భరతు రప్పించి యింపుగ వాని నింక 
నిల్పు మను రాజ్య పదమున నెమ్మి తోడ 
దాను గోరిన యట్టులం దథ్యముగను 


యౌవరాజ్య మందు నాత్మజు భరతుని 
నిల్ప( గౌగిలింత సల్పి నెమ్మి 

నాదు వలని వగపు మేదినీశ నిను బా 
ధింప నేర దింక ధీర చిత్త! 


చెప్పుము భరతుని తోడను 

నప్పను గను నట్లు మాత లందటి నిరతం 
బొప్పుగ వీక్షింపు మనుచు 

దప్పక యనురాగ మడరం దనయుని యట్లన్‌ 


కైకేయి సుమిత్రా సతి 

నీ కెట్లు విశేష గతిని నెగడుదు రట్లే 

యా కాసల్యయు౦ జక్కంగ 

నీకును నా జనని హెచ్చు నిక్కం బెంచన్‌ 


వేచు చున్న దిచటః బ్రీతితో యౌవ రా 
జ్యమ్ము నీ కొటకయి జనకు కాంక్ష 


నుభయ లోకములను శుభములు సుఖముల 


నందు నట్లు తండ్రి ననుజ! చూడు 


పో ననిపిన రాముం డన 


దానా వచనముల నెల్ల దాపం బడరన్‌ 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


ఆ.వె. 


చం. 


ధ్యానమ్మున విని యత్యభి 
మానముతో సారథి యనె మాటల నిట్లున్‌ 


భయము వీడి స్నేహ భరమున నెవ్వి నే 
నిట పలుకుదు నిట్టి యీపలుకుల 
నాలకించి వాని నరసి భక్తుని పల్కు 
లన క్షమింపం దగుదువయ! నరవర! 


32. 


పురమున కెట్లు నేగుదును బూరుష పుంగవ నీవు లేనిచోం 
బర6గుదుం బుత్ర హీనమున భాధ దపించెడి మాత భంగినిన్‌ 
నరులును రాము డుండ మును నన్నరదమ్మునం గాంచి కూడి యా 
పురమును నేడు గాంచి నను బోరున నేడ్తురు రామహీనతన్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


శూన్యపు రథమ్ము వీక్షించి చోద్యముగను 
నగర రాజం బగు నింక దైన్యంపు( బురము 
వీర వరుండు హతము గాంగ దారుణముగ 
సారథి యొకండు మిగిలిన సైన్యము వలె 


దూరమ్మున వసియించిన 

నో రామా! నీవు తల్చి యున్నటు లెదురం 
బౌరవరు లెల్లరు నిరా 

హారమ యుందురు కలంతల నంది యెడందలన్‌ 


చూచితి వీ వటనీ కై 

వేచిన శోకార్తుల ఘన విక్షోభము నే 

నే చన నిను వీడి పురికి 

దూంచయట శక్యంబె వారి దుఃఖము నింకన్‌ 


నీ వివాసమున వనికి నేంగు నప్పుడు 
జనుల రోదనముల ధ్వనులు వినవె 
యార్త నాదము లవి యరయ నన్నొక్కనిం 
దేరున శత గుణములౌ రవములు 


34. 


35. 


36. 


37. 


ఆ.వె. 


తే.గీ. 


మేనమామ యింట నేను దింపితి నీదు 
తనయు నంచు దేవి! తల్లడిల్ల 

కు మని పలుక నగునె భ్రమియింపం బాడియె 
యెటు(గ కుంటి సుంత యని యకట 


వచనముల నివ్విధమ్ముగం బలుక నేర 
నకట సత్య దూరమ్ముల ననుచితముగ 
నైన నప్రియపు నిజము లేని యెట్లు 
పలుక నేర్తు సంకట మయ్యె గలంత రేంగె 


38. 


39. 


ఏ నదలించినన్‌ హయము లెప్పుడు నీవును నీదు బంధులున్‌ 
యానము నందు నిల్వగం బ్రయాణము సేయుచు నుండ నేం డహో 
కానక నిన్ను దేరున సుఖమ్ముగ లాగునె సమ్మతింపుమా 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


యేనును వీడి నిన్ను బుర మేంగ నశక్యు(డ వత్తు. గానకున్‌ 


అడిగిన నను వీడినచో 

వడి నిచట నరదము తోడ వహ్ని. బ్రవేశిం 
చెడి వాని నౌదుం దత్‌క్షణ 

మడరి విడిచి నంతనె వినుమా నర వర్యా! 


వనమున నుండును విఘ్నము 

లొనరింప వ్రతముల వాని నుండి రథమునన్‌ 
ఘన సత్వములను బాధిం 

తును రాఘవ! యుద్యమించి తూర్ణము ధృతినిన్‌ 


నీ వలన లభించె నీ వర సారథ్య 

మడరి నాకు రామ! యడవి కేగ 
నీ వలన లభింప నీ వనవాసము 
కోరుదు రఘువీర గారవమున 


చెంత నుండంగ నీ కిట నంతరంగ 
మందు వాంఛింతు రాఘవ! విందనంగం 
జెంత నుండుమ నా కని సంతసమున 


40. 


41. 


42. 


43. 


44. 


కం. 


కం. 


తే.గీ. 


నీవు నుడువంగ గోరుదు నెమ్మి నేను 


వనవాసి వైన నీ కిట 

కను మీ గుజ్జములు సేయు గమనీయముగా. 
వనమున సేవలు పరమ గ 

తినిం బొందం గలవు సుమీ తుదినిం గాకుత్మా 


సేవలు నీకుః జేయుదును శీర్ణము వంచి యరణ్య వాసినై 
నే వసియింప నొల్ల నది నిర్భర లోకమునా యయోధ్యయౌ 
భావన సేయ నిన్ను విడి వాసవు పట్టణ మందు. బాపితా 
నేవిధి- జేరడో యటుల నేం జొరం జాల నయోధ్య రాఘవా! 


వన వాసాంతమ్మున స్యం 
దనమున+ జేర్తును మనోరథం బిదె నాకున్‌ 
నిను నగవరం బయోధ్యకు 
నినకుల రత్నంబ తిరిగి యలమి సెలంగన్‌ 


క్షణ మాత్రంబ చతుర్దశ 
గణ వర్షము లుండ నీవు కానన మందున్‌ 
గణియింప(గ వందేం డగు 

గుణనిధి! లేకున్న నీవు ఘోర తరములై 


భృత్యానుకంప! తగునే 

నిత్యము భర్త సుత గతిని నిల్చిన నన్నున్‌ 
భృత్యుని విడువ(గ నర్హపుం 

గృత్యమె భక్తుని నిజ విధి కృత్యుని రామా! 


మటీమటీ బహు విధముల. దా 

నటిముటణి దీనముగ నిట్లు యాచింపంగం 

దజిచు సుమంత్రుడు సారథి 

యజఖజచుచు భృత్యానుకంపి యనె రాము. డిటుల్‌ 


స్వామి భక్తిపరాయణ! చక్కని దగు 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


నీదు నా మీది భక్తిని నే నెబుగుదు 
నిన్నిచట నుండి నగరికిం గ్రన్నన నను 
పుటకు( గారణము వచింతు. ద్రుటిని వినుము 


నిన్ను నయోధ్యయం దరసి నెమ్మిని నమ్ము సుమంత్ర! కైకనా 
చిన్నమ రాముం డేగె నని శీఘ్రమ కానకు నంచు నచ్చటం 
బన్నుగ సంతసించు నృపు భర్తను నమ్మును సత్యవాదిగా 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నెన్న(డు శంక నుంచదు నిజేశుని ధార్మికు పైన నింతయున్‌ 


ఇది యగు( బ్రథమంపు టిచ్చ నా పిన్నమ్మ 
భరతు. డేలు చుండ. బడసి రాజ్య 

మును ముదమ్ము నంది పూర్ణముగ( జరింప 
వలయు నా యయోధ్య నెలత కైక 


ఎవరి కెవరి కేమి వచింప నే నుడివితి 

న యవి వారి వారి కటుల నుచిత రీతి, 
జెప్పుమ రథముతో నేగి యప్పురికిం బ 
తికిని నాకుం బ్రియము నీయ దృఢపు మతిని 


ఊటడించి యిట్టు లొప్పుగం బల్కి ప 
ల్మటు సుమంత్రు తోడ మాన్సి వగపు 
గుహుని గాంచి పలికె సహ కారణంబు ధై 


ర్యముగ వచనములను రాము డిట్లు 


జను లుండిన యీ గహనము 

న నుండ యుక్తమ్ము కాదు నాకు గుహా! చ 
క్కని యాశ్రమమున నివసిం 

ప నగును గర్తవ్య మట్టి పనినిం గనుమా 


తాపసుల నియమము నూని తండ్రి హితము 
గోరి గుహ! నేను సీతను గూడి లక్ష్మ 

ణుని సహితముగను జడలు దనర నేంగు 
వా(డ మజ్జిపాలను దేరం బనుపు మయ్య 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


రాజ సూను కొజికు నోజం దెచ్చె గుహుండు 
పాల తోడ నంత మేలుగాను 

రాముడు జడం దనకు లక్ష్మణునకుం దీర్చె 
సుందరమ్ముగ నటం జోద్య మలర 


నరశార్దూలుండు దీర్ణబాహువు జటానంద స్వరూపుండు కా 
నరవిందాక్షుండు చీర వస్త్రములు హృద్యమ్ముల్‌ జటా జూటముల్‌ 
పరంగన్‌ వెల్లిరి యన్నదమ్ములు పరివ్రా జాభ సందీప్తులై 


పురుష వ్యాఘ్రులు రామలక్ష్మణులు నంభోజాక్షు లచ్చోటునన్‌ 


ఘన వానప్రస్థమ్మును 
ననుజునితోం గూడి రాము డవలంబింపం 
గ నిలిచి వ్రతమ్ము నూని గు 


హుని సఖునిం గాంచి పల్కె యుక్తపు బలుకుల్‌ 


బల కోశమ్ములు దుర్గ 

మ్ములు దేశము లప్రమత్తముగ( గన వలయుం 
గలవరము లేక కష్ట 

మ్ములు పెక్కులు గావ మూరి భూతలము గుహా! 


గుహుని నంత వీడుకొలిపి యిక్ష్వాకు నం 
దనుండు దార యింక. దమ్ముని సహి 
తమ్ము కలంత లేక తరలె శీఘ్రమ్ముగ 
రాము డుత్సహించి రమ్యముగను 


తటమునం గాంచి నావ గుణధాముండు రాముండు శీఘ్రుగామినిం 
ద్రుటి నట దాట గంగ మది లోన దలంచి వచించెం గాంచి య 
చ్చటం దన తమ్ము నివ్విధము చక్కంగ లక్ష్మణ! నావ నెక్కుమా 
దిటవుగ బట్టి నావ జగతీ సుత సీతయు నెక్క నిల్పుమా 


అన్న యానతి విని క్రన్నన వ్యతిరేక 
మెంచక మును ముందు నంచితముగ 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పీత నావ నెక్కం జేసి పిదప నెక్కె( 
దాను లక్ష్మణుండు తరణి మీఆి 


లక్ష్కణాగ్రజుండు రాముండు తేజస్వి 
యెక్కె నావ నంత నెలమి గుహుని 
భటుల గాంచి నడుపం బడవను రయముగ 


బ్రోత్సహించె నలరి యుత్సహించి 


అనువుగ నంతటన్‌ నిజ హితార్థము సేసె జపమ్ము నెక్కి నా 
వను రఘురాము+ డింపుగను బ్రాహ్మణ రాజ కులానుసారమే 
జనవిభుం డాచమించె దగ శాస్త్ర విధమ్ముగ నానదీ లలా 
మను నుతియించె లక్ష్మణుని మానిని సీతను గూడి భక్తినిన్‌ 


అనుమతి నొసంగి సారథి కంత గుహుని 
బలముతోం జాగంగ ననిపి పడవ లోన 
నిలిచి చక్కంగ నా నావికుల కొసంగె 
నాజ్ఞ నడుపంగ నావను విజ్ఞవరుండు 


అట్లుం బురికొ ల్పం బడి నావ యంత కర్ణ 
ధారుల బలము తెడ్డుల దార్జ్యమునను 
వేగవంతమై శీఘ్రమ యేంి దాంటె 


జలముల నడరి యప్పుడు స్యందన మన 


నదికి నడుమున కే(గంగ సుదతి సీత 

విమల శిల భాగీరథి విమల తోయ 

మునకు నంజలి ఘటియించి వినయ మెస6గ 
బలికె నివ్విధముగ భక్తి భాషణములు 


దశరధు రాజు నాజ్ఞం దల దాల్చి యితండు సుతుండు గంగ! దే 
వి! శుభద! నీదు రక్షణ నభీతి వనమ్మున నుండగా జతు 
ర్దశే సమ లేంగు చుండెను సదార సహానుజు(డై గతింపంగా 
భృశముగ గొల్లు మమ్మ నిను వేగమ వచ్చి ఫలింపం గోరికల్‌ 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మూడు మార్గమ్ములం జరించు పుణ్య నదివి 
బ్రహ్మ లోకమ్ము కంటివి పరమ పూజ్య! 
వనధి రాజున కింపుగ భార్య వైతి 

విజ్ఞగము నందుం గన్సడ వెలసి తీవు 


అట్టి నదీ మతల్లి యమరాపగ నీకు నమస్కరింతు నే 
నెట్టి విపత్తులం గనక యీ రఘునాథుండు తిగ్గి వచ్చినన్‌ 
నెట్టన నిత్తు వే యిడల నేత్రము లన్నము లింక భక్ష్యముల్‌ 


పట్టము నంద రాజుగను బ్రాహ్మణ కోటికి నీవు మోదిలన్‌ 


పురికి దిరిగి వచ్చి సుర నిండిన ఘట స 
హస్రముల నొస(గియు నార్య! మాంస 
భోజనమ్ము నిచ్చి పూజలు శుద్ధినిం 
జేయుదాన నీకు శ్రేయముగను 


తీరమున నుందు రమరులు 

వారిని దీర్మముల నింకంబన్నుగ గుడులన్‌ 
వారక గొల్తును మీటి న 

పారపు భక్తి మన మందు బావన గంగా! 


అనఘా! గంగా! రాముని 

ననఘుని నా తోడను మణి యనుజుని తోడన్‌ 
వన వాసము సేసి యయో 

ధ్యను శుభముగ జేర నిమ్ము దయతో దేవీ! 


అట్లు గంగ తోడ నా యనిందిత సీత 
ప్రాజ్ఞ పలుకు చుండ బన్నుగ నట 
దక్షిణ తటి నంత సక్షేమము ముదము 
సెల(గ క్షిప్రముగను జేరి రపుడు 


తీర మంతం జేరి యా రాముండు నరర్ష 
భుండు వీడి నావ భూజయు నను 
జుండు తనకు వెంట నుండ తరలం జాగ 


71. 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


శత్రుమర్ష్దనుండు సంతసమున 


పలికె నట సుమిత్రానంద వర్దను గని 
రాఘవు(డు మహాబాహుండు రాము డంత 
రక్ష ణారము లక్ష్మణ రమ్య గతిని 

(a) 
నిలుము నరు లున్న లేకున్న వలను తోడ 


నరులు లేని వనిని( గర మవశ్యము రక్ష 
ణమ్ము ముందు నీవు నడవ వలయు 
లక్ష్మణ! వెనుకను ధరా తనయ యనుగ 
మించి నిన్ను నడచు నంచితముగ 


వెనుక నేను నడతు(దనరి నిన్నును సీత 
నెలమి కాచు చుండి యివ్విధముగ 
లక్ష్మణ యొక రొకరి రక్షించి కొనుచును 
జాగ వలయును బురుషర్షభ! యింక 


ఇంత వటికు నెదుర్కొన మింత యేని 
యెట్టి పనిని సుకర మయ్యె నింక6 గాంచు 
పీత వనవాసమున( గల్గు యాతనలను 


దుఃఖముల నెల్ల మును ముందు దోరముగను 


నష్ట మైన యట్టి నరుల సందడి హీన 

ములయి నట్టి పొలము లాలయములు 
నెత్తు పల్లము లవి యెల్ల నమరు నట్టి 
వనము కదియు నిపుడు మనల నింక 


విని రాముని మాటల నా 


యనుజుండు లక్ష్మణుండు వేగ యరిగెను ముందున్‌ 


జనకాత్మజ నడవ(గవె 


నను రాముడు భార్యకు వెనుకను జనం జాగెన్‌ 


ఆవలి తటి కేగు వణకు 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


84. 


నావ సుమంత్రుం డరసి కన నశక్యుండై 
యా వర వీరుని దూరపు 
భావమునం గుములుచు విడిచె భాష్పములు వ్యథన్‌ 


ఆ.వె. లోకపాల సదృశ రూప తేజుండు దాటి 
యా మహా నదిని మహాత్ము( డంత 
గ్రమముగ వరదుండు కదిసెను సస్య స 
మృద్ద వత్స భూమి మేటి పుడమి 85. 


తే.గీ. ఆకలిని నున్న రాఘవు లంత నల్ల 
దుప్పి దుప్పిని మనుబోతు దొడ్డ కిటిని 
నాల్లిటిని జంపి తీసి నాణ్యపు టెజచిని 
జేరిరి మునిమాపున నిల్వ జెట్టు నీడ 86. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


రండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 53, 


కైకేయిచే( గౌసల్యాదుల కాపదలను శంకించి రాముండు లక్ష్మణుని దిరిగి యయోధ్యకు వెడల 
మనగ లక్ష్మణుం డన్నను వీడి యుండ లేని తన బలహీనతను జాటం దనతో నరణ్యమున 
నుండుట కంగీకరించుట. 


కం. ముద మొసంగు వార లందున్‌ 
మొదట గణింప(బడు వాడు భూజపు మొదటం 
గదిసి దినాంతపు సంధ్యను 
జదివి పలికె రాము డనుజుం జక్కగం గనుచున్‌ 1. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


జనపదములకుం జివరను సుమంత్రుడు లేని 
మొదటి రాత్రి సుమ్మి యిది మనల క 
యినను గలవరపడ కీవు లక్ష్మణ! మటి 
యంతరంగ మందు జింత దగదు 


నేటి నుండి నిశల బాటవముగం గావ 
వలయు వీడి నిద్ర భద్ర సుఖము 
లవనిజకు నలవడు నవరజ! యింపుగ 
మన వలన నిట ననుమాన మేల 


కడపెదము నిశీధి, దడయక యెట్లెనం 
బుడమిని శయనించి యడరి మనము 
స్వయముగం గొనితెచ్చి చక్కనివి యనుజ! 
లక్ష్మణ! యింక నిచట లలితముగను 


శయనింప నర్హుండే సుఖ 

శయనమ్ముల రాఘవుండు శయనించెను వ 

ట్టి యవనిపై గట వీక్షిం 

చి యనుజు లక్ష్మణు బలికె రుచిర భాషణముల్‌ 


ధృవ మిది లక్ష్మణా! యచటం దీరని దుఃఖముతోం బరుండు నా 
నృవరుండు తీరం గోరిక యనేక విధమ్ముల హర్ష మందు, గై 

క వరము లిట్లు దా బడసి కాంతుని నక్కట రాజ్య కారణ 

మ్ము వదలునే కుమారుడు నమోఘుండు రా భరతుండు మన్స్మినిన్‌ 


నన్నును వీడి యనాథుండు 

నిన్నరపతి వృద్ధుం డింక నేమి యొనర్చున్‌ 
మిన్నగం గైకకు కామా 

పన్నుం డయ్యెను గడింది వశ మయ్యె గటా 


ఈ యుపద్రవమ్ము రాయని మతి విభ్ర 
మమ్ము గాంచ6 దలతు'. జుమ్ము కామ 
మడరు మిక్కుటముగ నర్ధ ధర్మము లందు 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సంతతమ్మ యంచు సత్యముగను 


కలరే లక్ష్మణ! తండ్రులు 

లలనకునై వినయుని వదల(గ నిజ తనయున్‌ 
వెలయక యున్న, జదువునా 

వల నున్న సుతులును గలరె వసుధను వెతకన్‌ 


అతివను గూడి యా భరతుం డచ్చటం గోసల రాజ్య నాథుడై 
యతుల సుఖమ్ము లెల్ల ననయమ్ము సెలంగ సుఖించు నింపుగం 
బతి యగు నొక్కరుం డచటః బ్రాయము దండ్రికి మీఅ నే/గ నీ 

గతి వని కేను లక్ష్మణ! వికారము లేక రమించు రాజ్యమున్‌ 


అర్థ ధర్మములను ద్యజియించి కామము 
నొక్కటిని గ్రహింప నుర్వి నిట్లు 

నెల్లరకు నలవడు నిక్కట్లు రాజు ద 
శరథధు చందమునను సత్వరమ్ము 


తలంచెద సౌమ్య యా దశరథ క్షయ మింక నరణ్య వాసమే 
చెల(గ(గ నాది రాజ్యమును జేకొన నా భరతుండు క్షిప్రముం 
గులుకుచు కైక మిక్కుటము ఘోరముగా జననీ ద్వయమ్మునుం 
గలవర పోవ జేయు నటం గల్మి మదమ్మునం బో మదర్థమై 


దేవి యా సుమిత్ర నావలన నచట 

బాధ లంద దగదు బయలుదేజు 

మింక నయోధ్యకు వడి నింపుగ లక్ష్మణ! 
యుదయ మిచట నుండి యుచిత మదియె 


సీత్రం గూడి నేన ప్రీతిని దండకా 
వనికి నేగు వాడడం దనర వలయు 
నీవ దిక్కుగ జననికి నింక గౌసల్య 
కచట దిక్కు లేని కాంత కెలమి 


ద్వేష మూని యన్యాయము దేవి కచట 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


జనని కౌసల్య కొనరించుం దనరి నీచ 
కర్మము లొనరించెడు కైక కనుక ధర్మ 
విదుని భరతు నీడ నునుపు పేర్మిం జూడ 


మున్ను మేను లెందేనియు( గన్న తల్లు 
ల కిడె నేమొ వెతలు సుతుల విడదీసి 
నాదు తల్లియె సౌమిత్రి! యా దురితము 
నేం డొసంగె నీ దుఃఖమ్ము నిక్కముగను 


పెంచె నన్ను మాత మించిన కష్టమ్ము 
తోం జిరమ్ము నకట తూర్ణము ఫల 
మందు కాల మందు నందక కోల్పోయె 
నిట్లు నన్ను వింత నేమి యందు 


ఏ నసంగితి నంబకు నను 
జా! నిర్భర శోక మిట్టు లకటా భువిలో 
నే నారియు నను బోలెడు 


వానిని సుతునిం గన రాదు వ్యర్థునిః జుమ్మీ 


విని యీవాక్యం బచ్చటః 


గని శుకమును గోరువంక కజవుమ రిపు కా 


లిని నన నది కర మిష్ట మ 


గును మాతకు నన్ను మించి కూర్మిం జూపన్‌ 


అలమటం గుమిలెడు నమ్మకు నించుక 
యేని చేయ లేని యీ కుమారు 

డేల యల్పభాగ్య హీన నందన కాంత 
కేమి ఫలము కలుగు నెంచ ననుజ! 


మాత నిదురించు నను వీడి వీత భాగ్య 
దుఃఖ సాగరమున మున్లి తోరముగను 
శోక సంతప్త కౌసల్య చోద్యముగను 

నగర వర మయోధ్య నకట వగచు చుండి 


20. 


21. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఒక్కండ నే నయోధ్య మలటిీ యుర్విని నెల్లను లక్ష్మణా! ధృతిం 
జక్కని బాణ సంతతినిం జాలుదు( బొందంగ రోష మందినం 
దక్కుదు నే నకారణమ దాల్చుట వీర్య మధర్మ మంచు బో 
యొక్క దలంప నాసనము నెంచి యధర్మ సులోక భీతులన్‌ 


విలపించి యిటుల నన్య 

మ్ముల జాలిగ రాము. డశ్రు పూరిత నయన 
మమ్ముల గూర్చుండెను రాతిరి 

పలుకులు విరమించి విజన వనమున నంతన్‌ 


ఆరిన యనలము వోలె న 
హో రయ మెల్లను నుడిగిన యుదధి విధమునన్‌ 
మూరి విలపించు రాముని 


నారసి సౌమిత్రి యిట్టు లాశ్వాసించెన్‌ 


తప్పక నేం డయోధ్య వర ధన్వుల శ్రేష్ట! ప్రభా విీహీనమౌ 

నప్పురి యే నీ విటుల నబ్దిజ హీన నిశీథినీ గతిం 

జొప్పడం దాప మిప్పగిది శోకమునన్‌ వచియింప నిట్లు నీ 
కొప్పునె నేను జానకియు నూనుదు మార్తిని మిక్కుటమ్ముగన్‌ 


ఒక ముహూర్త మైన నుండ లే మసువుల 
నిన్ను వీడి నంత నేను సీత 

యేని నీటి నుండి మీనములను నెట్ట 
బ్రతుక లేని పగిది రాఘవేంద్ర! 


స్వర్గము నయిన మటి శత్రుఘ్న వైనసు 
మిత్ర నైన నేను శత్రు దమన! 

చూడ నిచ్చ గింప వీడి రాఘవ! నిన్ను 
తండ్రి నయిన జూడ దలథయ నేండు 


అల నా ధర్మప్రియు లుభ 
యు లరసి కూరొ నిన నేల కుపకంఠమునన్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


వెలయ,;గ జేసిన శయ్య, గ 
దలిరి వటము చెంత కంత దరుణము మించన్‌ 


కం. విని లక్ష్మణు శుభ పుష్కల 
ఘన వాక్యము లనుమతించె( గానన వాస 
మ్మును ధర్మ మూని చివరకు 
మనమున నెంచె సమ లెల్ల మసల ననుజుతో 29. 


కం. విజనం బైన వనమ్మున 
సుజనద్వయ రాఘవులకుం జొ ప్పడదు భయ 
మ్ము( జిడిముడి యేని సానువు 
లం జరించెడి సింగపు జత రమణ బలులకున్‌ 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 54. 


సీతా రామ లక్ష్మణు లా రాత్రి యా మహా వృక్షము చెంత గడపి సూరో శదయము కాంగ నట నుండి 
కదలి గంగా యమునా సంగమ ప్రాంతమున మహర్షి భరద్వాజుని యాశ్రమము చేరుట, రాముండు 
తగిన నివాస స్థలమును జెప్పు. డనిన ముని జిత్రకూటమున నుండు డనుట. 


కం. వారా వర వృక్షమ్మున 
నా రాత్రి శివమ్ము( గడపి యడర(గ నా ధ్వాం 
తారాతి తెల్లవాజంగ 


దీరి యచట నుండి బయలుదేటీరి ప్రీతిన్‌ 1. 


చం. కదిసి యశస్సు లద్భుతపు( గానన మెన్నండు చూడ నట్టివౌ 
పదిలపు భూమి భాగముల బన్నుగం గాంచు చనేక దేశముల్‌ 2. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


హృదికి ముదం బొసంగునవి యెక్కడ గంగను జేరు నాయమీ 
నది యట కే(గ నెంచి రఘునందను లంత ససీత యేంగుచున్‌ 


క్రమముగ జూచుచు వివిదము 
ల మానులను రాముడు గని లక్ష్మణు దివ సాం 
తము కాగ బల్కె నిటుల 

ల 
సుమిత్ర పుత్రకుని తోడ సురుచిర రీతిన్‌ 


చేరువన( బ్రయాగ కచటం జిత్రపుం బొగ 
కంబ మగ్ని పతాకము నంబరమ్ము 

నంటు చుండెం గను మునీంద్రు నాశ్రమమ్ము 
చేరువున నుండు నట్టు లెంచెదను నేను 


గంగా యమునా తటినీ 

సంగమము జేరితి మని సంభావింతున్‌ 
సంగతి జెలంగె నాదము 

భంగావృత వారి వారి భండన మందున్‌ 


వన్యములు గొని జీవించు వారి చేత 
ఖండితమ్ములై పడి యున్న కాష్టములను 
గాంతు మింకను వివిధవృక్షముల నెలమి 
యా భరద్వాజు నాశ్రమ మందు వెలయ 


కదియ(గ రవి పశ్చిమమును 

విదిత ధనుర్ణరులు యమున విన్నదు లిల నె 
మ్మది కలిసిన యెడ నున్న జ 

డదారి వసతి కరిగిరి దడయక ముదమునన్‌ 


చేరి యాశ్రమమును జెల్లచెదర మృగ 
విహగ తతులు గతిని వెడలి యొక ము 
హూర్తము వడి వడిగ నుత్తము ముని భర 


ద్వాజుని గదిసె రఘు వంశజుండు 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


సీత తోడ నంత. జేరి రాఘవు లాశ్ర 
మమ్ము కోరుచు ముని మాన్యు దర్శ 
నమ్ము వీరవరులు నెమ్మి నిలిచిరి దూ 
రమునం గొంత తడవు రమ్యముగను 


అరిగి స సీత సానుజుండు నార్యుండు శిష్య గణాలి తోడుతం 
బరంగు మహాత్ము సంయమినిం బన్నుగ నారసి సంశితవ్రతుం 
బరమ తపో జితాంబకుని భవ్య హుతాగ్ని వరేణ్యుం బ్రాంజలిం 
దరుణియు రామ లక్ష్మణులు తద్దయు భక్తిని మ్రొక్కి రందటున్‌ 


లక్ష్మణ పూర్వజుండు రఘురాముండు తమ్మెజిగింప నిట్లనెన్‌ 
సూక్ష్మ విధమ్ము పంక్తిరథు చోద్య కుమారల మేను రాముండన్‌ 
లక్ష్మణుం డీత డీ సతి ధరా సుత నా సతి సీత దేవ! తా 

లక్ష్మి సమాన మేం జన నరణ్యము తోడుగ వచ్చి రిద్దజున్‌ 


తండ్రి చేత నిర్వాసిత తనయు నన్ను 
నన్న యన్న ప్రేమ కడింది యున్న యట్టి 
వాండు సౌమిత్రి సుద్రుఢ వ్రతుండు వనికి 
ననుగమించె నిప్పగిదిని. దనరి మిగుల 


జనకు నాజ్ఞ దేవ! చనుచుంటి మిక దపో 
వనమునకు ఫలము లశనములుగను 
ధర్మ మనుసరించి కర్మములను సంచ 
రింప మే మెడందల కింపు దనర 


విని మతిమంతు రాజసుతు వీరుని పల్కులు ధర్మ చిత్తు డా 


మునియు నుతథ్య నందనుడు మూరి యొసంగె జలమ్ము లర్జ్యముల్‌ 


వనఫల మూల యుక్తములు పాన వరాన్న విభిన్నముల్‌ దపో 
ధనుండు నివాసముం దగు విధమ్ముగ వారికిం గూర్చెం బ్రీతిమై 


మునులు మృగ విహగమ్ములు దనర జుట్టు 
ముని భరద్వాజుం డపుడు వచ్చిన రఘువరు 
నకుం బలికి స్వాగతమ్ము గయికొన నాతి 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


థేయ మతనితో ధర్మ గతిని వచించె 


రాగ గాకుత్ధ యిచటకు రాఘవ! చిర 
కాలమున కీవు గంటిని కాదె ప్రీతిం 
గారణము లేని యట్టిదా కాననంపు 
నీ వివాసపు వార్తను నేను వింటి 


ఇది మహా నదులు కలియు నింపొసంగు ప్ర 
దేశ మేకాంతపు స్టలము స్థిరముగ నిటం 
బుణ్య భూమి మనోహరము నగు చోట 
నీవు వాస ముండం దగుదు నెమ్మి తోడ 


పలుక భరద్వాజుం డిటులు 

పలువుర హిత మరయు వాండు బదులు పలికెని 
ట్టులు రాముండు శుభ వచన 

ముల నంతం వినయము తోడ మునివరు తోడన్‌ 


పౌరులు గ్రామ వాసులును బ్రక్కల నుందురు దేవ! యిచ్చటన్‌ 
వారికి నన్ను జూడ సులభం బగు నాశ్రమ మందు నెంచినన్‌ 
వారక వత్తు రెల్లరును బన్నుగం గాంచంగ నన్ను సీత నా 
కారణ మెంచ డెందమున గా దుచితమ్ము వసింప నా కిటన్‌ 


ఏకతపు( బ్రదేశ మెచ టైన బ్రహ్మ వ 
రేణ్య! తెల్పు డెలమి పుణ్య శిల 
జానకి రమియించు చక్కని చోటు సు 
ఖముల కర్ణ సతము కాననమున 


మేలి రాఘవేంద్రు మినుకుల నాలకిం 
చి ముని పుంగవుండు సముచితముగ 
నంత. బలికి నిట్టు లా భరద్వాజుడు 
భావమును గ్రహింప వచనములను 


గురుతర మైన కొండ పది క్రోశుల దవ్వులం జిత్రకూట మన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


గిరి ముని సంఘ సేవితము కృత్స్నమనోహర పుణ్య దేశముం 
దిరుగంగం గొండముచ్చులును దిమ్మల తోడ నెలుంగు బంటులుం 
బరంగంగ గంధమాదన నిభం బది యోగ్యము నీకు నిల్వంగన్‌ 


చిత్రకూట శైల శృంగము గాంచిన 

నరుండు నిత్యము శుభకరము లైన 
పనుల జేయుచుండు మనమున నెన్నండు 
పాపపుం దలశ్వులను బర నీండు 


తనరి శత శరద్రాత్రులు 
ముని పుంగవు లచ్చటను దపోమహిమ చెలం 
గ నవని దివమున కేంిరి 

ఘనులు కపాలశిరసు లయి కమనీయముగన్‌ 


అది యకాంత మని తలంతు 

మది నీకు సుఖ మొసంగు సదమల చిత్తా! చు 
మ్మదికా దేని రఘువరా! 

పదిలమ్ముగ నన్ను గూడి వసియింపు మిటన్‌ 


ముని వరుండు భరద్వాజుండు 

ఘను రాముని సత్కరించెం గాంతా సహిత 
మును దమ్ముని సహితం బతి 

ధిని వాంఛితము లవి యెల్ల దీర నయ విధిన్‌ 


వర ముని యా ప్రయాగ తటిం బ్రక్కనం గూర్చొని పుణ్య కీర్తనల్‌ 
కర మను రక్తి చిత్రతమ గాథలు రాముని తో వచింపగా( 
బరంగెను రాత్రి సౌఖ్య తతి పాత్రుడు డస్సి తృతీయ సీత కాన్‌ 
నరవర రాము డా నిసి ఘనమ్ముగ నాశ్రమ మందు నిద్రిలెన్‌ 


రాత్రి గడచి కా నుదయము రాఘవుడు న 
రర్షభు(డు భరద్వాజ మహర్షి జ్వలిత 
యి యె 
తేజు గదిసి పలికె నిట్లు దేవ! సుఖము 
గం గడచె నిసి యానతి నొసంగం దగు మాకు 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


కం. చన రాత్రి భరద్వాజుండు 
ముని సత్తము( డిట్టు లనియ మూల ఫలమ్ముల్‌ 
తనరంగం జిత్రకూట 
మ్మున దేనియలు వెడలుండు పుణ్యపు గిరికిన్‌ 


తే.గీ. తలంతు వాస యోగ్యం బని తరువు లడరం 
బెక్కు ఫణులు కిన్నరులు సేవింప. గేకి 
రవములు కరులు దనరంగ రమ్య చిత్ర 
కూట మా పుణ్య గిరికి రఘువర! చనుమ 


తే.గీ. అచట(గుంజర యూధమ్ము లజిన సంచ 
యమ్ములు తిరుగ వని నిర్ణరమ్ములు గుహ 
లు నదులు జలపాతమ్ములు దనర సీత 
తోం జరింతువు ముద మంది తోరముగను 


తే.గీ. కోకిలలు నింక కొంగల కూత లలర 
మత్త గజములు మృగములు మసలు చుండ. 
జేరి రమ్యాశ్రమమ్మును శివపుం జిత్ర 
కూట మందు వసింపుమ కొమరు మిగుల 


29. 


30. 


31. 


32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 55, 


సీతా రామ లక్ష్మణులు, చిత్రకూట పర్వతమునకు మహర్షి భరద్వాజుండు దారి తెలిపి కొంత 
దూరము తోడు రా, బయలు దేరి యమునా నదిని దాంటుట, సీతా దేవి యమునా నదిని దట్టంపు 
ముదు రాకు పచ్చని మజ్జి వృక్షము నర్చించుట. 
అ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శత్రు దమనులు పార్థివ పుత్రులాని 
శీధిని, గడపి యట మహర్షికి నమస్క 
రించి వినయమ్ము తోడ నా యంచితంపు 
గిరికి నేగం బయన మైరి పురుష వరులు 


ఆ మహర్షి వారి నాశీర్వదించి వె 
డల(గ ననుసరించి యెలమి సుతుల 
జనకు భంగి గాంచి సత్యపరాక్రము 
రాము బలుక( జాగె రాగ మలర 


నెమ్మి గంగార్కజల సంగమమ్ము. జేరి 
యచ్చట మనుజర్షభు లార! యమున బళ్చి 
మ ముఖిం గాళింది ననుసరించి మనము లల 
రంగ రాఘవు లార! తరంగణి జని 


వడి గల నది తటిని గల పరమ పుణ్య 
తీరముల నెల వీక్షించి తెప్ప నొక్క 

థ ౧ 
టిం గొని యంశుమతీ నది డెందము లల 
రంగ దాంటట వలయు. జుమ్ము రఘువరేణ్య! 


అంతం దరించి యయ్యమున నత్యధికమ్ముగ నుండ వృక్షముల్‌ 
చెంతను నాకుపచ్చనివి శ్రేష్ట దళమ్ముల తోడ మట్టీనిన్‌ 

సంతత సిద్ధ సేవితముం జక్కగం జేరి మహా మహీజముం 

గాంత ధరా తనూభవ నగమ్మున కంజలి మ్రైొక్కంగా వలెన్‌ 


చేరి యా వట వృక్షము మీ రచట వ 

సింప వచ్చు లే దేని చరింప( గ్రోశ 

దూరము యము నాటవిని* జూతురు తరుల ప 
లాస బదరుల వంశముల రుచిరముల 


చిత్రకూటము నింపుగ జేర దారి 
యది యరిగితి బలు తడవ లచటి కేను 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


మృదువు రమ్యతరం బైన మేటి దారి 
కనము కార్చిచ్చుల నచట వనము నందు 


తేటపటిప గతిని దివ్య మునీంద్రుడు 
వందనమ్ము లొసంి భక్తి నట్లె 

యని వెడలు డనంగ నంత మహర్షి మ 
రలెను వేగ తనదు నిలయమునకు 


వెడల(గ మౌని పుంగవుండు విజ్ఞుడు రాముడు గాంచి లక్ష్మణున్‌ 
నుడివెను బ్రీతి నిట్టులు ఘనుండు మునీంద్రండు చూపె. బ్రేమనుం 
గడు మన పైన ధన్యతను గాంచితి మిచ్చట సౌమ్య! యంచు వే 
పడతిని సీత ముందు నిడి పన్నుగ నే(గిరి చేర నర్కజన్‌ 


వేగముగ6 బాజు యమునకు 

నేగి నదిని దాంటం గోరి యెలమిం దలంపం 
జాగిరి వా రెల్లరు లో 

లోం గాళిందిని నగాధ రుచిరపు రీతిన్‌ 


ఎండిన యట్టి బొంగులను నింపుగం గూరిచి కాష్ట కాయమున్‌ 
మెండుగ వట్టి వేరులను మేటి ప్లవమ్ముగ+ జేసి రంతటన్‌ 
గండండు లక్ష్మణుం డప్పుడు గట్టివి నేరెడు పేము కట్టలన్‌ 
నిండగు నాసనమ్ము నట నెమ్మిని+ గూర్చెను సీత కోసమై 


అంత లక్ష్మి బోలు నవనిజ సీత న 
చింత్య( బ్రియను సుంత సిగ్గు దనరు 
దార నపుడు మూరి దాశరథి పడవ 
నెక్కః జేసె( బ్రీతిం జక్కంగాను 


పడవ యందు నుంచె వైదేహి ప్రక్కన 

వస్త్ర భూషణముల( బాబ గునప 

ముల సహాయుధముల మూరి రాము. డపుడు 
పురుష పుంగవుండు భూరియశుండు 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


పడవ బట్టి ముందు వైదేహి నెక్కించి 
దశరథాత్మజు లట దరణి నెక్కి 
దాంటి రంత నదిని. బాటవముగ భద్ర 
గతిని వీర వరులు నతివ తోడ 


చేరం గాళింది మధ్యకు సీత పలికె 

దేవి! దాటుచుంటిమి నిన్ను నా విభునివ్ర 
తమ్ము పూరింపు తల్లిరొ నెమ్మి తోడ 

స్వస్తి నొసంగు కరుణ తోడ సదమల జల! 


తిరిగి యిక్వాకు పాలిత పురికి దేవి! 
రాఘ వేంద్రుండు రాంగ భద్రగతిం దనరి 
నేను సద్భక్తి నర్చింతు నిక్కముగను 


గో సహస్ర సురా ఘట కోటి నిన్ను 


చేతులు మోడ్చి ధరాత్మజ 

యాతతముగ వేడు చుండ యమునా నదినిం 
బ్రీతిని దక్షిణ తీరము 

నా తరణి కదిసెను వేగ మానందదమై 


తరు గణ దీప్త తీరను నుదంచిత భంగ విరాజమాననున్‌ 
గురుతర వేగ గామిని నకుంఠిత మంశుమతీ నదమ్మునుం 
దరణిః దరించి రా యమున దద్దయు భక్తి ససీత రాఘవుల్‌ 
దరినిం బ్లవమ్ము వీడి తగు దారిని: జాగిరి యర్కజాటవిన్‌ 


ఏంగి చేరి రంత నెచ్చట చల్లని 

పచ్చ దనము నిండె నచ్చ టలర 
ముదురు పచ్చని దగు భూజము వట రాజ 
మును రఘుకుల తిలకులు నర వరులు 


సీత యంత గదిసి మట్టీ చెట్టు నచట 
బలికె నిట్లు వందనములు పాద పోత్త 
మమ్మ! నా మనోనాథు వ్రతమ్మును దరి 


20. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


యింప నిమ్ము కరుణ తోడ నింపుగాను 


నుత పరమ యశస్వినులను గౌసల్యాసు 
మిత్రలం గన నిమ్ము మేటి వృక్ష 

మ! యని యంజలించి మానుగ సీత బ్ర 
దక్షిణమ్ము సేసె ధరణి తనయ 


కని ప్రియ నా విధేయ నిజకాంత ననిందిత యాచమాన సీ 

త ననియె గాంచి లక్ష్మణుని. దమ్మునితో రఘు రాము. డిట్లు మా 
నిని నిడి ముందు నీ వరుగు నేం గొని వచ్చెద నాయుధమ్ములన్‌ 
వెనుకను బూరుష ప్రవర! ప్రీతి నొసంగుచు మీకు భద్రతన్‌ 


ఎందు మన ముంచి సంతస మందు సీత 
యెట్టి పూలు పండ్లు పుడమి పట్టి యడుగు 
నటి యటివి లక్ష్మణ యన్నిటి నిడ 

ల ల 
వలయు జుమ్ము వెడలు చుండ వనికి నలరి 


గజయాన సీత యా ధర 
ణిజ నర కుంజరుల నడుమ నెమ్మి నరుగగన్‌ 
గజ రాజుల మధ్యను గరి 
ణి జాడం దోచెను సుదతి వనికి? జనుచుండన్‌ 


చెట్లు గుబురు లొక్కక్కటి చిత్రములను 
మున్సు చూడనవి లతలు పూల తోడ 
గాంచ నలరి యబల సీత యంచితముగ 
నాథు నడుగు చుండెను బ్రీతి నళిన నేత్ర 


జానకి యడుగంగ సంరంభియై లక్ష్మ 
ణుం డనేకములను మెండుగ గుసు 
మమ్ము లున్న యట్టి మ్రానుల మొక్కల 
వివిధములను దెచ్చె వీర వరుండు 


అగ్గలముగ వెలయ బెగ్గురు పక్షుల 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


హంసల నినదమ్ము లక్కజముగ 
నిసుక తిప్ప లుండగ సుజల నది నటం 
గని రమించె నా యవనిజ భృశము 


తే.గీ. వారు చని క్రోశమాత్రము దూర మంత 
రామ లక్షణు లుభయు లరణ్యమున య 
మున సరసను మేధ్యపు మృగములను జంపి 
పెక్కు తినిరి కలసి యట నక్కజముగ 28. 


కం. విహరించి బరి ణావలి 
బహు నాదిత వానర మద వారణ యుతమౌ 
గహనమున సమతలమ్మున 
గృహ మేర్పటచికొనిరి నదికి సమీపమునన్‌ 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


నేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 56. 


సీతా రామ లక్ష్మణులు చిత్రకూట పర్వతమును జేరి దాని రమణీయతను గాంచుచు నానందించుట, 
వాల్మీకి మహర్షిని దర్శించుట, రాముని యాదేశమున లక్ష్మణుండు పర్ణశాలను నిర్మింప దేవతలను 
బూజించి మంచి ముహూర్తమున బ్రవేశించుట. 


కం. ముగియంగ రాతిరి రాముండు 
తగ లక్ష్మణుని నిదురించు తమ్ముని నట మె 
ల్లగ నిద్ర లేపె నపు డిం 
పుగ రఘువంశ తిలకుండు పురుపోత్తముండే 1. 


కం. వినుమవి సౌమిత్రి! తి 2: 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


య్యని విహగ స్వనము లల్ల నరిసూదన! కా 
ననమున వెడలు సమయ మ 
య్యెను బయనింప వలయు మన మిక సత్వరమే 


విడిచెను నిద్ర, బద్దకము, వీవధ కష్టము లక్ష్మణుండు వీ 
రుండు నిదురించు తన్నట సరోరుహ నేత్రుండు లేప నింపుగా 
వెడలిరి యంద అంతః గడు ప్రీతిని ముట్టి శివోదకమ్ములం 
దడయక చిత్రకూట గతిం దాపసి సెప్పిన యట్టి దారినిన్‌ 


చనుచు నుదయమున సామి 

త్రిని గూడి కమలదళాక్షి హృదయేశ్వరినిం 
గని సీతను రాముడు వ 

ల్కెను వచనములు చిలుకలకొలికితో నిట్లున్‌ 


పూచిన చెట్లు సీత! కను మోదుగ చెట్లను పూలు మాలలై 
తోంచె వసంత మందు నిట దోరము వెల్లంగ స్వీయ పీలులం 
గాచిన జీడి చెట్ల నర కాయము వొందని పండ్ల వంగంగం 
దోచును వాస యోగ్య మని తుష్టి భృశమ్ము నొసంగు దేశమై 


తేనెటీగలు వ్రేలాడి మ్రాను మ్రాను 
లందు గుంపు గూడుచు( గుండ లంత తేనె 
పట్లులను బెట్టి యిలెడ దిటముగను 
ల ల ౧ ల 
నుండ, లక్ష్మణ చూడుము, యుత్సహించి 


కూయ దాత్యూహ మింపుగం గూసె నెమలి 
తిరిగి యందంపు టా వన దేశ మందు. 
బుష్ప తల్పమ్ము పజిచిన భూతలమ్ము 


నచట లక్షణ! గాంచుమ హర్ష మొస;,గు 


ఏనుగుల గుంపు తమి సంచరించు చుండ 
బక్షి సంఘమ్ము లిడుచుండ ధ్వనులు మురిసి 
కొండ శిఖరమ్ము లత్తుగ గుబ్బ తిల్ల 

జిత్రకూట పర్వతము వీక్షింపు మనుజ! 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


సమ తలము నెంచి విరివిగ 

ద్రుమములు చుట్టు గనిపింప రుచిరం బగునీ 
విమలంపుం జిత్రకూట న 

గము చెంత వసింతు మయ్య! కమనీయమునన్‌ 


కాలి నడక నే(గుచు వార లా లతాంగి 
సీత తోడం జేరిరి రమ్య చిత్రకూట 

గిరిని నానా విహగ గణ చరితము బహు 
మూల ఫల సర సోదక పూరితమును 


ఇది మనోజ్ఞము తరువులు నింక లతల 
తో నలరు పండ్లు వేరులు దొరకు చుండు 
నధికముగ నిట సంతస మలరు మనకు 
వాస ముండ నని తలంతు భ్రాత! నేను 


మునులు మహాత్ములు వసియిం 

చు నగవరేణ్య మిది సామ్య! సుఖముగ నిచటన్‌ 
మనము నివసింప భావ్య మ 

గును గ్రీడింత మిచటం దిరుగుచు ముద మారన్‌ 


సీతయు రాముండు లక్ష్మణుం 

డా తటిం జేతులు మొగిడ్చి యాశ్రమమునకుం 
బ్రీతినిం జని వాల్మీకి మ 

హా తాపసునకు నతు లిడి రానందమునన్‌ 


ఆ మహర్షి మురిసి యంత వారిని గౌర 
వించి ధర్మ విధిని మించి యింక 
స్వాగతమ్ము వల్కి స్వయముగ నాసీను 
లగుండు నాం బలికెను దగిన రీతి 


అమ్మహా బాహువౌ లక్ష్మ ణాగ్రజుండు 
తన్మహర్షి వాల్మీకికి దమ కథను య 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


థా విధి నుడివి సర్వము దమ్మునిం గని 
యంత. బలికె నిట్లు విభుండు సంతసిల్లి 


తెమ్ము లక్ష్మణ! కట్టెలు దృఢము లైన 
వెల్ల మంచివి కట్టుమ యుల్ల మలరు 
నింటి నిచట మనకు వాస ముంట నప్పు 
జిత్తమం దాత్రము కరము సెలంగు చుండె 


విని వేగమ్ముగ లక్ష్మణుం డట మహావృక్షమ్ములం గాంచి తె 
చ్చెను బెక్కింటినిం బర్జశాల నటం దాం జిత్రమ్ముగాం జక్కం గ 
ట్టైను దానిం గని యగ్రజుం డలరశగా డెందమ్ము వానావృత 
మ్మును వీక్షింపంగ నాజ్ఞకై నిలువ దమ్ముం డస్టు రాముం డనెన్‌ 


జింక మాంసముచే శాల నింక నిటి య 
జింతము మన మనుజ! వాస్తు శాంతి సేయ 
వలయు జుమ్మి చిరమ్ముగ వాస మెంచు 
వారి కెల్ల గర్తవ్యము వీరవరుండ! 


మృగమును జంపి సత్వరము మేటి ధనుర్దర! తెమ్ము ధర్మముం 
దగిన విధమ్ము గాంచు మిది తప్పని కార్యము శాస్త దృష్టి.బ 

న! ల 
ల్కంగ రఘు రాము డివ్విధము లక్ష్మణుం డట్టులు సేసి చెంతని 
ల్వంగంబర వీర నాశకుని లక్ష్మణుతో ననెం దిర్గి రాముడే 


సౌమ్య! యేణీ పలలమును రమ్య రీతి 

వండుమ యజింప వలయు సత్వరముగా, ము 
హూర్త మాసన్న మయ్యె, శాలోన్నతమ్ము 
నిపుడు త్వరపడు మని యన్న యెలమి ననగ 


నల్లని జింక నంత సవనమ్మున కర్ణము నైన దానినిన్‌ 
బల్లిదుం డైన లక్ష్మణుడు వహ్నిని నుంచెను జంపి యత్తజిం 
దెల్లము కాం/గం బక్వ మని తీటీచి రక్తము కాల్చి నంతటన్‌ 
మెల్లగ గాంచి యగ్రజు నమేయ గుణోన్నతుం బల్కె నివ్విధిన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దేవ సన్నిభ! చూడుమ దీనిం గృష్ణ 

మృగము నింపుగ గాల్చితి మేను నెల్ల 
గుశలుండవు యజింపగ నీవు భృశముగ యజి 
యింపు మి(క దేవతల నెల్ల నింపు నొసంగ 


పన్నుగం జేసి స్నానము జపమ్మును నేర్చిన పండితుండు రా 
మన్న తదర్హ మంత్రముల నంతట నింపుగ సంగ్రహమ్ముగా 
మిన్నగ దాంబరించె నట మించి గృహశ్రువ మందు శుద్దుండై 
గ్రన్ననం గొల్చి దేవతలం గా లిడి రెల్లరు పర్ణశాలలో 


వర నరుం డందె హర్షమును బార్జివ తేజుడు రాముం డత్తటీం 
బరమపు వైశ్వ దేవ బలి వైష్ణవ రౌద్ర బలుల్‌ దనర్చి వా 

స్తు రమణు పూజ సేసి శుచితో, బను లెల్లను మంగళమ్ములం 
బరంగంగం జేసి స్నాతుండు జపమ్ము నొనర్చి యొసంగెం దద్బలిన్‌ 


పాప శమనపు బలి నిచ్చి పర్ణశాల 
యందు నగ్నివేదిని నమరాలయమ్ము 
నాశ్రమమునకు దగి నట్లు నంచితంపు 
స్థలములను నిల్పె రాముండు సద్దుణుండు 


శాంతిలం బేసి భూతముల. జక్క(గ దుంపల బండ్ల మాలలన్‌ 

సాంతము పక్వ మాంసముల నప్పున దర్భల మంత్ర వాక్కులన్‌ 
సుంత సమిత్కుశమ్ములను శ్రుత్యుది తాలపనమ్ములన్‌ స్వశా 
లాంతర మేంగె రాముండు నిజాంగన తమ్ముండు తోడు రాం దమిన్‌ 


పత్ర రాశిచే( గప్పిన పర్ణశాలం 

జేరిరి తగిన చోటున మూరి కట్ట 

వాత భయ మింత లేని యవసధ మందు 
యమర నిచయము సభ సుధర్మమును భంగి 


వివిధ మృగపక్షి సంకుల విస్తృత వని 
జిత్ర పత్రస్తబక తరు శ్రేణి కాన 
నమ్ము నందు వ్యాల మృగ స్వనమ్ము లలర 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


జిత మనస్కులు తిర్గిరి యతి సుఖముగ 


కం. సుందరపు( జిత్రకూటము 
నందు నిలిచి మాల్యవతిని నారసి హృద యా 
నందము వడసి మృగ విహగ 
బృందముల వెలికి వగవరు నృప నందనులే 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము SYA 


రాముడు గంగానది కావలి తీరమును జేరగాం జూచి గుహుడు సుమంత్రునితో( గొంత తడవు 
సంభాషించి తన గృహమునకు వెడల, సుమంత్రుం డయోధ్యకు( దిరిగి వెడలి రాజు దశరథునకు 
రాముడు చిత్రకూటపర్వతమున కేగె నని తెలుపంగ రాజు, భార్య కొసల్యయు దుఃఖమ్మున 


మూర్చిల్లుట. 


తే.గీ. దక్షిణపు టొడ్డు రాముండు దాటం గాంచి 
గుహుడు దుఃఖ తప్పు డపుడు కొంత తడవు 
సారథి సుమంత్రుతో నటం జల్పి భాష 
ణముల నే(గ నిజ గృహమునకు వగచుచు 1. 


కం. వా రెజిగిరి యట నిలిచిన 
వారి వలన నా ప్రయాగ బడయుట నింకం 
జేరుటయు భరద్వాజుని 
నా రాముని చిత్రకూట మరయుట లల్లన్‌ 2. 


చం. అనుమతితో సుమంత్రుడు మహాశ్వములం దగ గట్టి తేరికిం 
జనుట కయోధ్యకుం గదలి చాగుచు భార మనస్కు(డై కడున్‌ 3. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వనములు గంధ యుక్తములు వాహిణు లింక సరోవరమ్ములం 
గని పురు లింక జానపద కాయము లెల్లను దాటి శీఘ్రమే 


మూడవ దిన మందు మూరి సాయంసమ 
యమున జేర బట్టణమున కాయ 
యోధ్యకు ముద మెల్ల నుడిగిన పురిని సు 
మంత్రు డరసె నపుడు మన మెరియగ 


వగపు వేగము మించ(గ' బరమ దుఃఖి 
తుండు సుమంత్రుడు నిశ్శబ్ద మడరు పురిని 
శూన్యమును బోలి యుండ(గ( జూచి డెంద 
మందు. జింతింపం దొడంగె నమంద రీతి 


గజములు హయముల తోడం 

బ్రజల జనాధిపుని తోడ బట్టణ మకటా 
సుజనుని రాముని వన వా 

స జనిత శోకాగ్ని చేత జ్వలియించె నొకో! 


చింతించు చుండ నివ్విధి 

నంత సుమంత్రుండు వడివడి హయములు చేరెం 
జెంతకు నగరద్వార 

ప్రాంతమునకు దూజి వేగ పరువుల తోడన్‌ 


కని యేతెంచు సుమంత్రుని 

జను లట వందలును వేలు చనుదెంచి రయ 
మ్మున నెక్కడ యా రాఘవు 

డని చుట్టును జేరి రంత నాత్రము తోడన్‌ 


వారికి, జెప్పె సుమంత్రుం 

డా రాముని యానతిం గొని యా యమర నదీ 
తీరమున మహాత్ము( డొసంగ 

నే రయమున మరలితి నని నిట్టూర్పులతో 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


దాంటితి రంచు వా రెజింగి తద్దయు( జింతిలి భాష్పనేత్రులై 


మాటికి నిశ్వసించుచు నమంద మహో రఘురామ యంచునున్‌ 


వీటనుం గాంచ నేర మిక వీరుని రాముని నా తపించుచుం 
గూటమిగా నటన్‌ నిలిచి కుందుచు సుద్దులు పల్కి రెల్లరున్‌ 


దానము లందు జన్నముల ధార్మికు రాముని నుత్సవమ్ములం 


గానంగ లేము జట్ల జన కాయము కోరున దెద్ది యిష్ట మె 
ద్దాని నగున్‌ ఘనమ్ము ప్రియ దాయక మెద్ది సుఖంబు నెట్లగున్‌ 
వాని నెజుంగు రాఘవుడు పాలన సేయును దండ్రి భంగినిన్‌ 


కిటికీల వద్ద నిల్చిన 
wm 
యటమట నంగళ్ల నున్న యట్టి వధూటీ 
పటలపు టాక్రందనములు 
త్రుటి వినంబడె రాముని కయి రోదింపంగన్‌ 


కప్పు కొనుచు ముఖము నప్పుర వీధిని 
రథము పైన దరలె రయముగా సు 
మంత్రుండు దశరథుండు మానవేంద్రుం డున్న 
సౌధ రాజమునకు బాధ తోడ 


కదిసి రథమ్ము నుండి దిగి గ్రక్కున రాజగృహంపు కక్ష్యలం 
బదముల నేడు దాంట నటం బౌరజ నావలి సంకు లమ్మునుం 
బదిలముగా సుమంత్రుం గని భామలు మేడల మిద్దె లందునె 
మ్మది కలంగంగం జేసిరి కుమారునకై యట నార్తనాదముల్‌ 


విమలములు విశాల రమనీయ నేత్రము 
లశ్రు పూరితములు నై చెలంగ 

శోక వేగమునను జూచుచు నోకరి న 
కరు నిలిచిరి స్త్రీలు కలత మించ 


రామునికై చెలంగ వగ రాజ గృహమ్మున చక్రవర్తి కాం 
తామణి సంచయమ్మునకుం దప్త మనస్కల మాట లచ్చటన్‌ 
వేమటు+ బల్క నిట్లు వినిపించెను మెల్లగ నేగి రాముతో 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రాముని వీడి రా నడుగ రాముని మాత సుమంత్రు( డే మనున్‌ 


పుత్రు నెడంబాసి కౌసల్య పుణ్య శీల 
బంధములు తెగ వని కేగ వర సుతుండు 
కష్ట మగు జీవనమ్ము సుకరము కాదె 
చటికి నేగిన నున్నను నిటు తలంతు 


నృపతి దార లట్లు నిజములు పల్క(గ 
నాలకించి మండు నట్లు వగపు 

టగ్ని సారథి చనె నంత రాజ గృహము 
లోని కతి రయమున టీని గాంచ 


అష్టమ కక్ష్య దా(టి వసుధాధిపు( గాంచి సుమంత్రు. డచ్చటం 
గష్ట తరార్తు దీను సిత కాంతి గృహమ్మునః బుత్ర శోకునిం 
జేష్టన హీను జేరి తగ జేతులు మోడ్చి నమస్కరించి తా 
నిష్ట కుమారు భాషణము లెల్ల వచించె యథ్‌క్త రీతినిన్‌ 


విని యా మాటలు శీఘ్రము 

గ నేలం గూలెను గుమార గత శోకముతో 

డ నరేంద్రుండు దశరథుండు 

ఘన మూర్చను జెంది భృశ వికా రాత్ముండై 


నృపతి యా విధముగ నేలం గూలగ మూర్చ 
తోడ నంతిపురపుం దోయజాక్షు 

లెల్ల జేతు లెత్తి తల్లడిల్లి భృశము 

యేడ్వ సాగి రంత నింతు లార్తి 


పడిన పతినిం గౌసల్య సపత్నియా సు 
మిత్ర తోడురాం దగ లేపి యాత్రముగ వ 
చించె బతి తోడ దుష్కర్ము( గాంచు దూత, 
దిరిగి వచ్చె. బలుక వేల నరవరేంద్ర! 


చేసి యన్యాయ మిప్పుడు చింత నందు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


దీవు రాఘవ! లెమ్మి/క నింపుగం గలు 
గు యశ మది నీకు నివ్విధి, గుముల నేమి 
ఫలము తో డెవ్వరుం ద్రిటః బార్థివేంద్ర! 


కం. ఎవరి భయమ్మున దేవా! 
యవనీశా! రాము నడుగ వకట సుమంత్రున్‌ 
సువదన కైక గనము నీ 
వు వలుక నగు నిర్భయముగ బుత్రుని కొబికై! 24. 


తే.గీ. భాష పూరిత గళ నిజ భర్త తోడ 
బలికి కౌసల్య శోకతప్త గిర లిట్లు 
పుడమి బడ నామెను బతిని ముదిత లరసి 
గొల్లు మనిరి బిగ్గరగను దల్లడిల్లి 25. 


కం. చెలరేగ నంతిపురమున 
వలవల యేడు లరసి యట వనితలు వృద్ధుల్‌ 
పలువురు తరుణులు నేడ్చిరి 
కలవరమునం దిరిగి పురము కర మిజు కయ్యిన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము ౨58. 


దశరథునకు సుమంత్రుడు రాముని సందేశమును దెల్పుట, కౌసల్యకు, భరతునకు రాముని 
యనునయ వాక్యములను లక్ష్మణుని దశరథునిపై నాగ్రహపు వాక్యములను దెలుపుట. 


తే.గీ. ఊటబడింప నరేశ్వరుం డూజిడిల్లి 
కొంత తడవునకుం దనదు కూర్మి సుతుని 1. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


వృత్త మరయంగం బిలిపించె నత్తటిని సు 
మంత్రునిం దిరిగి యెదుటకు మనుజ వరుండు 


రామునె తల్పువానిని నిరంతర మార్తి చెలంగు వృద్ధునిన్‌ 
భీమ విచార సంయుతునిం బృథ్వికి నాథునిం బట్ట గ్రొత్తగా 
సామజ రీతి నున్న పతి స్పర్శ గజం బన మూల్లు వానినిన్‌ 
స్వామినిం జేరె నమ్రుం డయిసారథి యంత గృతాంజలిం దగన్‌ 


ధూళి నిండిన గాత్రము తోడ నున్న 

వానిం జెంత నిల్చిన వాని దీన వదను 

నా సుమంత్రుని వీక్షించి యశ్రు పూర్ణ 
ముఖుని నార్తితోం బల్కెను బుడమి ధవుండు 


అక్కట ధర్మ చిత్త ఘను. డా రఘు వీరుండు నిల్చె నెచ్చటం 
బెక్కు సుఖమ్ము లంది కట వృక్షపు మూలము నందు, బండునే 
యెక్కడ యారగించు నత డెయ్యది దుఃఖ మెజుంగం దొందెనే 
మిక్కిలి దుఃఖముం బుడమి మేనును వాల్చెనె భూప పుత్రుండే 


సూత! యనాథుని భంగిని 

నా తనయుండు నిల్చెనే వనమ్మున నకటా 
యే తీరున విజన వనింబ 

దాతి రథ గజ సహితుండు దా నుండు నటన్‌ 


అవనిజ( గూడి పుత్రులు మహాత్ములు విక్రము లెట్లు చేరి రా 
నవ వనిం గ్రూర కృష్ణ ఫణి నాగ మృగాలి నిషేవితమ్మునుం 
దివురుచు( బాదచారు లయి తేరును డిగ్గి చరించి రెవ్విధిన్‌ 
సువదన రాజపుత్రులును సూతుండ! యా సుకుమారు లక్కటా 


సూత! సిద్ధార్ధుండవు నీవు చూడనాకు 
మారు లేగ నరణ్యము వారి నచట 

మందర నగమ్మునకు నే(గు సుంద రాశ్వి 
నుల పగిదిని సుమంత్ర! ఘనుండవు సుమ్ము 


ఆ.వె. 


తే.గీ. 


రాముం దేమి చెప్పె లక్ష్మణుం డేమివ 
చించె నట సుమంత్ర! యంచిత మతి 
సీత యేమి సెప్పెం జేర నరణ్యము 
చెప్పు మెల్ల నాకు శీఘ్రముగను 


తినుట యాసీనుం డగుట శయనము లింపు 

గ వచియింపు సూత! సుతుని కార్యములను 
నా కొసంగు నవి యసువులు నర వరుడు య 
యాతి సాధు జనుల మధ్య నలరి నట్లు 


అడుగ నరేంద్రుం డివ్విధి( 
గడు దుఃఖమ్మునం జలించి కన్నీ రొలుకన్‌ 
బెడిదముగ రాజు. గని సూ 


తుండు పల్కెను భాషణములు తూర్ణం బిట్లున్‌ 


చెప్పెను మోడ్చి చేతులను శీర్షము వంచి నమస్కరించి తా 
నప్పుడు రాము డేలిక! మహాత్ముడు ధర్మము నెంచి యిట్టులం 
జెప్పు సుమంత్ర నా గిరలు శ్రేష్టుడు విజ్ఞడు వందనీయుడుం 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తప్పక నాదు తండ్రికి( బదమ్ములు ముట్టితి నంచు భక్తినిన్‌ 


చెప్పు మంతఃపురమ్మున స్త్రీల కెల్ల 

నే నమస్కరించితి నని నీ వడుగుమ 

నే నడిగి నట్లు తగు రీతి నీవు వారి 

వారి యారోగ్యముల సూత! భద్రములను 


నా జనని గుశల మడుగుమ 

నే బేయు నతుల నసంగుమ నెమ్మిని( గౌస 
ల్యా జననిని నిత్యము సూ 

తా! జాగ్రత నుండ మని పిదప పలుకు మిటుల్‌ 


నిత్య మగ్ని హోత్రము నందు నత్యధికపుః 
దత్పరత నుంచు దేవి! భూధవుని దేవ 
నిభుని పాదపద్మములను నెమ్మి నర్చ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


నమ్ము దైవమువలె సేయు మమ్మ! నిరతి 


మానము నభిమానమ్మును మాని మాత 
లందు వర్తిలు తల్లిరొ యార్య కైక 

ను జననిని జనకునిపై ననువుగ నుండు 
నట్లు చేయం దగు జననీ యనవరతము 


రాజు నందు వలె భరతు నందు వర్తిల్లు 
జనని రాజ ధర్మ మనుసరించి 

రాజు లధికు లర రాసులందు వినుమ 
తలపుమ మది రాజధర్మ మెలమి 


నుడువుమ నా కుశలము నా 


నుడులే యనగ భరతున కనుజునకు+ బ్రీతిన్‌ 


నడువ మను సమమ్ముగ నె 


ప్పుడమ్మ లందు ననురాగము మది చెలంగన్‌ 


నిలిచి యువరాజ పదమున 

లలి తేక్షాకు కుల హర్ష రస దాయక దో 
ర్బలు(డు భరతుండు జనకుని 
నిలాధవుని గౌరవించి యిల నేలం దగున్‌ 


తండ్రి వృద్ధుం డయ్యె దగదు నాతని నిరో 
ధింప యౌవరాజ్య మింపుగం బడ 

సి జనకాజ్ఞ నూని శిరమున బరిపా 
లింపు మను మనుజనిం బెంపు మీ 


తిరిగి నా తోడం బల్కెను గురియ యశ్రు 
వులు భృశమ్ము తనయ శోక పూరి తాత్మ 
జనని కౌసల్య నీకును జనని నాగ 

జూడం దగును భరత! యంచు శోక మడర 


అని యిట్లు మహారాజా 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కను(గవ నిండంగ భృశము కారం గన్నీ 
టిని తుడిచికొనియ రాముండు 
వనజాక్షుండు ఘన యశుండు పార్థివసుతుండే 


కోపము నూని లక్ష్మణుండు ఘోరముగా ననె నిశ్వసించుచున్‌ 
భూపతి రాజ నందనుని పూర్వజు నే యపరాధ మెంచితా 


నీ పగిదిన్‌ బహిష్కరణ మెట్లు విధించెను గైక శాసనం 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బేథు నొసంగె మా కిచట నీ పతి సేయంగ దుష్ట కార్యమే 


లోభ కారణముననో భార్య కిచ్చిన 
వరముల నయిన మణీ నరవరుండు 
దుష్కృత మొనరిచె బహిష్కారము విధించి 
యొవ్విధిని దలచిన నిది నిజమ్ము 


రాముని వెలివేయుటకు( గారణము తోడు 
దిచట నాకు నిష్టం బగు తీరు నెంచి 
చేయం దగు నన్న నొప్పదు చింత సేసి 
దైవ కృత్య మంచును బల్కం దగదు చూవె 


అవిచార మల్పబుద్ది న 
wm 
య విరుద్ధము నిర్ణయింప నాత్మజునకు ని 
ట్లు వివాసము రాఘవునకు 
నవిధేయ క్రోశ మడరు నత్యధికముగన్‌ 


రాజు నందు నే నరయను బితృత్వము 
విగత రాగ ముందు మగండు నన్న 
బంధువు జనకుండు పన్నుగ నెంచంగ 
నాకు రాము డగును లేక శంక 


అందజికి( బ్రియు( డందటణి కధిక హితము 
కోరు వానిని ద్యజియింప నేరు నిన్ను 
నకట రంజింప నేర్తురు వికల మైన 

కార్య మిట్లు సేయంగ లోకమ్ము నందు 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. ప్రజల కందటి కొసంగును బ్రమద మెల్ల 
రాము డెల్లప్పు డింపుగ రాగ మడర 
ధార్మికుని నివ్విధము విరుద్ధ గతిని వెలి 
వేయ నెట్లు బ్రతుక నేర్చు విశ్వ విభుండు 28. 


ఆ.వె. అట్టె నిలిచె సీత నిట్టూర్చుచు మనస్వి 
ల ల 
నిస్పృహ మటచి యెడంద నెలత నవ్వు 
చును బిశాచ మకట తనువునం దున్నట్టి 
విధము మెజియ భృశము వింత తోపు 29. 


కం. మున్నెజుంగని వెతలు కదియ 
నన్నుల మిన్న నృపకాంత యవనిజ యకటా 
మిన్న(గ నేడ్చుచు నింతయు 
నన్ను గని వచింప దెద్ది నాకు నరవరా! 30. 


కం. వెడలెడు నన్నరసి మొగము 
కడు వాడగం గాంచుచు నిజ కాంతుని గనులం 
బుడమి తనయ కన్నీటిని 
విడిచెను ధారాళముగను వేదన తోడన్‌ 31. 


తే.గీ. లక్ష్మణ ఘన బాహుద్వయ రకితుండు 
నిలిచి యుండెం గార్చుచును గన్నీరు నంజ 
లించి సీతయు నేడ్చుచుం గాంచు చుండె 
రాజ రథమును నన్నును రాజ! నిలిచి 32. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


యునిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 59, 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సుమంత్రు( డింకను నయోధ్యా నగర దురవస్థను వాడిన తరువులను కళతప్పిన కొలంకులను 
మిన్నకున్న మృగ పక్షి జాలములను వివరింప దశరథుడు కోకమున మూర్చిల్లుట. 


వచియింప సుమంత్ర డటుల 

సచివుడు విని రాజు తిరిగి సారథి తోడన్‌ 
వచనము లింకను జెప్పు మ 

నుచుం బలికె సుతు విన నెంచి నోయుచు నెడందన్‌ 


విని వసుధేశు పల్కులను వేంగుచుం బల్కెను భాష్పపూర్లుండై 
ఘనుండు సుమంత్రుం డిట్లు నరకాంతునితో రఘురామ వృత్తముం 
దనయులు జూట ధారులయి తాలిచి యింపుగ( జీర వల్కముల్‌ 
కని నది దాటి గంగను సుఖమ్ముగ నేంగంబ్రయాగ కాష్టకున్‌ 


ముందు లక్ష్మణుండు మూరి రక్షించుచు 
నా రఘప్రవరుని నరుగు చుండ 

నరసి వారి నేను మరలితి నిస్సహా 
యుండ నకట యచట నుండి దేవ! 


వన మే(గంగ రాముడు వె 

చ్చని నిట్టూర్పులు విడుచుచు( జనవు మరలి తో 
లిన నాదు గుజ్జములు దా 

రిని నేమని చెప్ప నేర్తు నృపవర ముఖ్యా! 


అంజలి ఘటియించి యవనీప సుతు లిద్ద 
అకును రథము నెక్కి వికల చిత్తు, 
డనయి దుఃఖ మంతయును మ్రింగి తరలితి 


నచట నుండి నరవరాగ్రగణ్య! 


అచ్చటనె యుంటి నేను బెక్కహములు గుహు 
చెంత నిలిచి రాముండు తిర్గి చెంతకు. బిలు 
వంగల డన్న యాశ మదిని వజలు చుండ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మిక్కుటమ్ముగ నప్పుడు మేదినీశ! 


నీదు రాజ్య మందు నృపవరేణ్య! యరసి 
రాముని వ్యసనమ్ము మ్రాకు లవి మొ 
లకలు మొగ్గ లక్కట కుసుమముల తోడ 
వాడి యున్న వెల్ల బార్జివేంద్ర! 


వేండిం గుతకుత లాడెను వేంగినీ జ 

లములు గుంటలు కొలకు లరయ భృశమ్ము 
వనము లుపవనముల నెల్ల బత్రరాశి 
యొండి యున్నది గాంచంగ మెండుగాను 


నడయాడ వడవి మెకములు 


వెడలవు క్రూర మృగములు కవియ( బగ వానిం 


గడు వింతగ నిశ్శబ్దం 
బడరె వనిని రామ శోక మావేశింపన్‌ 


తామరాకు లెల్ల ముని(గ నా మడుగుల 
గలగెంగొలనుల నీ రెల్లం గలంత సెందె( 
బద్మములు తటాకమ్ములం బక్షు లింక 
మీనములు నరపుంగవ! కానరావు 


నీట బుట్టిన పువ్వులు దోంట విరిసి 

న విరు లల్పముగను వాసనల నడరెడు 
నట్టివియు ఫలములును మున్నడరు నట్టి 
పగిది వెలుగ కున్న విపుడు పార్థివేంద్ర! 


చూడ నుద్యాన వనములు శూన్యములు వి 
హంగములు మాయ మయ్యె నరాధినాథ! 
కాంచ నారామముల నంద మించు కేని 
యక్కజమ్ముగ బరికింప నందు నిందు 


చేర నయోధ్యాప్పురి నే 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


దేరున నభినందనములు దెల్పరు నాకుం 
బౌరులు రాముని గాంచక 
యా రథమున నిశ్వసింతు రకట బలుమరుల్‌ 


రాజ రథము గాంచి రామ హీనమ్మును 
గంట నీళ్లు భృశము గాజ జనులు 
రాజవీధిం జేరి రగుల దుఃఖ మెడంద 
లందు దేవ! నిల్చి రంద అట్టె 


మిద్దె లందు నిళ్ల మేడలపై నిల్చి 
వచ్చిన యరదమ్ము. జెచ్చెర గని 
యబల లల్ల రంత నరయక రాము నాం 
క్రందనములు సేసి రిందు ముఖులు 


విమ లాయ తాకు లందు జ 

లము లూర భృశమ్ముగ నబల లచట సంతా 
పము నిండ నెదల నిల్చి ర 

ట మౌనముగ నకరి నొక రడ లొదవం గనుచున్‌ 


మిత్రు లందు నింక శత్రులం దేనియు 
నితరు లందు నైన నించు కేని 

యార్తి యందు భేద మరయకుంటి నరేంద్ర! 
యెల్ల రొ క్క విధము తల్లడిల్ల 


ముద మేపారని మాన వౌఘములు సంక్షో భేభ గంధర్వముల్‌ 
కదలాడంగ విచార సంయుత మహో కాకుత్ళ! దీనమ్ముగా 
రొదలే నిండ(గ ఘోర దుఃఖమున నూర్పుల్‌ రేగ రామార్తినిం 
గదియం దోంచెం బురమ్ము హీనసుత యా కౌసల్య నా నార్తితో 


విని సూతుని భాషణములు 

మనుజేశు(డు దీనముగ సుమంత్రుని తోడన్‌ 

మన మెరియ గద్గదస్వర 

మున దడంబడం బలుకులే కుములుచు ననె నిటుల్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కైక పాప భామిని నియుక్తమ్ము చేత 
నకట మంత్రజ్ల వృద్ద జనాలి నింక 

ఇ థ 
జెలుల మంత్రుల విబుధుల+ జేరి సమ్మ 
తి గొన కిట్లు చేసితి నొక్క స్త్రీ కొటికును 


మోహమున నయినను సూత! మూరె నిది జ 
రుగవలసి యుండగ యదృచ్చ నెగడెం గులపు 
నాశ నారమ యో వ్యసనమ్ము తార 

(a) 
సిల్లి నిక్కమ్ము నెంచంగ జిత్రముగను 


ఇంచుక యేని మేలు మజి యే నొనరించిన నీకు నెద్ది యే 

నంచిత మున్నసూత వర యన్సుమ కానకు నన్ను బ్రాణముల్‌ 
మించుచు+ దీవరించెడిని మిన్నగ రాము మరల్ప కున్నచో 
ముంచును నాదు జీవనము+ బుత్రుని దుఃఖము నిశ్చయమ్ముగన్‌ 


కడు దూర మేగినను రా 

ముండు దీర్ణభుజుండు రథవరమున నను సూతా! 
వడివడిం గొనిపొమ్ము వనికి, 

గొడుకున కటం జూపు నన్ను గూరిమి మీన్‌ 


గుండ్రముగ నున్న దంత పంక్తుల నడరెడు 
లక్ష్మ ణాగ్రజుం డెచట గలండు సీత 

తోడ నాతనిం గాంచిన వాండ నైన 

నుందు నేను జీవమ్ముల నుర్వి యందు 


యమ నిలయం బేగం ద 

థ్యము సూడక యున్న రాము దనయున్‌ సూతా! 
విమ లారుణ నేత్రుని స్వ 

ర్ల మణి ఖచిత కుండలుని ఘన భుజ ప్రవరున్‌ 


ఇట్టి దుస్ఫితిం గని యిచట నే నిక్ష్వాకు 
థె 
నందను గన కుంటి నరవరేణ్యు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


ర 


తే.గీ. 


కం. 


రాఘవుని నకట తలంప దుఃఖ తర మొం 
డు నరయంగ నగునె మనము నందు 


హారామా! హా మైథిలి! 

హా రామానుజ! యజుంగ రకటా నన్నున్‌ 
భారం బౌ దుఃఖమ్మున 

నీ రాజె యనాథుని వలె నిట జావంగన్‌ 


కడు దుఃఖమ్మున( దనయుల 

కెడంద సమర్పించి ముని యీద( దగనిదౌ 
కడలి నగాధమున. బలిక 

నొడుదొడుకున మాట లిట్టు లుర్వీపతియే 


కౌసల్య తోడ దుఃఖ జలధి మునింగితి నేను రాముని వగ నెగడ ఫణిగ 

సీతా విరహ ముల్లసిల్ల నొడ్డయి నిశ్వనమ్ము లూర్ములుగను బమ్మ భాష్ప 
జలము నురుగుగ హస్తద్వయ విక్షేప మడర మీనములుగ నార్పు లమర 
ఘోషంపుం బగిదిని గురులు చెదరి నాచు గాంగ గైకేయి ముఖమ్ము బడబ 
గాంగ కన్నీటి వేగపుం గలంత తోడ 

మందర గిరలు నక్రపు జంద మమర 

వరములే వేల రామ వివాసము గన 


దాట లేను దుఃఖాబ్టి దుస్తరము దేవి! 


కన లే నిచ్చట నా రా 

ముని లక్ష్మణ సంయుతమ్ము మూరె నశుభమే 
ఘనముగ నని మూర్చిల్లి ప 

డెను దల్పము పైన టేండు డెప్పర మడరన్‌ 


జాలిగ నరేంద్రుడు వడిన 

మూలిగి రెట్టిం పయి వగపు చెలంగ మదిలో 
నాలోచింప సుతునకై 

తూలెను గౌసల్య తిరిగి తోరపు భీతిన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నేంబది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 60. 


పుత్ర శోక తప్తయై విలపించుచున్న కౌసల్యను సారథి సుమంత్రు( డోదార్చుట. రాము డడవిలో 
నున్న నానందముగా నుండ గల డని వక్కాణించుట. 


కం. దయ్యము వటిన యట్లుల 
ల ల 
నయ్యమ కౌసల్య ధరణి నడలుచు మిగులం 
గుయ్యిడుచు నా సుమంత్రుని( 
జయ్యన( గని పలికె నిట్లు సంతాపమునన్‌ 1. 


తే.గీ. ఎచ్చట రఘురాముం డుండె నెచ్చట సతి 
సీత యుండె నెచ్చట గుణశీలుం డుండె 
లక్ష్మణుం డచ్చటికి సుమంత్ర! కొని పొమ్ము 
నన్ను వారిని వీడి మనంగం జాల 2. 


కం. మరలింపు మీ రథమ్మును 
ద్వరితము నన్ను గొని పొమ్ము తడయక యటకున్‌ 
వర దండకా వనమునకు 
నరుగనిచో నరయు దాన యమ నిలయమ్మున్‌ 3. 


కం. కన్నీట(గలగి తడబడ 
మిన్నగ గిర లనునయింప మెల్లగ( బల్కెం 
బన్నుగ మోడ్చి కరమ్ములు 
క్రన్నన( గని దేవి నిట్లు ఘన సూతుండే 4. 


కం. భయ శోక మోహముల నా 
ర్య! యెడంద నుంచకుమ పుట్ట నతి దుఃఖముచే 5. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నయముగ సంతాపము వీ 
డి యడవిలో రాముం డుండు రీవి చెలంగన్‌ 


లక్ష్మణుండు ధర్మ రతుండు పూజించిరా 
ముని జితేంద్రియుండు వనము నందు. 
బాద సేవ సేసి పన్నుగ నన్నకుం 
బడయు( బరము నెలమి నడలు వలదు 


విజనం బైన యరణ్య వాసమును నిర్ఫీతిన్‌ ధరాజాతయ 

నిజ సంవాసపు భంగి నెంచి నిలిచెన్‌ నెమ్మిన్‌ మనం బుంచుచున్‌ 
నిజ నాథుం డగు రాము నందు సతిలో నేం గాంచ దైన్యమ్మునే 
బుజువై నట్టి గృహమ్ము నా'దలయు సంప్రీతిన్‌ మదిం బొందుచున్‌ 


నగ రోద్యాన వనముల క 

రిగి మును రమియించి నట్లు లీలగ సతి చ 

క్క(గ సీత విజన వనినిం ది 

రుగు చున్న దడరుచు నేం డురుతర ముదమునన్‌ 


బాల చందమ్మున శశి నిభ ముఖి సీత 
రామున కధీన మగు నంతరంగమున వి 
జనపు టడవిలోన రమించు ననువు గాను 
సంతసమ్మున మది వీడి వంత నెల్ల 


హృదయ మెల్ల నర్పింప నిజేశు డైన 
రామునకు జీవితం బుండ రాఘవున క 
ధీనమై రామ హీన మతివకు సీత 

కు వన మగు నయోధ్యా పురి ఘోరముగను 


కని నగరమ్ము లూర్లు జనకప్రభు కన్య నదీ నదమ్ములన్‌ 
ఘన గతు లెల్ల బాదప నికాయము నింపుగ రాఘవేంద్రునిం 
క నడిగి వీరు లక్ష్మణుని గాంత యెజుంగును బ్రీతి, దాం దలం 
చును బురి కావలం గల విశుద్ధ విహార వనంబు నా మదిన్‌ 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఇంతియ జ్ఞాపక మిటం దా 

నెంతయొ వడి బలుక సీత యీ కైకేయిం 
గొంత దలంచి పలుకులను 

సుంత ప్రకాశింప దిపుడు చోద్యము సుమ్మీ 


ఆపి యప్రయత్న మనిన యా వచనము 
లంత ముదము జేకూర్పంగ నంతరంగ 
మందు గౌసల్య కాహ్లాద మడరు మధుర 
వాక్యముల నిట్లు సూతుడు పల్కె నపుడు 


చంద్ర కాంతి వెలుగు చారు నయన సీత 
సంభ్రమమున నైనం జల్ల గాలి 

నెండ నైన సుంత యేని వాడక యుండు 
దారిని? జనుచుండ( దరుణి యడరి 


సీత శతపత్ర సదృశ శశినిభ కాంతి 

వెలుగు ముఖ బింబ మిపుడు వడలదు సుంత 
లత్తుక పసను పదములు లత్తుక నల 
దకయి తామర మొగ్గల దారి వలుగు 


నూపురధ్వను లపురూపముగం జెలంగ 
నాడు సీత వనిని నేండు మించి 

రాగ ముండ భృశము రామునందు విభూష 
ణముల నూని యలరు నారి యచట 


కన గజ సింహవ్యాఘ్రుము 
ల నరణ్యమ్మునం బడయదు త్రాస మెడందలో 
ఘన రామ బాహు రక్షణ 


మున జానకి సుంత యేని మురియుచు నుండున్‌ 


వారి కొజకు శోచింపంగం బాడి కాదు 
రాజునకు నీకును దగదు రగులనిట్టు 
లీ చరితము శాశ్వతముగ గోచర మగు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


లోక మందు. బ్రసిది గురుతర మడరి 
~~ 0 


ఉ. శోకము నెల్ల వీడి వని సువ్రత మూని రఘూద్వహుండు దా 
వీంకను తండ్రి మాట నిలబెట్టును వన్య ఫలమ్ము లానుచున్‌ 
నీ కొడు కుండు హర్షమున నీరజ నేత్రుండు మౌని మార్గముం 
బ్రాకట రీతి. బూని తగ భార్యయు తమ్ముడు క్రొ ల్చు చుండగా 19. 


తే.గీ. ఆ విధమ్ముగ యుక్త వాక్యముల సూతు( 
డనునయించినం గౌసల్య యడర పుత్ర 
శోక మాగదు రాఘవ యోకుమార! 
యంచు నేడ్వంగ సుంతయు నంబ యప్పుడు 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 61. 


రాముడు వనమున కేంగ నార్తితోం గౌసల్య భర్తను గాంచి పరుషముగం బలుకుట, పదునేనవ యట 
రాముండు వనము నుండి తిరిగి వచ్చిన భరతుని నుండి రాజ్యమును గైకొన నిష్టపడం డని పల్క 
దశరథుండు దుఃఖముతో మూర్చిల్లుట. 


కం. రమియించు వారియందు 
త్తముండు ధర్మపరు డకట తరల మహా గో 
త్రమునకు రాముడు కౌస 
ల్య మగనిం గాంచి దశరథుని నార్తిని, బలికెన్‌ 1. 


తే.గీ. మూడు లోకముల నరేంద్ర! మూరు నీదు 
కీర్తి ప్రియవాది దయగల మూర్తి వంచు 
రాఘవ! యజుంగవె వదాన్య! రాజ్య మందు 2. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిట్టి చర్యల నొనరింప నేల నీకు 


నరవరేణ్య! తనయ వరులు సీత్రాసతిం 
గూడి యడవి లోన ఘోర దుఃఖ 
మెట్టు లోర్తు రకట యెల్ల సుఖముల క 


రులయి నట్టి వారు తలప వలదె 


తరుణి మహా సుఖార్హయు సతమ్మును మైథిలి యెట్టు లుష్ట మా 
గురుతర శీతలం బడర ఘోరముగా వని నెట్టు లోర్చునో 

యరు దగు సూప భోజన వరాన్విత మింపుగ నారగించు సీ 

త రమణి యెట్లు నివ్వరినిం దా భుజియించును వన్య మూలముల్‌ 


గీత వాద్యములను బ్రీతిని విని లేచు 
పుణ్య శీల సీత మూర గ్రూర 
జంతు జాల సింహ శార్దూలముల ఘోష 


లెట్లు వినును వనిని నీ లతాంగి 


వర మహాభుజుండు మహేంద్ర వర పతాక 
సన్నిభ భుజము నుంచి తా బన్నుగం దల 
గడగ నెట్లు నిద్రించును ఘనుడు రాఘ 
వుండు వన మందు బలవంతు డుండు నకట 


చక్కని కురుల చివరలు జాటు చుండ. 
దామరను బోలు రంగునం దనరు చుండు 
నలిన వాసన లీనెడు నలిన నేత్రు 

ముఖ మరయ గల నెన్నండు పుత్రు నకట 


నిక్కముగ జాతి గుండెయై నెగడి యుండె 
నాకు నక్కట శంకయే లేక యుండె( 
గానిచో వేయి ముక్కలు కాక యున్నె 
చూడ కున్న నిచటం బుత్రుం జోద్యముగను 


నాదు బంధువు లక్కట నీదు చర్య 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వలన నిర్ణయ ననుపంగ వదలి సుఖము 
లెల్ల జాలిగ వన మందు. దల్లడిల్లు 
చుండి రిప్పుడు తగినను సుఖములకును 


పదునై దేండ్లకు రాముండు 

కదియ దిరిగి పుర మయోధ్య, గాకుత్ఫుండే 
మది( దల్పః డీయ రాజ్యము 

వదలడు కోశ మని యెంతు భరతుడు ధృతినిన్‌ 


కొందటు శ్రాద్ధ కాలమున గుడ్వంగ నెల్లరు స్వీయ బంధువుల్‌ 
గందురు బ్రాహ్మణోత్తములం గార్యపు( బిమ్మట నారగింపంా. 
గొందురె భూసురోత్తము లొకో సుధ యైనను భుక్త శేషమున్‌ 
విందుల నిర్ణ రాభులు వివేక గుణాఢ్యులు పండితోత్తముల్‌ 


విప్రలును దనిసిన పిదప ద్విజర్షభు 

లు భుజియింప నొల్లరు బుధ వరులు 
వృషభ రాజము లవి శృంగమ్ముల విజువ 
నీయ నట్టి భంగి నెన్నం డేని 


అనుజు. డనుభవించి నట్టి రాజ్యమ్మును 
రాజ! యగ్రజుండు రాము. డేల 

గొను వరిష్టుం డతుల గుణ ధాము డాత్మ గౌ 
రవము నెంచి యంతరంగ మందు 


పర జంతువు భక్ష్యంబును 

బరిగ్రహించి తిన దెపుడు వ్యాఘ్రము వనిలో 
నర శార్దూలుండు రాముండు 

పర లీఢము నెట్లు తినును బరికింపంగన్‌ 


హవియు నాజ్య మింక నప్పములు కుశలు 
ఖదిరపు సవనంపు( గంబము( గడ 

వంగ జాము వాని వాడరు జన్నము 
లందు. దిరిగి రాజ! యిందు నరయ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


రాజ్యమును బరు లేల6గ రాము డొల్ల 
డెన్నం డేలం గైకొని దాని సన్నుతుండు 
సార హీనపు మద్యపుం జందమునను 
సోమ హీనపు జన్నపు సోయగమున 


అలిగిన దాను మందరము నైన శితేషువులం బెగల్బు. టే 

రలుక సహింపం డింతయును నాతడు ధర్షణ మెవ్విధమ్మునం 
జెలంగ నెడంద గౌరవము చెన్నుగ, దండ్రి పయిం గరమ్ము దా 
దలశుం డొసంగ రాఘవుండు దండ్రికి హానిని సుంతయేనియున్‌ 


రవి శశి గ్రహ నక్షత్ర రాశి నెల్ల 

గూల్చుం గ్రుద్ధుం డైన నభము గూడి క్షోభ 
పజచు. జీల్చును భూమిని పర్వత తతి 
తో నతిక్రమింపండు భక్తి తోడ నిన్ను 


ఇట్టి యగౌరవ మెన్నండు 
బట్టి సహింపం డెటు లన బలవంతంబౌ 
దెట్టతనపు వ్యాఘ్రుం బది 


యెట్టులం వాలము మలంప సహింపదొ యట్లున్‌ 


లోకములు రణమున నేకమై చెలంగిన 
నీయ భీతి జాల వింత యేని 

ధర్మ చిత్తు. డీ యధర్మపు జగమును 
గూర్మి నుద్ధరించు ధర్మమునను 


16. 


17. 


18. 


19. 


20. 


వీరుండు దీర్ణ బాహుండు నభేద్య సువర్ణ నిజేషు పంక్తినిన్‌ 
వారిధులన్‌ దహించు వడి ప్రాణి సమూహముతో యుగాంతమౌ 
దారిని నట్టి రాఘవుండు తానె హతుం డిటం దండ్రిచే నహో 


తే.గీ. 


వారక చేప పిల్లలను భక్షణ మెంచక చేసి నట్టులన్‌ 


పుత్రుని బహిష్కరించితి క్షత్రియ కుల 
ధర్మ మింక సనాతన ధర్మమెంచి 


21. 


22. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


శాస్త్ర దృష్టి గాంచితె రాజ! సద్దుణు వర 


ధర్మ నిరతుని నివ్విధి ధర్మ మగునె 


సతులకు గతి మొదట బతి యగును ద్వితీయ 
ము తనయుండు కాగ మూడవ గతి 

జ్ఞాతి వర్గ మగును జనదు నాల్లవ గతి 
నారులకు(' దలంప నాథ! నిజము 


అందు నీవు నాకు నకట లేవు వనము 
న కరిగె రఘురాము+( డకట నేండు 
వనికి నే/గం దలంప బార్జివేంద్ర! నిహత 
నైతి నీ వలననె యన్ని గతుల 


రాజ్యము హత మయ్యె నిటస రాష్ట్ర మిపుడు 
హతుండ వీవు మంత్రుల తోడ హత నయితి కు 
మారు తోడ హతులయిరి పౌరు లెల్ల 

సుఖులు నీదు భార్యయు నింక సుతుడు రాజ! 


దారుణము లైన పల్కులు దార పలుక 
విన వగపుతో సమసెం దెలివి నరపతికి 
మున్ను నేరక తాం జేసి యున్న దుష్కృ 
తమ్మును దలంచి ఘన శోక తప్పు, డయ్యె 


23. 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


యుకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 62. 


కౌసల్యా దేవి పరుషముగా బల్కిన పలుకులను విని దశరథుడు దుఃఖ ముప్పొంగ మూర్చిల్లి 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కొంత తడవునకు+ దేరికొనినం గాంచి కౌసల్యను గరుణింప మని వేండ6ంగ గౌసల్య పశ్చాత్తాపము 


సెంది యనునయింప రాజు నిద్రా వశుం డగుట 


కనలుచు శోకమ్మున రా 

ముని జనని పలుక నవి విని మూరిన దుఃఖ 
మ్మున దశరథుండు మదిలో 

వనరుచు( జింతింప( జాగె వసుధేశుండే 


చిరముగం జింతించి కరము 
పరితప్తేంద్రియుండు మూర్చ బడసెను జింతం 
బరవీర దమనుండు వడసె, 

జిర కాలమ్మునకు సంజ్ఞం జిత్తము లోనన్‌ 


పొంది సంజ్ఞను నిట్టూర్చి పుడమి ధవుండు 
వేండిగం గని కౌసల్యను దోడ నుండ, 

దిరిగి యాలోచనల మున్లె ధీర వరుండు 
పొడమె నేరక చేసిన పూర్వ కృతము 


శబ్ద వేధిం. గాగ జలిపిన దుష్కృత 

పు వగ తనయు వలని పొగులును గలి 
యంగ రెండు బాధ లదరంగ. దప్పు డ 
య్యె ధరణీశుం డప్పు డధికముగను 


మండుచు నిరు వెతల మనుజేంద్రు( డరసి కౌ 
సల్య నంజలించి సతికి బలికె 
వణుకు చుండి భృశము వాంచి ముఖము దయ 


గోరి యిట్లు జాలి గొలుపు గిరలు 


కరుణను జూపు నాపయిన( గాంచుమ యంజలి సల్ప నేనిటం 
బరులను గూడ వత్సలతం బన్నుగం జూతువు హింస నేరవే 
యరయఃగ భర్త నారులకు నౌను గుణుం డగుణుండు నైన ని 
ద్ధరం దగ దైవ మెన్న(గను ధర్మము నింపుగ దేవి! సన్నిధిన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


సంతతము ధర్మ నిరతవు జగము నందు 
మంచి చెడుల నారసితివి యంచితముగ 

దుఃఖిత వయిన దుస్సహ దుఃఖితుం గని 
విప్రియము లాడ దగదు దేవి! పతి తోడ 


దీను డా రాజు పలుక దీనముగను 
జాలి గొలుపు నట్టు విని కౌసల్య యంతం 
గన్నులందు భాష్పము లొలుక నుదకంపు 
గొట్ట మందు. గాజుడు నవ కుశము భంగి 


రాజు నంజలి తనదు శిరమున నుంచి 
సంభ్రమించి కౌసల్య తత్‌క్షణమ దుఃఖి 

త యయి భృశముగ పల్కులు తడ(బడంగ 
వగచుచు నృపతి తో నంత బలిక నిట్లు 


కరుణింపు దేవ నన్ను హ 
తురాల నయితి నడుగం బడి తోరముననీచే 
శిరము నిల నిడి యడిగెద ని 


క రాజ! క్షమ కర్హురాల( గా నిట నకటా 


ఘనవీర! ధీనిధియు శ్లా 

ఘనీయు( డగు భర్త చేతం గరుణింపుమ న 
న్నని కోరం బడిన భార్య కు 

గన లోకద్వయము నందుం గలుగదు సుఖమే 


ధర్మ మెటుక నాకు ధర్మజ్ఞ సత్య వా 
ది వని నిన్నెజుంగుదు ధీర! శోక 
తప్త నై పలికితి ధరణీధవ! పరుష 
భాషణములు సుతుని వగ సెలంగ 


శోకము నశింపం జేయును జొచ్చి ధృతిని 
శోకము తెలివి నెల్ల గూల్చును సతమ్ము 
శోకమున సర్వము నశించు జుమ్ము ధరణి 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


కం. 


కం. 


శోకమునకు మించు రిపునిం జూడ మెందు 


పగవాని చేతి దెబ్బలం 

దగ సైపంగ శక్యమగు నెదను శోకము క 

ల్లగ సూక్ష్మం బైనను నో 

ల్ల బై 

ర్వంగ శక్యము కాదు సుమ్ము పార్టివ చంద్రా! 
(a) 


చదువరులు ధర్మ వేత్తలు శంక లేని 
వారు ధర్మార్థముల ముని వరులు నైన 
శోకమున ముని(గిన మనస్సులు కలట్టి 
వారు వీర! తపింతురు వగపు వలన 


చనె.బంచ రాత్రు లడవికి. 

జని రాముడు లెక్క పెట్ట సంతాపముచే 

త నశింపంగ సంతోష 

మ్ము నాకుం బంచాబ్దములుగ మూరెన్‌ నాథా! 


తలంచుచు నాతని నుండగ 

విలసిల్లెను శోక మెడ(ద వీరవరేణ్యా! 
జలనిధి తీయముల వలె న 

దుల నుండి జలమ్ము లెల్ల దోరము సేరన్‌ 


కౌసల్య యివ్విధం బన 


గా సుద్దులు శుభము లంత గదిసె రయమునన్‌ 


వాసుర చూచుచు నుండగ 
వే సన్నగిలెం గిరణములు వినుకెం పరుగన్‌ 


పతి నట్టు లూఅడింపంగ 

సతి కౌసల్య వచనములం జక్కంగ నపుడున్‌ 
వెత మీటి(గ( జిత్తమున నృ 

పతి నిద్రా దేవి కయ్యి వశుండు భృశముగన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


రెండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 63. 


దశరథుడు నిద్ర లేచి తాను మున్ను శబ్దవేధిగా గజ మనుకొని ముని బాలునిపై బాణ మేయ 
నతడు చనిపోవుచు( దన తల్లిదండ్రులకు ని విషయమును దెల్పు. డని నాంటిన బాణమును దీయ 
మని వేడ దీయ(గనే మరణించుట. 


కం. కొలది తడవునకు మేల్కొని 
కలత మునిగి నట్టి యెడందం గలవర పడుచుం 
దలతుం దడంగె దశరథుం 
డల మునుపటి దుష్కృతమ్ము నలమట నీయన్‌ 1. 


ఆ.వె. రామ లక్ష్మణుల నరణ్యమునకుం బంప 
శక్ర సన్నిభుండు దశరథున కెద 
లో నుపద్రవమ్ము క్రూరముగ, జెలంగె 
నసురుచే రవి, దమ మడరి నట్లు 2. 


చం. వెడల స దార రాఘవుండు వేదన తోడుతం గోశ లేశ్వరుం 
డడలుచు రామ మాతకు వరాననకున్‌ వచియింప నెంచె ము 
న్నడరిన స్వీయ దుష్కృతము నాత్మ స్మరించి నిశిధి యంతయుం 
గడచుచు నుండ నాటివది గ్రన్నన రాతిరి తప్త చిత్తుండై 3. 


ఆ.వె. పుత్ర శోక తప్త మూర్తియై స్మరియించి 
పూర్వ నిజ కృతమ్ము( బుత్ర శోక 
తప్తం గాంచి యపుడు దార కౌసల్యను 
బలికె దశరథుండు వచనములను 4. 


తే.గీ. మంచియైన( జెడ్డ యయిన మాన్యచరిత! 5. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కర్తకు లభించు కళ్యాణి! కర్మముల ఫ 
లితము తద్విధముగ భద్ర! సతము వినుము 
వాని నెజు(గ కాదిని జేయ బాలు డగును 


ఒకడు మామిడి తోటను నుత్తరించి 
పాతి మోదుగ చెట్లను బ్రీతిం బెంచ 
నీరు పోసి ఫలాశతో ఘోరముగను 


బంట తటి విచారించె బుష్పములం గాంచి 


ఫలమును నేరకుండ మును పర్విడం గర్మము లల్ల జేయంగాం 
గలంగుం బలాశ సేచకుని కైవడి పండెడు వేళ నాతండే 

లలన! త్యజించి పంట తటి రాముని జింతిలు చుంటి వింత నె 
ట్టు లనంగ మావి చెట్టులను డుల్చి పలాశము+ బెంచి నట్టులన్‌ 


శబ విద్య యలవడం గౌసల్య చిన్న 
య 
తనము నందు ధనువు నూని ఘన తరంపు 
శబ్దవేధినై చేసిన చారునయన! 
పాప కార్యము నే నిష్ట పలుకు చుంటి 


తెలియక పసివాండు విషము 

నల త్రాగిన భంగి నాకు నకటా ప్రాప్తం 
బిల దేవి స్వయంకృతమున 

బలవత్తర దుఃఖము కలవరపడ నిట్లున్‌ 


కింశుకమ్ము పైనం గీలుకొనంగ మో 
హం బొకనికి నాకు నకట శబ్ద 

వేధ్య మయ ఫలమ్ము వెల్లివిరిసె నిట 
దెలియ కుండ నంచు. దెల్ల మయ్య 


దార! యప్పు డీ వవివాహితవుగ నుండ 

నేను యువరాజ పదమున నెగడు చుండ 

వచ్చె వర్ష కాలము వృద్ది పజుప మదము 
యి (ణం 

నింక కామమ్మును జనుల కెలమి తోడ 


10. 


11. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


పుడమివౌ జలముల బూర్జము ద్రావి ని 
జాంశువుల జగముల నత్యధికము 
వ్రేగం జేసి ప్రేత వితతి తిరుగు భీమ 

దక్షి ణాశ కడరి తరణి చనెను 


వేండిమి కాంగ క్షీణ మింక వెల్లుల నీనుచు మేఘ రాశియే 
పోండిమి. జూప భేక ఫణిభోజులు చాతకముల్‌ ముదమ్ముతో 
నాడ6గం గ్లిన్న పక్ష విహ గావలి స్నానము సేసి యింపుగా 
గాడుపుచేం జలించు నతి కష్టమునం దమిం జేరెం జెట్లనున్‌ 


పడిన నింక నవిరళముగా 

బడు చున్నజలమ్ము వలనం బన్నుగ నగమే 
యడరెను జలరాశి పగిది 

నడయాడు మదించిన హరిణమ్ముల తోడన్‌ 


ధవ ళారుణ వర్ణమ్ముల. 
బ్రవిమలపుం బ్రవాహము లట బాజుచు నుండెన్‌ 
నివుజుల తోడన్‌ గిరి ధా 
తువుల పయిన. బాముల వలెం దోపగ వింతన్‌ 


కదియ నంత వానకాలము తేట నీ 
రమ్ము గూడ నెజుపు రంగు నూన, 
గ సెలయేటు లెల్ల గన్పడెం బాజుచు 
వివిధ దిక్కు లందు వేగముగను 


ఆ సుఖ కాల మందు సశరాసన మమ్ముల తోడ వేటకై 

యా సరయూ నదీ తటిని స్యందన రాజము నెక్కి చక్కంగన్‌ 
వేసర కాత్మ( జేరితినిం బ్రీతి నిశీధిని నీరు ద్రావగా 

గాసర మేని శ్వాపదము కంబువు రా సమయింప నెంచుచున్‌ 


విచ్చలవిడి నొంటరిగను విల్లు నూని 
యటకు రాంగం గ్రూర మృగము నన్య వన్య 


12. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


మృగమును విని శబ్దమ్మును మించి వేగ 
చంపితిని రెంటిని సుశిత శరము లేసి 


వింటిని యా చీకటిలోం 

గంటికి నందని యెడవున గజ శబ్దమ్మున్‌ 
వింటకు( బోలు రవము దెలి 

గంటి! ఘటము నందు నింపగ జలంపు ధ్వనిన్‌ 


శర మాశీవిష తుల్యము 

గురుతర దీప్తము విడిచితిం గుంజరపు దెసం 
గరినిం గ్రహింపంగ లక్ష్యము 

నరసి మహాోద్ధతి సెలంగ నప్పుడు దేవీ! 


వేయంగ ఘోర బాణమును భీకర సర్ప నిభమ్ము నంత న 
య్యో యిట నీ యుషస్సున వనౌకసు నాదము బాధ తోడ హా 
హాయను రావముల్‌ శిత శ రార్జిత మర్మ నిజాంగు వాక్కులే 
యా యుదకమ్ములో.: బడుచు నార్తి సహింపక పల్క విన్పడెన్‌ 


తాపసిని నను బోలెడు ధర్మ రతుని 

పైన శస్త్రము వేయ నెట్లొను కట్ట 

నా మనుజు భాషణమ్ములు నాకు నపుడు 
వినబడెను గూల నమ్మున వేగముగను 


నది కిటు లేన యొంటరిగ నారములం గొన రాగ నక్కటా 
బెదరక రాత్రి బాణమును వేసిన వారెవ రిందు నాదు త 

ప్పది యిసు మంత యేని కలదా! తగ దండము వీడి కానలో 
నం దబిసి యై చరింపంగను న్యాయమె శస్త్రముతో వధింపంగన్‌ 


జడల బరు వూని నారలు చర్మములు ధ 
రించి నట్టి నన్నెవరు కోరి సమయింప 
నెంచి రిట్లు నా యపకార మెద్ది వారి 


కి నొనరించినది తలంప గనను సుంత 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఇట్టి రిత పనుల నెవ్వరు హర్షింత్రు 
ల = 9 
సేయం దొడంగినం గడు చిత్రముగం గ 
పటపుం బనులు గురువు పడక నాశించు నీ 
చ జనుల పగిది నది సాధు వంచు 


వగవను నా లయమ్మునకు బాధ దపింతును దల్లిదండ్రులం 

దగ మదిం దల్సి నాదు మృతి తప్పక కల్గిన వృద్ద దంపతుల్‌ 
౧ యల 

విగత కుమారులై యకట వేదన నెట్లు చరింత్రు మోసితిం 

దగం జిర కాల మిర్వురను దల్లినిం దండ్రిని భక్తి రక్తులన్‌ 


ఒక్క శరమ్మున నివ్విధి 

నక్కట జననీ జనకులు నాత్మ సుతునితో 
జక్కడంగిరి బాలునిచే 

వెక్కసముగ దుష్టు వలన విడ్డూరముగన్‌ 


విని నంతనె యా మాటలు 

ఘన తాపార్తుండను నేను ! గరములం జాప 
మును బాణమ్ములు జాజిప 

డినవి పుడమి పైనం గడు వడి నయ రతునకున్‌ 


విని నిసి వాని మూల్లులను వేదన వేగము సంభ్రమమ్మునుం 
దనర భృశమ్ము చేష్ట లవి తత్‌ క్షణమే యుడుగంగ దీనతం 
జని యట కంత వేగముగం జంచల చిత్తమునన్‌ శరార్తునిన్‌ 
మునివరుం గంటినా తటిని ముక్త జటా ధరుం ద్యక్త కుంభునిన్‌ 


నెత్తు రింక దుమ్ము లత్తజి యంగము 
లందు నిండి నట్టి యార్తు బాణ 

ఘాత తప్త దేహుః గలంతతోం బడియున్న 
వాని భృశము మూల్లు వానింగంటి 


కలంత మున్గిన వాని వికంపిత హృద 
యంబు వాని నన్నక్కట యకుల ప్రభం 
గాల్చు చందమ్మునం గనులం గాంచి పలికె 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


తే.గీ. 


నతడు క్రూరంపు( బల్కుల నంత నిట్లు 


నే నే యపకారము రా 

జా! నీ కొనరింపం గొట్టి తకటా యిట్లుం 
గాననమున వసియింప న 

హో నీరము తండ్రికి. గొను నూహ నిలువంగన్‌ 


అకటా యొక్క శరము వే 

సి కొట్ట నామర్మములను శీఘ్రుమ రాజా 

ర్య! కను లగపడని నాదు జ 

నకుండు జనని హతు లయిరి వనమ్మున వృద్ధుల్‌ 


దుర్చలులు నంధులు పిపాసతో నిరువురు 
నా కొకు నట వేచి యున్న జననీ జ 
నకులు నీ రాశం గష్టమునః జిరకాల 
మున్న వా రెట్లు సైతురు నన్ను గనమి 


32. 


33: 


34. 


కన ఫలితమ్ము లే దకట కానన మందు. దపమ్ము సేసినన్‌ 
ఘనముగ నేర్చినన్‌ శ్రుతి నికాయము నా శయనమ్ము నిచ్చటన్‌ 
జనకుండు నేరం డింతయు భృశమ్ముగ నెగ్గిన నేమి సేయు నౌ 

ర నడవ లేం డశక్తుండు స్థిరమ్మును గాచునె ఛిన్న శైలమే 


ఆ.వె. 


ఆ.వె. 


సత్వరంబు రాజ సత్తమ నీ వేణి 
యింక నాదు తండ్రి కెల్ల జెపుమ 

కోపి కాల్ప కుండు ఘోరముగా నిన్ను 
మండి యగ్ని వనము మాడ్చి నట్టు 


ఇక్కాలి దారి చూపును 

జక్క(గ మజ్జనకు నిల్లు చని నీవటకున్‌ 
గ్రక్కున రాజ! శరణునకు 

మ్రైక్కుమ యాతండు శపింపం బోండు కరుణతో 


వాండి యైన యట్టి బాణముం దీయుమ 


36. 


37. 


38. 


రాజ! మర్మములః గరమ్ము గ్రుచ్చు 
చున్న దెత్తు నందు నున్న తీరమ్మును 
నీరు పొడుచు నట్లు భారముగను 


తే.గీ. శల్య మసువుల బాధించు శాంతి దోచు 
శల్యముం దీయ నతనికి( జావు వచ్చు 
దీయ శల్యము బొడమె సందియము నాకు 
జింత సేయంగ నివ్విధి( జిత్త మందు 39. 


ఉ. దీనుని ఘోర దుఃఖితుని తీరని కోకముచే( దపింపంగా 
మానస మందు నున్న వెత మౌని కుమారుండు నేరి యింపుగం 
దా నతి పీడ్యమానుండు సుతప్త నిజాంగుండు కంపితుండునున్‌ 
మేని లయమ్ము కన్సడగ మెల్లగ బల్కులు పల్కె నిట్టులన్‌ 40. 


తే.గీ. శోకమును నిల్పి ధైర్యము వీ(క నూని 
యుంటిని సిర చిత్తమ్మునం గంటె బ్రహ్మ 
సర అత్త 
హత్య యంచు శోకింపకు మయ్య మదిని 
బ్రాహ్మణుండను గాను నేం బార్థివేంద్ర! 41, 


తే.గీ. వైశ్యునకు శూద్ర యందు భూవర! జనించి 
తిని కలంత వీడు కష్టమున నన నిట్లు 
వంగి నట్టి వాం డార్తుని యంగమున శ 
రమ్ము. దీయం జూచుచు విడ్చెం బ్రాణములను 42. 


తే.గీ. _ మర్మమున వ్రణమునం బలు మబులు నిశ్వ 
సించి సరయూ తటిని శయనించి తడిసి 
యున్న ముని కుమారుని గాంచి మిన్నగ వెత 
నందితిని భద్ర! భారంపు డెంద మందు 43. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


మూడవ సర్గము. 


తే.గీ. 


చం. 


అయోధ్యా కాండము 
సర్గము 64. 


దశరథుండు కౌసల్యకు ననూహ్యముగాం దాను జేసిన ముని పుత్ర వధను దెలుపుట, వాని 
తల్లిదండ్రులకు నా విషయము వివరించి పశ్చాత్తాపమున శరణము వేండ వారు కడు దుఃఖించి 
పుత్రునకు దర్పణము లొసంగ ముని కుమారు నాత్మ యింద్రునితోః గూడి స్వర్గమున కేంగుట, 
తండ్రి తమ వలె నీవు గూడ పుత్ర శోకమున మరణింతు వని రాజుని శపించి ప్రాణత్యాగము 
సేయుట, దశరథుం డిట్లు చెప్పి రాత్రి మరణించుట. 


అనితర విధ మమ్ముని పు 

త్రుని వధ మా రాఘవుండు రోదించుచు దా 
రను గౌసల్యను గని తొడ 

గెను దిరిగి వచింప నిట్లు గిరలను వగతో 


ఘోర పాప మజ్జానము గూడ జేయ 
గలంగ మనము భృశమ్ముగం దలయం దొండగి 
తి నింక నేకాంతమున నెట్లు దీర్పం దగును 
దీని సుకృతముగా నంచు మానసమున 


అంత ఘటమ్ము నందికొని యప్పును నింపి సుపూర్ణ మింపుగా' 
జెంతకు( జెప్పినట్టి గతిం జేరి నివేశము దుర్చలాంధులం 

జింతిలు వృద్ద దంపతుల శ్రీఘ్రమ కాంచితి నాథ హీనులన్‌ 
వింతగ హీన పక్ష యుగ భీత విహంగ నిభమ్ము నుండగా 


వాని కథోక్తులం దనరి పన్నుగ కూర్చొని యన్య కర్మముల్‌ 
లేని నిజాశ నావలన లీలగ క్షీణము కా(గ వా రుదా 

సీనత దిక్కు గానక వసింపంగం గాంచిన శోక భీతులే 
మానస మందుం బిక్కటిల మ్రుగ్గితి తిర్గి భృశమ్ము వంతచే 


వినంబడ నా పద స్వనము పేరిమిం బల్కెను దండ్రి పుత్రకా 
చని తడ వయ్యె నీటి కయి సత్వర మీయుమ తోయ మింపుగన్‌ 


తే.గీ. 


తే.గీ. 


జనని తపించు చున్నది భృశమ్ముగ నాడితె నీట నచ్చటం 
దనయ రయమ్ముగా నవసధమ్మును జేరు విలంబ మేలనో 


తనయా తల్లియు నైన నే నయిన సంతాపమ్ము కల్లించినన్‌ 
మనమం దుంచకు మయ్య తాపసివి యే మాత్రమ్ము నద్దానినిం 
గన నీవే గతి హీన రక్షకులకుం గన్నుల్‌ సుతా నీవ లో 

చన హీనద్వయి కీవ ప్రాణములు నా జక్కంగ భాషింపవే 


డయ్యుచు మాటలే తడంబడంగ మునిం గని స్పష్ట హీనముల్‌ 
వ్రయ్యలు కా(గ నక్షరపు రాశియె వాక్యము లంటి భీతితో 
నయ్యెడ గుండె నూని ధృతి నంచిత వాగ్బల మాహరించి నే 
నయ్యమి పుత్ర నాశనము నాతని కప్పుడు సెప్పం జాగితిన్‌ 


దురితుండ నయ్య నే దశరథుండను జేసితి క్షత్రియుండ నీ 

వర తనయుండ+ గాను బుధ వర్గము మెచ్చని కార్యమున్‌ మహా 
త్మ! రతి సెలంగ వేట కయి ధన్వము తో సరయూ నదీ తటిం 
గరి మృగ మన్య మేని గన గ్రన్ననం జేరితి జంప గోరుచున్‌ 


అంత వింటిని శబ్దము నక్కడ నక 
కుండను జలముతో నింపు కొనంగ రాగ 
దలంచితి నది గజ మని యెద వడి బాణ 
ము వదలితి దానిపై ఘోరముగ మునివర! 


ఏటి యొడ్డున కేగగ నెదను దాంక 

బాణ మరసితిం బడియున్న బాలు నచట 
శబ్దమును విని గురి వెట్టి శల్య మేయ 
గజము జంప నీట సుతు డకట గతించె 


శరమును వేండ, నాతండె ప్రశాంతినిం గోరుచు బాధతోడం దాం 

గరము తపించి, తీసితిని గ్రక్కున మర్మము నుండి యంతటన్‌ 
మరణము నందె( దీయంగనె మాటికి దల్చుచు నీ సుతుం డహో 
గురుడును మాత తోడుత నొకో మణి యంధు(డె యంచు నేడ్చుచున్‌ 


10. 


11. 


అకట జరిగె నెల్ల నజ్ఞానమున హతు 
డయ్యె నీ కుమారుః డవ్విధముగ 

నా వలన జుమి మునినాథ! శేషము నాన 
తిమ్మి(క గరుణింపు మిచట ననగ 


నా వగు దోష కార్య వచనమ్ములు క్రూరము లేను బల్కయగాః 
దావిని దేవ తుల్య ముని తద్ద యమర్షము నాపలేక భా 
ష్పావృత లోచనుండు నయి యంజలిం బ్రక్కన నున్న నన్ను శో 
కావృత మానసుండు గని యంత వచించెను నిశ్వసించుచున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఇయ్యశుభపుం గర్మ మీవు వచింపక 
యున్న స్వయము నాకు నొక్క క్షణము 
నంద నీదు శిరము వందలు వేలు ము 
క్కలుగ నయ్యెడిని పగిలి నరేశ! 


రాజ యెజింగి వధించిన రాచవా(డు 
ముఖ్యముగను వానప్రస్థుం బోవు నతడు 
తనదు స్థానము నుండి యతండు వజ్రి 
యైన నిస్సంశయమ్ముగ నవని లోన 


మునిని. దప మొనర్చెడు వా 

ని నెటి(గి యిటిగియు నడిచిన నిజ శస్త్రము చే 
త నతని శీర్ణ్వము వే పగు 

లు నేడు రవలుగ నటులె గురుశ్రుతి వేదిన్‌ 


నేర కిది యెల్ల జేసి తక్కారణమున 
రాజ! నీవు బ్రతికితి వరయంగం గాని 
యెడల నిక్ష్వాకు నృప వంశ మెల్ల నాశ 
న మగు నన్న నీ మాట ననంగ నేల 


పుడమిప! వేగ మమ్ము గొని పొమ్ము కుమారుని రక్త సిక్తునిం 
బుడమినిం బడ్డ వాని స్పృహ పోయిన వాని బ్రకీర్ణ వస్తునిం 
గడపటి చూపు చూచుటకు. గాలునికిన్‌ వశ మైన వానినిం 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


దడయక యంచు. బల్కె ముని తద్దయు రోయుచు నన్ను గోరుచున్‌ 


ఒక్కండను వారి నుభయుల 

నక్కడకుం దీసికొని మహార్తుల వడిగా 
నక్కాంత తోడ మునివరు 

నకొ గ్రడుకును నంట జేసి యచట నిలిచితిన్‌ 


తాపసు లిరివురును దనయుని స్పృశియించి 
చేరి పైన బడిరి చింత మీఅం 

బలుకం దొడంగెం దండ్రి వంతతో వాక్యమ్ము 
లిట్లు జాలి గొలుపు నట్లు కరము 


ఏల కుమార పల్క విట నేల నొసంగవు వందనమ్ములే 

యేల ధరాతలమ్ము పయి నివ్విధి నుంటివి కోప మేలయా 
బాలక! నే ప్రియుండ నని భావన సేయక యున్న? గాంచుమా 
మేలుగ నీదు తల్లి నిట మేను స్పృశింపుమ మాటలాడుమా 


ఎవ్వని చేత విందును బఠింపంగ శాస్త్రము దాట రాత్రియే 
యెవ్వరు సేసి స్నాన మట నిమ్ముగ సంధ్యను వార్చి వేగమే 
నొవ్వక వేల్తు చేరి దరి నీయంగ పుత్ర గతార్తి నన్నహో 
యెవ్వరు పల్కరింతు రింక నెవ్వరు దిక్కిట మాకు నెంచంగా 


ఎవ్వ రిత్తురు కంద మూ లేతర ఫల 
లమ్ములను బ్రియాతిధి వంచు నెమ్మి నింక 
బనులు లేని యనాథునకును గ్రహింప 

శక్తి లేని నాకు నకట రిక్త మునికి 


ఈమె గనుమ వృద్ద యింక దపస్విని 
యంధురాలు పుత్రు నార్తి. దప్తు 

రాలు వత్స యెట్లు రక్షింతు నీ మాత 
నిచట సుంత తల్పవేమి మదిని 


ఆగు మాతోడ( బోకుమ యముని దరికి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


రేపు మనము జననితో నరిగెద మింక 
మేము పుత్రార్తులము కద మించి యంధు 
లము యమాలయ మరుగు వారలము గాదె 


అడిగెద యము చెంతకు నేగి కొడుకును భరి 
యింపనీ తల్లి దండ్రి క్షమింపుమ యమ 
ధర్మరాజ! ధర్మాత్మ! యీ దగుదు వభయ 
మొంటరికి నాకు లోకప! యుత్తమ యశ! 


పాప కర్ముని చేతం జంపంబడి తీ వ 
పాపుండ వయితి నందనవర! నిజమ్ము 
నెంచ శస్త్ర యోధు లడరి యేంగు లోక 
ములకు దానిచే నింక శీఘ్రముగ నరుగుమ 


ఆజి వెన్ను( జూప నటి శూరు లెదిర్చి 
ల 

పరుల నెట్టి గతికి నరుగుదురొ గ 

తించి పుత్ర యట్టి యంచితంపు గతికి 

నింక నేంగు మయ్య యిద్ధ చరిత! 


సగరుండు దిలిపుండు జనమేజయుండు నహుష 
దుందుమారులు సక్కంగ నెందు. జనిరి 

యట్టి సద్దతులను జేరు మయ్య పుత్ర! 
సాధువులు నే(గు గతులకు జనుమ తనయ! 


వేదములం బరఠించు శ్రుతి వేత్తలు నింక తపశ్చరాలియున్‌ 
భూద ఘనాహితాగ్నులును బూరుషు లేక సతీ వ్రతాత్ములున్‌ 
సాదర గో సహస్రముల నర్ధి నొసంగెడి వారు పెద్దలం 

దాదర మున్న వారు తను వాశను వీడిన వారు పుత్రకా! 


ఏ గతులకు సమసి యేగుదురో యట్టి 
సద్గతులకు నీవు చనుమ యడరి 
లేదు దుర్గతియె కలిగిన మన తెగను 
నిన్ను జంపిన యతని కగు జుమ్ము 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


విలపించుచు నివ్విధినిం 

బలు మారులు జాలి కల్ల భార్యా యుతుండై 
సలిలము లొసంగు కార్య 

మ్ముల ననరింప( దొడగాను సముచిత విధమునన్‌ 


నిజ కర్మ మహిమ మున్యా 
త్మజుండు దివ్య తను వూని ధర్మరతుం డం 
తం జనుచు వడి శక్రుని తో 
డం జక్కంగ దివికి. బలుక దొడంగె సేంద్రుండై 


ఊజటిడించి వృద్ధుల నంత నుచిత రీతిః 
బలికె వారితో నివ్విధి భక్తి మిమ్ము 
నడరి సేవించి సద్గతి నందితి నిట 
క్షిప్రమింక మీరు నా దరిం జేర గలరు 


ముని పుత్రుండు జితేంద్రియు 

డని యివ్విధి దివ్య దేహు డంత విమాన 
మ్ము నలంకరించి స్వర్గ 

మ్మున కే(ెను దత్‌క్షణంబ పుణ్యాత్ముండే 


మునివరు డంత( దగ నుదక 

ము నొసంగి సభార్య గాంచి ముం దంజలి ని 
ల్పిన నన్నుమహా తేజుడు 

మినుకుల ననె నిట్లు వంత మీటి(గ నెడందన్‌ 


ఏక పుత్రు నపుత్రకు నేక శరము 

నేసి చేసితి వక్కట యిప్పుడ నను 
జంపుమ మరణ మన్నను జంక నింక 
బాధ సెంద నించుక యేని పార్థివేంద్ర! 


తెలియక చంపి తీవు నృప! ధీనిధి బుణ్య చరిత్రు+ బుత్రునిం 
గలంత శపింతు నిన్నిపుడు కాజియ నీయ సుదారుణమ్ముగాః 


32. 


33: 


34. 


క్‌: 


36. 


37. 


38. 


గలుగును బుత్ర శోకమునం గాలపు టంతము నీకు నాకు నె 
ట్టులం దనయార్తి కల్లెన్‌ నటుల్‌ సెలరే/౧ మహోన్నతమ్ముగన్‌ 


చేసి తజ్ఞానమునను నీ చేత క్షత్రి 

యవరు చే. జంప బడె ముని యందు వలన 
నార్య! బ్రహ్మ హత్యా పాప మంట దిపుడు 
నిన్ను జింత వలదు నీకు నేల జే(డ! 


దాతకు నంది నట్లు తగు దాన ఫలమ్ము నరేంద్ర! నీకు నిం 
కాతత దుఃఖ భావ మది యవ్విది. గల్లును బ్రాణ ఘాత మం 
చాత డొసంగి శాపము మహార్తిని నేడ్చుచు దేహముంచితా 
నాతిని గూడి ఘోర చితి నాథ విహీనుండు సేరె స్వర్గమున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


జ్ఞప్తి కిపుడు వచ్చె శబ్దవేధిని నేర్వం 
జేసి నటి దొడ చెడ పని స్వ 
ల నే నే 
యమ్ము బాల్య మందు నాలోచనము సేయ 
నివ్విధంబు నాకు నెల్ల దేవి! 


దేవి యా పాప మింకంబండి తెల్ల మయ్యె 
దాపురించె నిప్పు డిటుల దారుణముగ 
నన్న రసము లందు నపథ్య మడరి తినగ 
వ్యాధి ముదిరి విజృంభించు భంగి నాకు 


కాన భద్ర! నాకిప్పుడు కట్లె నెట్టు 
లయ్యుదారుండు పల్కెన్‌ యట్టు లకట 
పుత్ర శోకమ్మున విడుతు నాత్రముగను 
బ్రాణముల నింక నేడు సత్వరము నిజము 


కన్నుల గన నిన్ను గౌసల్య నే నశ 
కుండ నయితి నిపుడు తొయ్యలి స్పృశి 
యింపు నన్ను నీవ యింపుగ నని పల్కె 
నింకను వగచుచు నరేంద్రు( డిట్లు 


41. 


42. 


43. 


44. 


రాముని కేను జేసినది రామ! తలంపగ నాకు దగ్గదే 
రాముండు నాకు జేసినది రామున కొప్పును సత్య మెంచినన్‌ 
భూమినిం జెడ్డ వా. డయినం బుత్రుని వీడెడు తండ్రి యుండునే 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పో మనం గాన యం దన(గ( బుత్రుండు గోప విహీనుం డుండునే 


ఒక్క మారు తాకు నక్క న న్నిట రాఘ 
వుండు లబ్ద మౌనె మెండుగ నది 

నాకు యమసదనమునకు నేంగిన నరులు 
చూడం జాల రింక( జుట్టములను 


మతి మందగించు చున్నది 
గతించు చున్న ది(క( జూపు కౌసల్యా ని 
న్నతివా! కన లేకుంటిని 


పితృపతి దూతలు నను ద్వర పెట్టుచు నుండన్‌ 


తనయు సత్యపరాక్రము ధర్మ వేది 
రాము నంత్య కాలమున నరయ నశక్యు 
డ నయితి నకట దీని మించినది దుఃఖ 
ముండునే నాకు దలంపంగ నుత్తమాంగి! 


వారి రాశిని నెండ యపార మావి 

రిగ నొనర్చు నటుల వేగముగం గుమారు 
నప్రతిమ కర్ముం గాంచమి నడరి నట్టి 
దుఃఖము నొోగుల్చు చున్నది తోరముగను 


మంచి పోగుల మించిన యంచితంపు 

రాముని ముఖమును దిరిగి రాగ వనము 
నుండి పదునైదవ దయిన యుర్వటమున( 
జూచు వారు నరులు కారు చుమ్మి సురలు 


తామరల బోలు కన్నుల దనరు వాని 
జక్కని కనుబొమలు నింకం జక్క నైన 
పండ్ల వరుస చక్కని ముక్కు వలు వాని 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


శశి నిభ ముఖుం జూతురు ధన్య జనులు రాము 


శారదేందు నిభ ముఖారవిందము గంధ 
యుతము వెలయు నాదు సుతుని ముఖము 
గాంచి నట్టి వారె యెంచ ధన్య జనులు 
సందియమ్ము సుంత యిందు లేదు 


వనవాసము పూరించి ని 

జ నగరము గదియ నయోధ్య సంతోషముగం 
గనం గలరు రాముని సుఖము 

గ నున్న జనులు గతి శుక్రు. గన్న విధముగన్‌ 


మది భ్రమ నిండ(గ నిట నా 

హృదయం బది క్రుంగు చుండె నిస్సీ కౌస 
ల్య! దిటవుగ స్పర్శ శబ్దము 

లదలెను రుచి తోడ నాకు నాశ్చర్యముగన్‌ 


మతి చెడంగ నిట్లు మానిని! నా సక 
లేంద్రియమ్ములు నశియించు చున్న 
వరయ దైల మెల్ల నణంగ దీపము సత్వ 
రంబ యారు నట్లు వ్రాల నేను 


సుతుని వలని శోకము న 

న్నతివా బాధించు చున్న దత్యధికముగా 

నతి వేగంపు నదీ జల 

ము తీరమును గోయు నట్లు మూరి భృశముగా 


52. 


53. 


54. 


55. 


56. 


హా రఘువీర! దీర్ణభుజ! హాపితృ సుప్రియ! హా విచార నా 
శా! రతి నేంగి తీ వెటకు హా మమ నాథ! కుమార! విక్రమా! 
హా రఘు రామమాత! కనుమా నిధనమ్ము తపస్వినీ సుమి 
త్రా రమ! కైక నా రిపువ! త్రాస మొసంగితె వంశపాంసనీ! 


విలపించుచు( గౌసల్యయు 


లలనా రత్నము సుమిత్ర లాలన జెంతం 
గలవరము సెందు చుండంగ 
నిలా ధవుండు నిధనము' గనె నిం దశరథుండే 


కం. సదయుండు నర నాధథుం డుదా 
ర దర్శనుండు నంత నర్ధ రాత్రి గడవంా 
నెద దుఃఖ మావహింపగ 
జెదర నెడంద నసువుల విడిచెను బుత్రార్తిన్‌ 59. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 65. 


రాత్రి గడచి తెల్లవాజంగనే వందిమాగధులు నుత్తమ సంస్కారులు రాజగృహమునకు వచ్చి రాజును 
మేలుకొలుప స్తుతింప(గం బ్రాసాద మంతయు నాశిస్సుల రావములతో మారుమ్రోంగ నంతఃపుర 
పరిచారికలు రాజును మేలుకొలుప రాజు లేవకుండుటచే శంకతో భయముతో వా రజిచుట, కౌసల్యా 
సుమిత్రాదులు లేచి రాజును స్పృశించి లేపినను లేవకుండుటచే మరణించెనని తెలియ నార్త 
నాదములతో రాజ గృహము దద్దరిల్లుట. 


కం. గడవ(గ నిసి మజునాం డిక 
నడరంగ నుదయమ్ము వందు లడర మగధులుం 
గడు సంస్కారులు సూతులు 
వడి గాయకు లింకను జదువరు లాగతులై 1. 


తే.గీ. రాజ మందిరమున కంత రాజును స్తుతి 
యింప విడివిడి నెల్లరు నింపుగాను 
శుభ వచనములు నుత్తమ స్తుతు లడరంగ 
మారు మ్రోగెను భవనము తోరముగను 2. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


అవ్విధమ్ము వార లవ్వసుధాపతిః 
బొగడు చుండ సూత ముఖ్యు లడరి 
పాణి వాదకులు శుభమ్ముగం జప్పట్లు 
చజచిరి విభు కృత్య చయము లనుచు 


వినియా ధ్వనుల విహగములు 

ఘన రాజ గృహమున నున్న ఘన శాఖల యం 
దును బంజరముల నున్నవి 

యును లేచి దొడంగెను గూయ నుత్సాహమునన్‌ 


నిండెను వీణా రవములు 

మెండుగ నృప సౌధ మందు మీటి(గ గాథల్‌ 
దండిగ నాశీస్సులతో 

నుండగ గేయములు పాడ నుర్వీ పతికిన్‌ 


శుచి నెటింగిన వారు శుశ్రూష కోవి 
దలును స్త్రీ లింకను నపుంసకులును జేరి 
రంత నెప్పటి వల వేగ సంతసమున( 
గొలువ భూతల నాథునిం గూర్మి తోడ 


స్నాన శిక్ష యందు నైపుణ్య మున్నట్టి 

వారు తగిన తజినిం దీ రయిన వి 

ధముగం దెచ్చి రపు డుదకము పచ్చని చంద 
నమ్ము, గలిపి కాంచన ఘటములను 


కన్యలు పెక్కు రుండ(గను గాంతలు మంగళ సంగ మార్హముల్‌ 
స్వన్యపుం బ్రాశనీయము లుపస్కరణమ్ములు తెచ్చి రింపుగా 
నన్యము లన్ని లక్షణ సమన్విత సదుణ భాసితమ్ములే 

౧ 
మాన్య వరాభిహారిక సమంచిత వస్తు సమూహముల్‌ ద్వరన్‌ 


అంత నుత్సుకమున నందటు సూర్యోద 
దయము దనుక రాజు దరికి నరుగ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కుండ నిల్చిరి మది మెండుగ ననుమాన 
మడరు చుండ నేమి యంచు నిద్ది 


ఎవ్వ రెలమిం గోసలేంద్రుని వర శయ 
నమ్ము నడ్డు లేక యిమ్ముగం గను 
నట్టి వారు వనిత లరిగి విభు దరికి 
మేలు కొల్పి రపుడు మేది నీశు 


ఉచిత వృత్తి వినయమున నువిద లంత 
దల్పమును దాంకి మెల్లగ ధరణి ధవుని, 
గాంచి నేరక యుంటిరి యించు కైన, 

గదలిక నృపతి యందు నెడంద లదరంగ 


నిదుర భంగుల నెజింగిన నెలత లింక 
బనులు కదలిక లెటి(గిన వారు సంది 


యమ్ము కలుగ రాజు నసువు లందు నూంగి 


రి గజిక కొనల పగిది వెల్లి కెదు రుండ 


సంశయమున నున్న చామలు పార్ధివుం 
గాంచి యంత దమకు( గల్లినట్టి 

శంక డెంద మందు నింక వదలి నిశ్చ 
యించిరి భయము నిజ మంచు నెల్ల 


ఓడి పుత్ర శోకమునకు నుత్త మాంగు 
లైన కౌసల్యయు సుమిత్ర యలసి నిద్ర 
నుండి మేల్కన రక్కట దండ ధరుని 
జేరి నట్టి విధమ్ముగం జిత్రముగను 


వెలవెలన నుందెం గౌసల్య కలత నిండ 

సన్నగిల్లా వెల్లదు కాంతి. జదల నున్న 
గ గ 

తార పగిది చీకటి నిండ( దద్ద రాజు 

ప్రక్కందా నవతల సుమిత్ర నిదురింప 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


రాణు లిద్దజిని నరసి నిదురించుచు 
నుండ దలంచి రంత నువిదలు పృథి 
వీపతి యకట నిసి వేళ నిద్రను మర 
ణించి యుండ నోపు నంచు నెదల 


అంత నేడ్చిరి దీనలు వంత సెలంగ 

నెడందల వరాంగన లకట బెడిదముగను 
యూధమున( గుంజ రేంద్రుండె యుర్విం గూల 
నేడ్చు నాండేనుంగుల భంగి నెల్ల రడలి 


విక టాంక్రందన రావము 

లకు గౌసల్యా సుమిత్రలకు భంగము ని 
ద్రకు నయ్యె నంత చేతన 

ము కల్లె వారికి నిక భృశముగ శీఘ్రముగన్‌ 


చూచి కౌసల్యయు సుమిత్ర చోద్యముగను 
బతిని స్పృశియించి యంతట( బార్థివేంద్రు 
నడలి హానాధథ! యంచు వా రార్తిం జెంది 
నేలం గూలిరి యిద్దజు నెలత లకట 


కోసలేంద్ర కన్య ఘోరముగ వణకు 
చు(బుడమి పయి దొర్లుచు మెయి దుమ్ము 
తోడ నిండి యుండ దోరమ్ము దివినుండి 
రాలి నట్టి తార వోలె నుండె 


శాంత గుణుండు గా దశరధుండు కౌసల్య 
పుడమిని. బడి యుండ ముగుద లెల్ల, 
గాంచిరి హతమైన కరి వధూటి పగిది 
నామె నంత వంత లలర నెదల 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కైకయు నాదిగా నృవరు కాంతలు నంతట నొక్క రొక్కరున్‌ 
నాకము+ జేరె నాథుం డని నారులు వచ్చిరి సంభ్రమమ్మునన్‌ 
కోకము మీ మిక్కుటము చూచి నిజేశుని నేడ్చియేడ్చి వే 


కాంక చెలంగ డెందముల( గాంతలు కూలి రచేతనల్‌ ధరన్‌ 


కం. నారీ రోదనముల ధ్వని 
మూరి చెలంగె నట ద్విగుణముగ గృహమం దే 
పారెం దిరిగి ప్రతిధ్వను 
లారం/గ మిక్కుటము కాగ నాక్రందమ్ముల్‌ 23. 


చం. నరవరుః డంద నంతమును నాశన మయ్యెను హర్ష మెల్లెడన్‌ 
గురుతర దుఃఖ మంతటను ఘోరపు రీతి జెలంగెం గన్పడెం 
బరివృత తప్తబాంధవ సపాౌర జనాకుల దీన శోక ని 


రృరముగ రాజ మందిర వరమ్ము మహారవ సంయుతమ్మునై 24. 


తే.గీ. పార్థివర్షభు(డు యశస్వి పరమ పదము 
నందె నని యెర్గి నృప పత్ను లంద అంత 
జుట్టు ముట్టి జాలి, గొలుప శోక తప్త 


లేడ్చిరి కరములం గొని హీనపతులు 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 66. 


స్వర్గస్థుడైన నాథుని తలం బట్టు కొని కౌసల్య శోకించుచు బాధతోం గైకేయిని నిందించుట, దశరథు 
పార్థివ దేహమును దైలముతో నిండిన పెట్టెలో నుంచుట, మంత్రులు మున్నగు వా రిండ్లకు నేంగుట. 
రాత్రి కాగ జీకంటి నెలకొనుట. 


మ. వెస జల్లారిన యగ్ని నాం బరణగెడిన్‌ వీతప్రభా దేహునిన్‌ 
విసమే లెని మహార్ణ వాభునిం బ్రభా విధ్వంసి తార్కాభునిం 
బస క్షీణం బయి నాక మేంగం గని భూపాలేంద్రు గౌసల్య గాం 1. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చి సపత్నిం బతి శీర్షముం గొని యనెం జింతించుచుం గైకతో 


నెరవేటిన కోర్కి యడరు 

తరుణి వగుమ కైక ధాత్రి. దగ నేలుమ నీ 
వరయక కంటకములు వీ 

త రమణగ నృశంస! దుష్ట తర వర్తనవై 


నన్ను వీడి నా రాముండు చన్న నిట్లు 

భర్త యే/గంగ నివ్విధి స్వర్గమునకు 

దోడు విపథమునం జనంగ దూర మయిన 
నిచ్చగింపను జీవింప నింక నేను 


ధర్మముం ద్యజించు కైకేయి తక్క యన్య 
మానిను లెవరు దైవ సమానుం డైన 
స్వీయ భర్తను ద్యజియించి శీలవతులు 
ధరను జీవింప నెంతురు తలంచి చూడ 


దోష మెటుంగక పిసినారి దుష్ట విష ఫ 
లమ్ము తిను నట్టి రీతిని నమ్ముదుసలి 
కుబ్ద మాటల రాఘవ కులము నకట 
నాశనమ్ము సేసెను గైక యాశ తోడ 


జనకుండు నా వలె శోక 

మ్మున మిక్కుటముగ వినంగ మునుశగును సుతు రా 
ముని నన్యాయమ్ముగ( బం 

పె నటవికి సభార్య యంచు బృధథ్వీపతియే 


కమల పత్ర లోచనము లున్న రాముడు 
ధార్మికుం డెబు(గడు తరల వనికి 
మనిన నకట నన్ను మగడు లేని విధవ 
నై నిలిచిన యట్లు కాననమున 


పాప మా తరుణి యవనిజ విదేహ రా 


కం. 


తే.గీ. 


జాత్మజ వెతలకు ననర్హ పీత 
దుఃఖము వన మందు. దోర మనుభవించు. 
గంపిత యగు భీతి కరము సెలంగ 


అఅపుల బీషణముల విని 

వెజచుచు నిశ జేయగ మృగ విహగము లడవిం 
బజచి రయమ్ముగ నాధుని 

నణిముటి తగ నాశ్రయించు నవనిజ యకటా 


జనకాధిపుండు వృద్ధుం 
డనందనుండు స్మరియించి యాత్మజ సీతన్‌ 
ఘన శోక తప్ప్తుండై విడు 
చును నిజ జీవితము నింక జోద్యం బగునే 


కాలాంత మేను బొందెద 

శీలవతిం బతివ్రత నిక శీఘ్రమ దేహం 
బాలింగన మొనరిచి యూ 

జ్వాలిం జేరెదను నేండు పతితో నే(గన్‌ 


పతిం గౌగిలించి యేడ్చెడు 

సతిం గౌసల్యను గని పరిచారిక లంతన్‌ 

విత తార్తను గొనిపోయిరి 

యతి వేగముగ నట నుండి యాత్రము తోడన్‌ 


తైలపు( దొట్టి లోన దగ దన్నృప కాయ మమాత్యు లందటున్‌ 
మేలుగం జెప్ప నుంచ మని మెల్లగ నుంచి యొనర్చి రన్య కా 
ర్యాలిని నెల్ల మంత్రివరు లంత గుమార విహీన మా విదుల్‌ 
చాలక చేయ రాజునకు సంస్కర ణాదులు కాచి రోలమున్‌ 


సచివు లుంచ దైలపు ద్రోణి జక్రవర్తి 
నంత గాంచి స్త్రీ లెల్లరు నంతరంగ 
మందు. జింత సెల(గ రాజు మరణ మందె 
నంచు నేరి వా రేడ్చిరి మించ ధ్వనులు 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కన్నుల గాటి నశ్రువులు కంజ నిభాస్యము లల్ల నిండగా 
మిన్నగ నంత నేడ్చుచు నమేయ విచార సుతప్త చిత్తలై 
యన్నరదేవుం దల్చుచును హా వసుధాధిప! నీవు నే(గితే 

గ్రన్నన మమ్ము వీడి ప్రియ రాముండు దూరము కా(గ మాకిటుల్‌ 


అనుచు+ జేతులనెత్తి మహార్తి నేడ్చి 
యింక ననిరి రాముని వీడి యిట్లు పతిని 
జంపినట్టి పాపపుం గైక సరస నెట్టు 


లుండ( గలము విధవలమై యండ లేక 


మాకు నీకును రాము. డాత్మను వశమ్ము 
నందు నుంచిన వాండు దిక్కయిన వాండు 
తాను రాజ సంపద వీడి కాన కేంగె 

సత్య సంధుండు శ్రీమంతు. డత్యధికము 


వీరు రాము నిన్ను విడిచి వెతల మున్గి 
నెలంత కైక సతము నింద లిడుచు 
నుండ నింక నెట్టు లుందుము మేము జీ 
వముల నూని యిచట బారి వేంద్ర! 


సీతం గూడి రాముని నింకం జేవ నధికు 
డైన లక్ష్మణుని ననిపె నడవి కకట 

కైక త్యజియించి నిర్ణయ గాంత కినిసి 
యివ్వరిని విడువక యుండు నింక రాజ! 


అట్లు దశరథు నర్ధాంగు లశ్రు పూరి 
తలు వితత శోక తప్తలు ధరణి గూలి 
రలసి హీన హర్షలు నయి తెలివి గోలు 


పోయి యెల్లరు విలపించి బోరు మంచు 


చంద్రహీన రాత్రి సదృశమ్ము పతి చేత 
విడువ బడిన వనిత విధ మయోధ్య 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


రాజుం గోలు పోయి రాజిల్లక నిలిచె 


నా సమయము నందు నార్తి సెలంగ 


తే.గీ. కనుల నిండిన కన్నీటి జనుల తోడ 
నజచి హాహా యని నిలుచు నబల లుండ 
శూన్య వేశ్మాంతముల నింక శూన్య చత్వ 
రముల నలర దెప్పటి వలె రాజపురము 22. 


కం. అతి శోకమున దివమునకు 
గతింప నరదేవు( డట్లు కాకుత్సుండే 
సతులు పడ నేల బశ్చిమ 
గతి కేంగ రవి నిసి నంధకారము సెల(గెన్‌ 23. 


తే.గీ. సుతులు లేకుండ దహనము సుహృదు లటకు 
వచ్చి నట్టివా రత్తణీ( బలుక( గూడ 
దంచు. జింతించి నరపతి నుంచ శయన 
మందు వింతగ నగపడె నందు విభుండు 24. 


తే.గీ. భాస్కరుడు లేని యట్టి నభమ్ము భంగి 
తార లుడిగిన రాత్రి విధమ్ముగ మహి 
తాత్మ రహిత నగర వర మశ్ర కంఠ 
కలిత మార్గ చత్వరముల నలర లేదు 25. 


కం. నర నారీమణు లటం గూ 
డిరి సంఘములుగం బలికి కఠిన వాక్కులు తి 
ట్టిరి యెల్లరు కైకను భూ 
వరుం డట్లు గతింప నార్తి బడయరు శాంతిన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


యాజవ సర్గము. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సర్గము 67. 


నిరానందముగ నయోధ్యలో భారముగ రాత్రి గడచి సూర్యోదయము కాగ రాజ నియామకము 
చేయు బ్రాహ్మణులు సభకు+ జేరి రాజుల లేక యున్న రాజ్యమునం గల్లు నుపద్రవములను 
వివరించి తగిన వానిని రాజుగ సూచింప మని వసిష్ట మహర్షిని వేడట. 


కడచె నయోధ్య సాస్రు జన కాయ పరీవృత వీత హర్ష మం 
దడులున ఘోర తప్త పురి దద్దయు దీర్హపు రాత్రి యంతటం 
బొడువంగ సూర్యు. డత్తణీని భూపతి కర్తలు బ్రాహ్మణోత్తముల్‌ 
వడి నటం జేరి రింపుగ సభాస్థలి నందటు సంభ్రమమ్మునన్‌ 


ఘను లా కాశ్యప వామదేవ ముని మార్కండేయ మౌద్గల్యులుం 
జన నా గౌతమ తాపస ప్రవరులౌ జాబాలి కాత్యాయనుల్‌ 
విన యామాత్యులు బ్రాహ్మణ ప్రముఖులున్‌ వే పల్కి రంతన్‌ వసి 


ష్టుని నా రాజపురోహితుం గదిసి సంక్షోభంపు వాక్యమ్ములన్‌ 


కుములుచు. బుత్ర శోకమున ఘోరముగా దివి కేం బార్థివుం 
డమల మనస్సు డక్కట శతాధిక వర్షము లట్ల రాత్రియ 

ల్ల మనకుః దోచి క్రుంగినది రాముడు నే(గె సభార్య కానకున్‌ 
విమల యశస్వి లక్ష్మణుండు ప్రేమ నిజాగ్రజుం గూడి యేంగెనే 


రుచి రాంతఃకరణ ద్వయుల్‌ భరత శత్రుఘ్నుల్‌ విపక్షఘ్నులే 
సుచిరం బేంగిరి గేక యాధిపు ఘనుం జూడంగ నా తాతనే 
యచిరంబే యింక రాజు నొక్కనినిం జేయం బాడి యిక్ష్వాకులన్‌ 
రుచి రాలోచనం జేసి హీన పతి నీ లోకమ్ము నాశం బగున్‌ 


మేఘ సహిత విద్యున్మాలి మించ గర్డ 
నమ్ములు ధరాతలమున వర్షమ్ము నాపు 
దేవ సద్దణ నాథుండు దివ్య వారి 

రాజు లేని దేశమున బరన్యుః డిడండు 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


రాజు లేని దేశమున మొలకలు రావు 
విత్తనమ్ములః జక్క(గ విత్తం దివిరి 

రాజు లేని దేశమున భార్యయు సుతుండు 
నక్కట వశత నుండరు నిక్కముగను 


రాజు లేనిచో నరయము విత్తమ్మును 
లేదు దార రాజు లేని యెడల 
నత్యహితము నొండు నలరు నరాజక 
మైన సత్య ముండ దచట వెదక 


పౌర జనులు గూడరు ముద మారంగ నుప 
వనముల నతి రమ్యముల దివ్య గృహ రాజ 
ములను నిర్మింప రక్కట యలరి మిగుల 
రాజు లేని దేశమ్మున నోజ నెంచ 


అవని సురులు దాంతులు మలి 

సవన రతులు సువ్రతు లింకం జల్పరు క్రతువుల్‌ 
తివిరి మునిగణ వరేణ్యా! 

యవనీపతి లేని దేశ మందుం గాంచన్‌ 


ధనవంతు లైన విప్తులు 

తనరించి మహాధ్వరములు దక్షిణ లీ రిం 
క నవని బుత్విగ్వరులకు 

విను భూపతి లేని భూమి విప్రవరేణ్యా! 


నట వరు లింక నర్తకులు నాగరి కోత్సవ వేళలందు ము 

న్పటి వలె గూడి సుంత యభినందము నందరు రాష్ట్ర వర్దనుల్‌ 
కటు వగు వ్యాజ్యెగారులకుం గాలము గాథ లికం గథా ప్రియుల్‌ 
పటు కథలన్‌ వచింపం దగు వారలు నుండ రరాజకంబునన్‌ 


కన్య లుపవనులకు నన్యోన్యము కలసి 
యంగ రక్కట విహరింప భూషి 


10. 


11. 


12. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తలయి చక్క గాను దనరుచు మాపుల 
రాజు లేని యట్టి రాజ్య మందు 


ఆరయ శీఘ్ర వాహనము లందు. జరింపరు కానలం ది(కన్‌ 
నారుల( గూడి పౌరులు ఘనంపు ముదం బది సందడింప(గా 
నీ రయితుల్‌ ధనాఢ్యులును నింకను గోపులు తీసి తల్పులన్‌ 
నేరరు పొందంగా నిదుర నెమ్మది భూపతి లేని భూమినిన్‌ 


తిరుగవు రాజ మార్గమున దీరి గజమ్ములు గంట లుండంగాం 
గరముల షష్టి వర్షములం గ్రాలెడు నట్టివి పూర్వరీతినిన్‌ 
శరముల నభ్యసింపం దల శబ్దము లిత్తణీ సంతతమ్ముగా 
నరుదయి యుండు. గాంచంగ ధరాధిపుం డుండని దేశమం దిలన్‌ 


సరుకు లుండ నిండ జన జాలరు వణిజు 
లధ్వ మందు నిర్భయముగ దూర 

గాము లిక సుఖముగ కేమముగం బుడమి 
రాజు లేని యట్టి రాజ్య మందు 


మును లొంటిం జరించు వశులు 

మనమును మన మందు. దల్చు మనుజశ్రేష్టుల్‌ 
కన గృహము మాపున నిలువ 

జనం జాలరు రాజు లేక చను రాజ్యమునన్‌ 


యోగములకు దగిన క్షేమ ముండదు జన 
సంచయమునకు నక్కట యించి చూడ 
సేన సమయింప దింక శత్రు సేనల నిల 
రాజు లేనిచో బాలింప రాజ్య మందు 


మురియుచు శ్రేష్టాశ్వమ్ముల 
ల 
నరులు సుమండిత రథముల నగరము నం దిం 
క రతిని విహరింపంగ నే 
రరు వసుధేశుండు లేని రాజ్యము నందున్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


వనముల కుపవనములకుం 

జని శాస్త్రజ్ఞులు తెగించి చర్చింపంగన్‌ 

ఘను లుత్సహింపరు నరులు 

జననాథుండు లేని యట్టి జగమున గాంచన్‌ 


సుర పూజార్ధము మాలలు 
వర మోదక దక్షిణలను భక్త జను లింకం 
బరంగంగ నియతిం జేయరు 


నరనాథుండు లేని యట్టి నాట మునీంద్రా! 


వర చంద నాగరు లలమి 

నరేంద్ర సూనులు వసంత నగముల భంగిన్‌ 
సురుచిరము విరాజిల్లరు 

ధరాత లేంద్రుండు లేని ధారుణి గాంచన్‌ 


ఉదక మావిరి యైనట్టి నదుల పగిది 
పచ్చిక కటివై నిల్చిన వనము భంగి 
గోపక గణమ్ము లేనట్టి గోవుల వలె 

భూత లేంద్రుండు లేనట్టి భూమి యుండు 


తేరునకు నగు టెక్కెము తెలియ గుజుతు 
పొగ యగు గుజుతు మంట కింపుగ6 దలంప 
మనకు నెల్లర కగు రాజు తనరి సంజ్ఞ 

యట్టి మన రాజు దేవత్వ మందె నిపుడు 


మన దన్నది యుండ దవని 


జను లొకరి నొకరు తినుదురు రుషముల భంగిం 


గనలి నిరతంబు నక్కట 
జననాథుండు లేని యట్టి జనపదములలో 


మేరలు దాటిన వారును 
ఘోరమ్ముగ శంక లుడుగు గురు నాస్తికులున్‌ 
భూరమణు దండ భీతిని 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


దీరైన పథమ్ము నందు స్థిరు లాదు రిలన్‌ 


కనులు శరీరమును సత 

మ్మును గాచు విధమ్ము ధర్మమునకును సత్య 
మ్మునకు మహీనాథుండ య 

గును మూలము చింత సేయ గురుతర మెపుడున్‌ 


మంచి కులపు జనుల కెంచ రాజు కులమై 
పరగు రాజు సత్య మరయ నింక 

ధర్మ మతండె హితుడు తండ్రి తల్లియు నగు 
హిత మొనర్చు జనుల కతండె యార్య! 


అందు వలన మించు నవనీపతి యముని 
శక్రు నింకను ఘనసత్వ వరుణు 

ధనదుః దన వర చరితమ్ము వలన నిల 
నెంచి చూడ నెడంద నంచితముగ 


మంచి చెడులను విభజించి తగ నరేంద్రు 
డరయ కుండ నున్న నవని నింక 

జీంకటి కరము కవిసిన యట్లు శోభిల్ల 

నేర దించు కైన నిఖిల జగము 


జీవించి యున్నను నృపుండు 

నీ వచనము లుత్తరింప నేరము తనదౌ 
యా వేలను దాటని పా 

రావారము వోలె నెల్లరము ముని వర్యా! 


కడచినది యెల్ల వీక్షించి కాననంబు 

రాజు లేని దౌ రాజ్యంబు బ్రాహ్మణోత్త 

మా! కుమారు నిక్ష్వాకులన్‌ మాన్య గుణుని 
రాజుగ నభిషిక్తునిం జేయు డోజ నింక 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నజువది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 68. 


అందటు సమ్మతింప వసిష్టుండు భరత శత్రుఘ్నులను రప్పింప దూతలను బంపుట; వారు 
వేగముగ గంగా నదిని, శరదండా నదిని దాటి, యభికాల గ్రామము దాటి, యిక్షుమతీ నదిని దాటి, 


బాహ్లిక రాజ్యమును దాటి గిరివ్రజ పురమును జేరుట. 


కం. వినివారి భాషణమ్ములు 
మునీంద్రుండు వసిష్టుం డంత భూసుర కాయ 
మును మిత్రామాత్యగణ 
మ్ము నారసి పలికెను వచనముల నిబ్బంగిన్‌ 1. 


చం. భరతుడు దత్తరాజ్యుండు శుభమ్ముగం దమ్ముని గూడి యుండె సం 
బరముగ మాతు లింట వడి వారిని దూతలు తేర బోవలెం 
ద్వరపడి యశ్వ రాజములం దల్పంగ నొండి(క నేల యిత్తటీన్‌ 
గిరలన మౌని యౌ ననిరి కేళులు మోడ్చుచు నంద జింపుగన్‌ 2: 


తే.గీ. వారి సమ్మతి విని యంత బల్కొ( బిలిచి 
విజయు సిద్ధార్దుని నశోకు సుజను నాజ 
యంతు నందను వినుం డింక నంద జేను 
జెప్పు కర్తవ్యమును మీకు నిప్పు డనుచు 3. 


కం. వడి గల గుజ్జమ్ములపై 
వడి రాజగృహము మ దాజ్ఞం బట్టణమునకున్‌ 
విడిచిన శోకమునం జని ఘ 
నుండు భరతుని తోడ నిటు లనుండు నా నుడులన్‌ 4. 


ఆ.వె. నీదు కుశల మడిగె నిను పురోహితుడు న 5, 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


మాత్య వరులు నడిగి రాత్యయికపుం 
గార్య మొండు కలదు క్రన్ననం జేయ నీ 
కిచటం ద్వరగ మరలు మింక నీవు 


రాముని వివాసమును జెప్పరాదు మీకు 
రాజు మరణమ్మును దెలుప రాదు చుమ్మి 
రఘుకులపు టుపద్రవమును రాదు తెలుప 
నేగి మీ రట కింతయు నేని వినుడు 


కొని పట్లు బట్టలను నగ 
ల ల 
లనా నృపతికి భరతునకు రమ్యము లెల్లన్‌ 
ఘనముగ నీయంగ నచట 
జను డింక శీఘ్రముగ దూత సత్తము లారా! 


వర హరుల నెక్కి దూతలు 

తరల(గ నింకం గేకయ వసుధాపతి పురి కం 

త రయమ్ముగ దారికి నో 

గిరముల నిడ( జనిరి వారి గృహముల కంతన్‌ 


పయనంపుం గార్యము లొనరి 
త్రం. ఆలో 
చి యెల్లను వసిష్టు నాజ్ఞ శీఘ్రమ దూతల్‌ 
నయముగ గైకొని యంతన్‌ 
రయముగ నే(గ దొడంగిరి భరతునిం గాంచన్‌ 


అపర తాల గిరికి నంతికమున( బ్రలం 
బాద్రి కుత్తరముగం బర్వతముల 

మధ్యం బాటు నట్టి మాలినీ నది యొడ్డు 
ననుసరించి చాగి రంత వారు 


హస్తినా పురమున దాంటి యంత గంగ 
నరిగి పడమటి దిశ వైపు నడరుచు( గురు 
జాంగలమునకు మధ్యం బాంచాల దేశ 


మును గదిసి యింపుగను దూత ముఖ్యు లచట 


10. 


11. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


పూర్ణపు సరసులను బుణ్యోదక నదుల 
ను దిలకించుచు నట మది వహించి 
కార్య దీక్ష నెల్ల ఘనముగ దూతలు 
పోవం జాగి రంత మూరి వేగ 


వారు నిర్మలోదక నిత్య పరమ భాసి 
తమ్ము నానా విహగ సేవి తమ్ము పుర జ 
నాకులమ్మును శరదండ నంత దాటి 
యేంగం జాగిరి దూతలు వేగముగను 


వరము లిచ్చు దివ్య తరువు సత్యోపయా 
చనము తటిని నుండ జక్క6గం గని 

తగ నమస్కరించి తద్ద భక్తిం గులింగ 
పురము సేరి రంత దరలి వేగ 


అంత జేరి పల్లి నభికాలమును వడి 
బోధిభవన మనెడు పుడమి తాల్పు 
నుండి పాటు నదిని నుత్త రించిరి యిక్షు 
మతిని బూర్వుల దగు మహిని వారు 


భూసురులను గాంచి దోసిలి నీరమ్ము( 
ద్రాగు వారి వేద తత్వ పార 
గులను బాహ్లికమునకు నడుమను నరిగి 


గిరి సుదామను గదిసిరి చెలంగి 


విష్ణు పదము నరయుచు. బవిత్ర నది వి 
పాశ శాల్మలి( దరువుల పల్వలముల 
సరసుల దటాక వాపుల గరులం బులుల 


సింహ మృగముల నరయుచు శీఘ్రముగను 


మిక్కిలి పొడ వైన చక్కని దారి నే 
గిరి రయమ్ముగ జెల(గి ముని శాస 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


నమ్ము తలను దాల్చి సమ్మదముగ దూత 


లంత నడరి భరతు చెంత కే(గ 


కం. అలసిన గుట్టమ్ముల దూ 
తలు దూరంపు గతి నెల్ల దా(టి క్రమమునన్‌ 
లలితంపు గిరివ్రజ పుర 
మలరుచు గమ్యమును జేరి రందటు నంతన్‌ 19. 


తే.గీ. ప్రమద మీయ మునికి గుల రక్ష కొజికు 
భర్త వంశమ్ము రక్షించు నార్తి తోడ 
గౌరవమ్ము మీజంగ వేగమ్ము గాను 
రాత్రి కంతం జేరిరి నగరమ్ము వారు 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నటువది 


యునిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 69. 


దూతలు పురమును రాత్రిని జేర నా రాత్రి భరతుండు నిద్రలో ఘోరము భయానకము నైన దానిని 
స్వప్నమున, గాంచ విచారముగా నుండ మిత్రులు కథల బాటల హాస్య వచనముల నాహాద 
పబప బ్రయత్నించినను భరతుడు విషణ్ణు డగుట. భరతుడు తన స్వప్న వృత్తాంతమును దన 
మిత్రులకు జెప్పుట. 


కం. జేరిరి దూతలు పురము సు 
దూరాధ్వమ్ము. గడచి నిసి దూరము భరతుం 
డా రాతిరి స్వప్నమ్మున 
ఘోరమ్మును భీతిదమ్ము( గుములుచు. గాంచెన్‌ 1. 


తే.గీ. అడలి రాజాధిరాజ సూను డుదయమున 2. 


లేచి కాంచ రాత్రి. గల నప్రియము ఘోర 
ము భయదమ్మును భరతుడు మునిగి దుఃఖ 
మునం దపించె భృశమ్ముగ మనము నందు 


మిత్రులు నేరి యాభరతు మిక్కుట మైన విచార మొంద(గా 
నాత్రము తోడ జేరి సభ లందు విచారము. బాప నెంచుచుం 
జిత్రము లైన గాథలను జేరి వచించుచు+ దీపి పల్కులన్‌ 
మిత్రుని తాపముం జెటుప మిక్కిలి యత్నము సేసి రెల్లరున్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


పడయ శాంతి వాయించిరి వాద్యములను 
గొంద జూడ నాటకములు కొంద జింక, 
గొంద అప్పుడు పల్కిరి యందము లగు 
హాస్య భాషణములు పెక్కు లడరి మిగుల 


నిజ మిత్రులు ప్రియములు హ 

ర్షజ గిరలను బల్కు వారు సలిపిన గోష్టిన్‌ 
సుజనులు హాస్యమ్ముగ నెడ 

ద జనింపదు హర్షము నృప తనయున కకటా 


అంత సఖుల నోకండు చెంత నిజ సఖులు 
గూడి యున్న భరతుం గూర్మి జేరి 

పలికె నిట్లు ముదము వడయ వింతయు నేల 
మిత్రమ యిట నీవు చిత్రముగను 


అన విని యా భరతుం డపుడు 

విను మెల్ల నుడివెద మిత్ర! విపరీతపు దీ 
నుని నేల యయితినో నే 

ను నీకు నెల్లరు వినంగను సమస్తమ్మున్‌ 


కంటిని కలలోన నొంటి మలినమున( 

గురు లుడిగిన యట్టి శిరముతోడ 

జనకుండు పడు చుండ శైల శృంగము నుండి 
పేడ చెజువు లోన వేగ జాణి 


ఆ.వె. 


ఈదు చుండ గంటి నేను గోమయపు స 
రస్సు నందు నింక ద్రాగు చుండ 
దోసిలించి తైల మాసతో మాటి మా 

టి కట నవ్వు చుండి వికటముగను 


నువ్వుల యన్నము తించును 

రివ్వున దించుచు శిరమును గ్రిందున కింకన్‌ 
నివ్వెటి నూనె మునింగిన 

యవ్వర తను వుండ నూనె యంద చెలంగెన్‌ 


10. 


కలలోం గంటిని యెండ సాగరము నింకం గంటి నా చందురుం 
డిలలోం గూల నభమ్ము నుండి వడిం దారేశుండు నొక్కుమ్మడిన్‌ 
వెలయన్‌ నేరదు నిండ జీకంటి మహా విశ్వంబు చిత్రమ్ముగాం 


బలు ఖండమ్ములు నయ్యె గుంజరపు టా వాహ్యంపు తొండం బటన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


మండు చున్న యనల మారి యుండ గంటి 
బుడమి యెల్ల బగులం గంటి నడలు మీజి 
నెండినవి వివిధ తరులు కొండ లెల్ల 
ధ్వంసములు కాంగం బొగ తోడ దనర గంటి 


ఇనుప పీట పైన జనపతి కూర్చుండ 

నల్లని వసనముల నెల్ల నూని 

గేలి సేయు చుండ గృష్మ పింగల వర్త 
ణి (x) 

రమణు లవని పతి నరసితి( గలను 


త్వరపడుచు ధర్మ బదు(డు 
wm 
నరపతి ధరియించి చయ్యన నెజుపు పూతల్‌ 
విరి దండలు సన ఖరయు 
క్త రథమ్మున దక్షిణ దిశ దర్శన మిచ్చెన్‌ 


ఎకసెక్కెముగా నొక నా 
తుక యెట్లని బట్ట లూని తూర్లము నృపునిన్‌ 
అ ల ణ 


12. 


13. 


14. 


15. 


వికటానన యౌ రక్కసి 
ప్రకటిత మయ్యె గల లాగ భయ మేపారన్‌ 


తే.గీ. ఇవ్విధము కంటి డెందము న్‌వ్వ స్వప్న 
మతి భయావహ మే నైన నగ్రజుండు 
వైన రాజైన లక్ష్మణుం డైన నింక 
దప్పదు మరణించుట నేను దలంతు నిట్లు 16. 


కం. నరు డెవ్వ( డేని వెడలంగ 
ఖర యుక్త రథమునం గలను గన నబ్బంగిన్‌ 
నరుని చితిని రగులు పొగ య 
చిరంబు గన్పట్టు నింక విచిత్రము గాన్‌ 17. 


తే.గీ. దీనుండ నయితిం గలం గని నేను మిమ్ము 
నర్హ విధము సంభావింప నైతి నకట 
యెండు చున్నది నా నోరు మెండుగాను 
డెంద మస్వస్థతం బడసె నిందు వలన 18. 


తే.గీ. ఎడద భయ మయ్యె గారణ మీ భయమున 
కే నెటు(గ కుంటి గద్దద మీ గళంబు 
నయ్యెం గాంతి యెల్లను హీన మయ్యె దీని 
కారణంబును నేర నకట తలంప 19. 


ఆ.వె. పలు రకముల నిట్లు కలలో నపూర్వము 
లం గని మున్నరయని రాజ దర్శ 
నమ్ము నిట్లు గాంచ నా మది విడువదు 
ఘోర మైన భయము గొంచె మైన 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నటువది 


తొ మ్మిదవ సర్గము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అయోధ్యా కాండము 
సర్గము 70. 


దూతలు కేకయ రాజ గృహము చేరి రాజును వాని పుత్రుని గాంచి రాజు పాదములకు మ్రొక్కి 
భరతునితో వసిష్టుని వాక్యములను దెలిపి తెచ్చిన బహుమతులు తాతకు మాతులనకు నిమ్మని 
యొస(గి యత్యవసర మైన పనిని నెరవేర్ప భరతుని శత్రుఘ్నునితో: గూడి రమ్మని పురోహితులు 
కోరి నట్లు చెప్పంగ భరతు( డందజి యనుమతినిం గొని తాత యిచ్చిన పరివారముతో నయోధ్యకు 
బయలుదేరుట. 


అనఘుండు వీరుండా భరతుః డట్లను చుండంగ స్వప్న వృత్తమున్‌ 
ఘన పరిఖావృతంబు నరకాంతు పురమ్మును జేరి రంత డ 

స్సిన వగు వాహనమ్ములను శీఘ్రమ దూతలు గాంచి రాజునుం 
దనయుని గౌరవింపంబడి తండ్రి పదమ్ములు ముట్టి యంతటన్‌ 


భరతునిం గని పల్కిరి యిట్లు భాషణమ్ము 
లడిగిరి కుశలము పురోహితుండు నమాత్యు 
లెల్లరు నిను ద్వరితముగ నీవు మరల 

వలె ననిరి చేయం దప్పని పని కల దట 


ఇవి మహార్హ వస్త్రమ్ములు నింక భూష 
ణములు మామ కిమ్ము విశాల నలిన నేత్ర! 
భరత! పదికోట్ల విలువవి నరవరేణ్యు 

న కిరువది కోట్లు నీదు తాత కొటి కిమ్ము 


బంధు మిత్ర ప్రియుడు గొని వాని నెల్ల 
నాదరించి యా దూతల నడిగినవి యొ 
సంగి యెల్ల బలికె నిట్లు సద్గుణుండు 


భరతుం డప్పుడు వారితో వచనములను 


రా జగు నాదు తండ్రి కుశ లంబుగ నచ్చట నున్నవాండె వా 
రోజం జరింత్రె హర్షమున నుత్తము లా రఘురామ లక్ష్మణుల్‌ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


పూజల రామ మాత యట మూరి యరోగము ధర్మసక్తయే 
తా జరియించునే కుశలతం దగ ధర్మము నాచరించుచున్‌ 


రహిని గలదె యచట లక్ష్మణ శత్రుఘ్ను 
లకు జనని సుమిత్ర లలితముగ న 
రోగముగను జక్క జాగు చున్నదె కుశ 
లమ్ము తోడ నడిమి యమ్మ చెపుడి 


నాదు జనని కైకేయి తనను సతమ్ము 
ప్రాజగం- దలంచు నారియ స్వార్ద మనిశ 
ఇ 8] 
మెన్ను సతియె చండియు రోష మున్న యామె 
తనరునె యరోగ మే మని యనియె( దాను 


అన విని దూతలు గౌరవ 

వినయమ్ముల తోడ నిట్లు ప్రీతి నొసఃగ నా 
ఘనుని భరతుం గని నీ యడి 

గిన వారు కుశలు లని పలికి యనిరి యింకన్‌ 


వరియించె శ్రీయు' బద్మయె 
భరత! నరరభ! తలంప బన్నుగ నిన్నే 
oa 
యరదమ్మును శీఘ్రమ్ముగ 
వర హయముల నరుగం గూర్ప వలయును జుమ్మీ 


అన విని పల్కె నా భరతుం డప్పుడు దూతలం గాంచివేగ నే 
జనపతి యాజ్ఞ గైకొనెదం జక్కంగ వేగిరపెట్టు చుండిరే 

నను జన నాథ యంచు నని నాథుని చెంతకు నేగి తాతతో 
ననె భరతుండు దూత లిట నందటు రమ్మను చుండి రిత్తజిన్‌ 


రాజ దూత చోదితు(డనై రయమున జన 
కుం గన నేగ వలయు నీవు కోరి నప్పు 
డే నిట కరుదెంచం గలను కాన యాన 
తిమ్ము నాకు నే(గ ననుచు నెమ్మది ననె 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


విని భరతుని వచనము లె 

ల్లను మాతామహుః డతని శిరము మూర్కొనుచున్‌ 
జన నాథుండు తన మనుమని, 

గని పలికెం బ్రీతిని శుభకర వాక్యములన్‌ 


వెడలు మయ్య యనుమతింతు నడరి యంగ 
గైక ముద్దుపట్టి! సుఖముగ నడుగుమ జ 
నని కుశలము పరంతప! జనకుని కుశ 


లమ్ము నడుగుమ యిక్ష్వాకు రాజ తనయ! 


ద్విజ పురోహిత వితతి కుశలమ్ము నడుగు 
మయ్య! నే నడిగిన యట్లు నింక 

వర ధనుర్ధరులును బ్రాతలు రామ ల 
క్కణుల కుశల మడుగు చక్కగ జని 


ఆతనికి నొసంగె నత్యుత్తమ కరుల 

రాజు సాదరముగ రంగు రంగు 

ల వగు కంబళులను రంకు చర్మమ్ముల 
నింక విరివిగ ధన మెలమి నపుడు 


పసిడి మాడలు మనుమని కొస రెండు 
వేలు పదునాటు వందల మేలి గుజ్ట 
ముల ధనంబును గేకయ భూధవుండు 
ప్రీతి నొసంగెను గైకేయి ప్రియ సుతునకు 


భరతుని వెంటం జాగుటకు పార హితమ్మును గోరు వారి నిం 
కురువుగ విశ్వసింప( గల యుత్తము లైన యమాత్య వర్యులన్‌ 
నరపతి యిచ్చె నశ్వపతి నాథుండు కేకయ భూమి కింపుగా 
వరగుణ యుక్త భాసితుల భద్రము నెంచి యెడంద మిక్కిలిన్‌ 


మేనమామ యొసంగె మేటి యైరావ తైం 
ద్ర శిర కుంజరముల+ ద్వరితముగ జ 
రించు గాడిదలను మంచిగ శిక్షిత 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ములను సిరుల నింక నలరి మిగుల 


అంతిపురము నందు సంతసమున+ బెంచి 
నట్టి పులుల మించు నట్టి బలము 

లున్న దంతములు సమున్న తాయుధము లై 
యడరెడు శునకముల నలరి యుసంగ 


గమ నాతురతం గైకే 

యి ముద్దు బిడ్డండు కేక యేంద్రుం డొస(గి న 

ట్టి మహోపాయనముల డెం 

దమున నలర జాల డపుడు తాపము నిండన్‌ 


దూతలు తనను ద్వరపజప 

నాతత మది గాంచ నింక నా కల చేతన్‌ 
భీతి యడరంగం గరము మది 

నా తాపము వృద్ది సెందె నత్యధికముగన్‌ 


తనదు గృహమ్ము వీడి నర దంతి హయావలి సంవృతమ్మునున్‌ 
ఘన నృప మార్గ మంతట సుఖమ్ముగ జేరి రయమ్ము మీటిగా( 
జనుచు నతిక్రమించి కని సద్మము నంతిపురం బవారిత 

మ్మునం జనె లోని కంత వడి భూతల నాథునిం గాంచి యంతటన్‌ 


తాత నడిగి యనుజ్ఞను మాతులుని యు 
థాజితుని గూడ నంత రథమ్ము నెక్కి 
భరతుండు పయన మయ్యె నవరజుండు సన 
వెంట శత్రుఘ్ను( డడరుచు వేగముగను 


రథములు సమూహము లయి చక్రమ్ము లుండ 
వందకును మించ(గ గొని యశ్వ వృష భోష్ట్ర 
బలములను గూడి భృత్యులు భరతు నంత 
వెడలు వాని ననుగమించి రడరి యపుడు 


భరతుడు మహాత్ము(డు ధ్వజినీ పాలితుండు 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


నాత్మ సదృశ మంత్రులు రా(గ ననుజునిం గొని 
విగత శత్రు శత్రుఘ్నుని వీడె( దాత 
యింటి నింక సిద్దుం డింద్రుని యింటిం బోలె 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 71. 


భరతుడు పయనించి యేడు రాత్రు లనేక నదులు నరణ్యములు జనపదములు దాటి యయోధ్య, 
జేరి సందడి లేక బోసి పోయిన పురమును గాంచి సారథితోం దర్కించుచు ఖిన్న హృదయమున 
దండ్రి ప్రాసాదమును జేరుట. 


ఉ. రాజ గృహమ్ము నుండి తగ బ్రాణ్ముఖుడై కదలెన్‌ రఘూద్వహుం 
డోజ సుదామ నాం బర6గు నుత్తమ వాహిణి దాటి యేగుచుం 
దాం జని హ్లోదినీ నదిని దద్ద వెడల్పగు దాని వారుణీ 
రాజిత వేగ భాసితము హ్రాదిని దా(టె శతద్రువున్‌ వడిన్‌ 1. 


తే.గీ. నదిని దాటి యైలాధాన నగర మందు 
నపర పర్పటములం జేరి యంత శైల 
రత్న మాకుర్వతి నింక భరతుండు శల్య 
కర్త నాగ్నేయ పురముల నార్తి దాంటి 2. 


తే.గీ. సత్యసంధుండు శ్రీయుత సద్గుణుండు 
చూచుచు శిలావహా నది సుందరమును 
జైత్యరథ వనపు దిశను శైలములను 
సత్వరమ్ముగ దాంటె మహత్వములను 3. 


మ. వడి గంగా తటినీ సరస్వతుల సంభావించి కౌబేరి నుం 4. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


డెడి దేశమ్ములు వీర మత్స్యముల సాన్నిధ్యంపు భారుండపుం 
గడు దట్టం బగు కాననమ్ము. గదిసెం గాళింది నాఫ్లాదినిన్‌ 
వడినిన్‌ దాంటి కులింగ నూబిటను సైన్యశ్రేణి కిచ్చెం దగన్‌ 


పర్వ తావృత మా నది వాజి గాత్ర 
ములను జల్లంబజచి శ్రమము దొల(గంగ 
జేసి తాను తానం బాడి చేరి నీరు 

ద్రావి నుదకమ్ము గైకొని తరలె నంత 


నృప నందనుండు కానన 

ము పరులు వసియింప నట్టి పుడమిని గడు భ 
ద్రపు వాహనమున( దరల న 

గపడి నభమునం జరించు గాడుపు భంగిన్‌ 


చేరె. దూరము నదిని భాగీరథిని ర 
ఘుకుల ఘనుడు తరించుటకు నతి కష్ట 
మైన నది బ్రాగ్వటపు టంశుధాన మందు 
విశ్రుతం బైన నగరము వీర వరుండు 


ప్రాగ్వటమున దాటి వడిని గంగను జేరె 
ను గుటికోస్టిక యను నగణిత నది 
దన బలమ్ము తోడ దాని దాంటం/ ధర్మ 
వర్ధనం బను జనపదము సేరె 


పుర మా తోరణ దక్షిణంపుం దటి జంబూప్రస్థముం జేరి సుం 
దర సుగ్రామము నా వరూధము గనెన్‌ ధాత్రీశ పుత్రుండు నా 
భర తాఖ్యుం డట రమ్యమౌ వనమునన్‌ వాసంబు గావించి చే 
తరలెం దూరుపు దిక్కునం దడరెడిన్‌ స్టానియముం జేరగా 


ఉజ్జిహాన మను పురంపు టుప వనమ్ము 
నందు నెందు గదంబ వృక్షాలి కలదొ 

యందు విడిసి కొంత తడవు హయములు వడి 
గలవి గొని సేన నొప్పించి కదల దాను 


10. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


సర్వతీర్ణ మందు నిలిచి పర్వతమ్ము 

6 

లందుం బుట్టిన వాజుల యండ తోడ 
దా(టి యుత్తాని కాది నదమ్ము లెల్ల 
గజము నెక్కి దాంటెను కుటికా నది వడి 


అంత నరవ్యాఘ్ర డటుల 

దంతి పయిన జక్క నిలిచి దాంటెను లాహి 
త్యాంతిక కపీవతిని ధీ 

మంతుడు భరతుండు ఘనుడు మనుజో త్తముండే 


ఏకసాలపు పల్లెలో నింక నుత్త 

రించి స్థాణుమతీ నది మించి వినత 
జనపదమున గోమతి దాటి చనె( గలింగ 
పురపు సాల వనికి హయము లలయంగ 


అవ్వనమున నిసి బ్రయాణము చేసి భ 
రతుడుదయ మడర పురవరము మను 
నిర్మితపు టయోధ్య ధర్మ రతుం డంత. 
గాంచె నేడు నిశలు గడవ గతిని 


ఆ నగరం బయోధ్యం గని యాతడు సారథి తోడ నంచి తో 
ద్యాన వ నావృతంపుం బురి నారయ దూరము నుండి ప్రీతినిం 
గానంగ లేక యుంటి నని క్రమ్మరః బల్కె యశో విరాజితం 

బీ నగరమ్ము యాజక వ రేద్ధ గుణాన్విత విప్ర యుక్తమై 


పాండుర మృణ్మ యాంచిత విభాసిత దేశము వేదపార గో 
ద్దండ సమృద్ద రాజబుషి ధర్మ నిబద్ద నృపాల పాలి తా 

© యణ యణ 

ఖండ ధరాతలమ్ము ధనికవ్రజ పౌర వరాన్వితమ్ము స 
న్మండిత రాజ వీవధ సమంచిత భక్త మయోధ్య( గాంచగా 


మున్నడరెడు స్త్రీల పురుషుల కోలాహ 
లమ్ము ఘన రవ తుములమ్ము నేండ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కట వినంబడ దెందుం గారణ మెద్దియొ 


నేరకుంటి నయ్య నేను వింత 


ఉపవనమ్ములు క్రీడించి యుత్తమముగ 
మాపు లందును విరమించి యేపుగ6 బరు 
వులిడు నరులతో నిండుగ నలరు నట్టి 
వపుడు కన్పట్టు చుండెడు నన్య గతిని 


అవియె నేండు విడిచి నట్టి ప్రియుల గాంచి 
భృశముగ విలపించు విధము నుండ. 
బురము నే డరణ్యపు విధము సారథి! 
తోచు చున్న దకట దుఃఖ మడర 


కనబడ రిక్కడ యెవ్వరు 

చను చుండ(గ వచ్చు చుండ జన ముఖ్యులువా 
హనముల గజ తురగమ్ముల 

మునుపటి రీతిని ఘనంపుం బురమున( గాంచన్‌ 


మున్ను దనరె నీ యుపవనములు మదించి 
ముదితము లయి జనుల కీయ మోదము రతి 
కనుగుణమ్ముగ నిపు డుండె నాకు లెల్ల 

రాల యేడ్చెడు తరులతో రహిని వీడి 


వినంబడ వింకను నుదయ 

మున మత్త మృగద్విజ గణము లడరి కూయం 
గను మధుర కలస్వనములు 

ఘనమ్ముగ6 బుర వరమున నకట చిత్రముగన్‌ 


అగరువు లింక చందనపు టా పొగలం గొని గాలి వీవగా 
నగణిత భంగి నిప్పు డిట నక్కట మున్సటి రీతి గాన మిం 

కం గొడుపు తోడ గొట్టగను గట్టిగ బేరి మృదంగ గర్జ లిం 

క గురు విపంచి కార్భటులం గాంచ మదీన గతిం బురమ్మునన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


చం. 


కన్పడు చున్న విప్పు డసుఖమ్ములు గొట్టులు బాధకమ్ములుం 
బెన్సు నిమిత్తముల్‌ మదికి, బీడన మీయ ననేకముల్‌ పురిన్‌ 
మున్సటి భంగి బంధువులు వొందరు క్షేమము శంక యయ్యెడిం 
గన్పడ కెట్టి కారణము కాణీయ నందె నెడంద సారథీ! 


చేరె. బురమ్మును భరతుండు 

మూరిన వెత నలసిన హృది బొగులుచు మిగులన్‌ 
దారుణపు టింద్రియమ్ముల 

వీ రేక్వాకు నరవరులు పెంచిన పురమున్‌ 


అలయ గుజ్జ్దములు భరతు( డపుడు వైజ 

యంతి యనెడు ద్వారమ్మున నచటి ద్వార 
పాలకులు జయమ్మును లేచి వలుక వారి 
తోడం గూడి వెడలె నంత దూర్ణముగను 


కుమిలెడు స్వీయ చిత్తమున గుమ్మము నందలి వారి కిచ్చి తి 
ర్లి మిగుల గౌరవం బెడంద గ్లేశము మీజంగ6 దాత కిష్టుండా 
విమలుని సారథిం గని నృ వీరుడు రాఘవు( డడ్లె బల్కి రే 
ల మరలు వేగ యంచు నటం ద్రాసము కల్ల నకారణంబుగా 


మనమున గల్లు చున్న దనుమానము కీడు స్ఫురించు చుండెనో 


యనఘు! భృశమ్ము శీలము లయం బగు నట్టులః దోచు చుండెనే 
వినంబడె రాజ నాశమున( బృధ్విని( బూర్వము విన్న వటివే 

ల 
కనంబడు చున్న విత్తజినిం గాంచ6గం జిహ్నము లెల్ల సారథీ! 


తుడువని యిండ్లు కన్పడెను దుష్టముగా నిట వేయ నట్టివా 
గడియలం దల్పు లుండె సిరి కల్లక యెల్లెడ హోమ హీనముల్‌ 
విడిచిన ధూప వాసనల వీత నిజాన్న కుటుంబ జాలముల్‌ 
మడిసిన కాంతి బౌరులు నమంగళ వేశ్మము లెల్లం గన్పడెన్‌ 


దేవాలయమ్ము లగపడె 
నే విరి దండలును లేకయే మటిీ వాకి 


ళ్లే వెల వెల లాడె నిపుడు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వావిరి. గలయంపు లుడిగి భక్త రహితముల్‌ 


దేవ తార్బ లెల్లం దెగెను సభలు క్రతు 
వులును గాన రావు పూల యంగ 

ళులం గనంబడవు విరులు నకట కాంతి వి 
హీనముగ నగపడె నెల్ల గుడులు 


కనబడరు వర్తకు లిపుడు 

మునుపటి వలె రాక బేరములు చెదరంగన్‌ 
మనములు సంతాపమ్మున 

ఘనముగం గాంచ' బురమం దకట చిత్రముగన్‌ 


గుడులం జైత్యము లందును గూడ పక్షి 
గణము లుండె దీనమ్ముగ గరము గాంచ 


(Coa 


పురుషు లశ్రు పూర్ణులు దీన గతిని 
నన్య చింతల గృశియింప నగపడి రిట 


పలికి భరతు( డిబ్బంగినిం 


గలంత వడసి మనము నందు గాంచి యయోధ్యా 


నిలయమ్ము లం దయిష్ట 


మ్ములు పెక్కులు రాజ వేశ్మమును జేర వడిన్‌ 


జనులు లేని యిండ్లు గతులు చదుకములను 
దుమ్ముతో నుండు నెట్టని గుమ్మములు త 
లుపుల నరసి యింద్ర పురాభ రుచిర పురము 
వఅల మున్ను మిక్కుటముగ బాధం బెందె 


కని యప్రియములు మున్నర 

య నట్టి పెక్కింటి నా మహాత్ము( డపుడు వే 
దన మీజ దీనముగను ద 

లను వంచి పితృ భవనము కలత వడిం జేరెన్‌ 


31. 


32: 


33. 


34. 


35. 


36. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


యొకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 72. 


భరతుండు రాజ సాధమున( దండ్రి లేకున్న దన తల్లి కైకేయిని( గాంచ జనని యింటికి నేగి తండ్రి 
యెక్కడ యని యడుగ కైక తండ్రి మరణించి నట్లు రామ లక్ష్మణుల గుణించి యడుగ జరిగిన 
విషయ మెల్ల నుడువ దుఃఖముతో నతండు మూర్చిల్లి తేటికొని విషయ మెల్ల దల్లి నడిగి 
తెలిసికొనుట. 


కం. జనకుని గన లేక తనదు 
జనకుని యింట భరతుండు జననిని గాంచన్‌ 
జనని నిలయమ్మునకు రయ 
మున నే(గెను రాజసుతుండు మూరిన శంకన్‌ 1. 


ఉ. వచ్చిన దూర దేశగత వంశ వివర్ధను బుత్రుం గాంచి తా 
నచ్చపు హర్ష చిత్తమున నంతట వీడి సువర్ణ పీఠమున్‌ 
మెచ్చుచు నుర్క+ గైక సిరినిం గన నట్టి నిజాలయమ్మునం 
దచ్చరణమ్ము లంటి తన తల్లికి నా భరతుండు మ్రైొక్కణగా 2. 


చం. కని సుతుం గౌగిలించి తలం గ్రక్కున మూర్కొని కీర్తిమంతునిం 
దన యొడి నుంచి పల్కె నిటు తద్దయు+ బ్రీతిని, దాత యింటి నం 
దన! విడి యెన్ని రాతిరులు దారి జరించితి స్యందనమ్మునం 
జన శ్రమ యెల్ల దీరినదె సౌఖ్యమె తాతకు మామ కచ్చటన్‌ 3. 


తే.గీ. అయ్యుధాజిత్తు మామతో నచట నుంటి 
వే సుఖముగ నెల్ల వచింపు మింపుగ నన 
గైక కంతయు మాతకు కమల నేత్రు( 


డంత జెప్ప దొడంగెను సంతస మిడ 4. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


చం. 


తే.గీ. 


కడచిన వేడు రాత్రులు సుఖమ్ముగ వీడగ తాత యిల్లు వా 
రడరుచు నున్న వారలరె యంబకు తండ్రి యుధాజితుండునుం 
గడు ధన మింక రత్నములు కాంతు దొసంగెం. బరందపుండు నే 
విడిచి య వెల్ల రా వెనుక వేగమ వచ్చితి భార మౌటచే 


రాజ వార్తాహరులు నన్ను రమ్మని త్వర 
పటుప వచ్చితి వేగమ పలుక నర్హ 

వీవు నా యడిగిన వాని నెల్ల దీర్ప 
నంచు నిట్లడుగం దొడంగె నంచితముగ 


మే లయినది పరుండుట కేల పసి(డి 
పాన్సు నీది యివ్విధము గన్పడుచు నుండె 
సున్నయై యిప్పు డిక్వాకు సుజను లెవ్వ 
రేని కన్సడరు రహిని నేల నమ్మ 


జనకుని గాంచ వచ్చితిని క్మాపతి మాత గృహమ్ము నందుని 
ల్చు ననుచు నిశ్చయించి మది. జోద్యముగా నిట గాన నైతినే 
జనకుని పాద పద్మములు సక్కగం దల్పితి మ్రైక్క( జెప్పుమా 
కన నగునే నరేంద్రుని సుఖమ్ముగం బెద్దమ యింట నిత్తజిన్‌ 


అన విని రాజ్య లోభమున నంతయు నేరిన కైక యే దెజుం 


గని సుతు గాంచి యప్రియము కా/గం బ్రియంపు విధమ్ము పల్కె నీ 


జనకుండు పుత్ర! భూత తతి సర్వము నేం)ెడి వీటి కే దే 
జున ఘను డా మహాత్ముండు యకోనిధి యాజకు లేంగు చోటికిన్‌ 


విని విమలుండు కులీనుం డవనిం బడె భర 
తుండు తత్‌క్షణ మాహా హతుండ నైతి 
నని యజచి పితృం శోక ఘనార్తుండు కర 
యుగము నెత్తి మహాభుజుం డోర్వ లేక 


అంత విన పితృ మరణమున్‌ 
బభ్రాంతాకులిత హృదయమున భరతుండు మహా 
సంతాపమ్మున నేడ్చె న 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నంతమ్ముగ జాలికొలుప నత్యంతముగన్‌ 


సురుచిర మీ శయనమ్మును 

నరపతి భాసిల్లం జేసె నభమును నిశలం 
బరంగుచు వర్షాంతమ్మున 

హరిణాంకుండు వెలిగించి నట్టి విధముగన్‌ 


చంద్ర హీనంపు టాకాశ సన్నిభమ్ము 
శుష్క తోయ జలధి నిభ నిష్కల యయి 
వెలుగ నేరదు శయనమ్ము వీడ నేడు 
ధీ యుతుండు దశరథుండు ధీరవరుండు 


ఘనుండు విజయు లందు గళ 

మ్మున నిండ(గ నశ్రువు లెద మూర వెత ముఖ 
మ్మును వస్త్రము చేత తుడిచి 

ఘనముగ రోదించె నతండు కలత సెలంగన్‌ 


దీనుని. దప్తమానసునిం దీవ్ర కుఠార విఘాత సాలముం 
బోని సురాభ పుత్రుః గని భూమినిం గూలిన యట్టి వానినిన్‌ 
దాన జలాన్వితప్రమద దంతి శశాంక దినేశసన్నిభున్‌ 
సూనునిం గైక లేపి తగ శూర వరేణ్యు వచించె నివ్విధిన్‌ 


లెమ్ము లెమ్ము రాజ కుమార సమ్మతుండ 
వు సభ లందు నీ వంటి వాండు సుగుణుడు య 
శస్వి చింతింప డివ్విధి( జనునె నీకు 


నేలపై బడి విలపింప బేల పగిది 


బుద్ది నీది నడచు బుద్ది సంపన్న! శీ 
థ థ 

లశ్రుతి వచనమ్ముల సత మనుస 

రించి యీవి కిష్టి కీ వధికారివి 

యర్కకాంతి వోలె యలరు దీవు 


చిరకాలము రోదించుచు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


భరతుండు దొర్లి పుడమి పయిం బలికె జననితో 
గిర లిట్లు మునింగి మిక్కిలి 
పరితాపమ్మున ఘనుండు బార్థివ సుతుండే 


పట్టము కట్టి రామునకు. బార్జుండు యజ్ఞము సేసి యుండు నా 
గటిగ నమ్మి వచ్చితిని క్రన్నన హర్షము నంది చూడని 

(ni యె 
ప్పట్టున నయ్యె భిన్నముగ బాధం జెలంగెను మిక్కుటమ్ముగన్‌ 
దిట్టను రాజుం గాంచ నిట ధీనిధి నిత్య హితాభిలాషినిన్‌ 


నా రాకకు మున్న జనని! 

యే రోగమున మరణించె నెవ్విధి నృపుండే 

యా రామాదులు ధన్యులె 

యారయ సంస్కరణములు స్వయమ్ముగం జేయన్‌ 


తా నెటు(గ(డు నా రాకను 
భూనాథుండు కీర్తి నడరు పుణ్యాత్ముండే 
మే నలర వంగి జనకుండు 


నా నుదుటను ముద్దిడండె నాపై. బ్రీతిన్‌ 


ఏ కరము పల్మరు తుడిచె నెలమి నన్ను 
దుమ్ము తో నిండనా మేను సమ్మదమున 
నట్టి యక్షిష్ట కర్ముని హస్త మెక్క 

డుండె ముట్టండె నను జనకుండు నేండు 


నాకును సోదరుండు మజి నాయన బంధువు బుద్ధిమంతుండున్‌ 
రాకను నాది తెల్పు రఘు రామున కే నిక నౌదు దాసునిన్‌ 

వీక శ్రమం బెటుంగకయె పెన్సను లింపుగం జేయు వానికిం 
దాంకుదు రామ పాదములు తండ్రి యగుం దగ జ్యేష్టుం డెన్న(గన్‌ 


ఇంకను నేమి సెప్పె వసుధేశుండు ధర్మ విదుండు తండ్రి స 
త్యాంకుండు నిత్య ధర్ముండు మహాత్ముడు సువ్రత సత్య విక్రముం 
డంకపుం బశ్చిమమ్ము లగు నాతని పల్కుల నెల్ల నే మదిన్‌ 
బింకము నూని విందు నిట వేగము పల్కుమ తల్లి! నాననన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


హారామా! హా సీతా! 

యౌరా లక్ష్మణ! యనుచు మహాత్ముం డేంగెన్‌ 
వీరుండు దివికి నట కరుగు 

వారల శ్రేష్టు( డని కైక పల్కె సుతునితో 


చివరను బల్ళా నిట్లు నృపశేఖరుం డంతక పాశ బద్ధుడై 
యవనినిం బాశ బద్ధ చది రాభము రాముని సీత నింక నా 
యవరజుం డైన లక్ష్మణుని నారయు వారలు, తిర్గి వచ్చినన్‌, 
నృవరులు ధన్యు లౌదు రని నీరజ నేత్రుండు నీదు తండ్రియే 


విని యా మాటలు తప్త చిత్తు. డయి వే వీక్షించి కైకేయి దా 
ననా రెండవ యప్రియంపు విషయం బత్యంత దుఃఖం బిడన్‌ 
ఘన వీరుండు విషణ్ణ వక్తుం డడిగెం గౌసల్య పుత్రుండు త 
మ్ముని యింకన్‌ సతి తోడ నెక్కడికి దాః బోంజాగె ధర్మాత్ముండే 


అట్టు లడుగం బడి నిజాత్మజుండు భరతు 
చేత జనని యంత జెప్ప. ద్‌డంగె 
నప్రియమ్ము లయిన యట్టి వానిం బ్రియము 
లగు వచనములుగం దలంచు చుండి 


రాముండు సలక్ష్మణుండు దార సహితంబు 
నే(గె దండకా వనమున కింక నూని 
చీర వాసమ్ము లన విని చింత మీటి 
భరతుడు నిజ వంశ ఘనత నరసి యంత 


అడుగ దొడంగె శంక మది నన్న చరిత్రము నందు గల్లగా( 
గడంకను విప్ర విత్తమును గైకొనెనే రఘు రాము+ డెన్నండే 
నడరి దరిద్రులం గడు ధనాధ్యులం బాపవిహీన కోటి రా 
ముండు మటి కష్టపెట్టినె యమోఘముగా నని భీతిసెల్లగా 


అన్య దారలం దా నెన్న డైనం గోర 
లేదు గద రాజ తనయుం డనాదరమున( 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


బిండ ఘాతుకు వలె నృవరుండు పంప 
దండకా వనమ్మునకు( గతమ్ము చెపుమ 


అంత నతని జనని చప లాంతరంగ 

కైక పండితమానిని నిక జెప్ప 

దొడంగె స్వీయ కర్మమ్మును బడతి ప్రకృతి 
వజఅల నలరి జరిగినది భరతు( డడుగ 


రాము. డించు కైనను భూసుర ధన మెన్న+( 
డేనియు. గొనండు ధనికుల నేని లెని 
వారిని బవిత్రులను హింస పజపం డెపుడు 


కన్నుల నయిన. గనం డన్య కాంతల నింక 


రామ మహాభిషేచనము రాజు దలంప(గ నాలకించి నే 
రామ వివాసమున్‌ సకల రాజ్యము నీకయి రాజు వేండితిన్‌ 
రాముని సీత లక్ష్మణుల రాజు వనమ్మున కంపె నవ్విధిన్‌ 
నీమపు సత్య వాక్కునకు నెమ్మది నిల్చి నరాధిపుం డిలన్‌ 


హీన తనయుడై మహీపాలుండు యశస్వి 
పుత్ర శోకము మది మూర మిక్కు 
టముగ( గాంచ లేక విమల నందనునిం బం 
చత్వ మందె రాజు సత్వరముగ 


నీ కొజబకయి యింత నేం బేసితిని ధర్మ 
వేత్త! గొనుమ రాజ్య విభవ మెల్ల 

శోక మూన కయ్య చూడు మనామయ 
రాజ్య మింకను నగరమ్ము ధృతిని 


కావున కుమార నియమ ప్రకార మీవు 

వేద విదులు వసిస్టాది విప్ర వరుల 

చే నదీన సత్వా! యభిషిక్తుండ వగు 

మ పుడమికి గాల్యమునం దగ నృపతి గాను 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


ఇది శ్రీ వాల్మికి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


రండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 72. 


భరతుడు తండ్రి వృత్తాంతము సోదరుల బహిష్కరణము వినగా మిక్కిలి దుఃఖించి తన తల్లి కైకను 
బహు విధముల నిందించి రాముని తిరిగి తీసికొని వచ్చి పట్టము కట్టి తాను సేవకునిగా నుందు 


నని నిశ్చయించి పల్కుట. 


కం. విని తండ్రి వృత్త మింకను 
దన సోదరుల వెలి నట్లు తాపము మీజన్‌ 
ఘనముగ నెదం గుములుచుం బ 
ల్కెను భరతుండు జననిం గని గిర లిబ్బంగిన్‌ 1. 


కం. జనకుండు నింక భ్రాతయు 
జనక సమానుండును లెని సంతప్పునికిన్‌ 
ఘన శోకోపహతున కే 


లనయీ రాజ్యమ్ము నా కిల విచారింపన్‌ 2. 


తే.గీ. రాజుం జేసి శవమ్ముగ రాముని నొన 
రించి తాపసునిగ వెత మించి వెత న 
సంగితివి గడ్డ పైననె కార మద్ది 
నట్లు మిక్కిలి దుర్భర మయ్య నకట తై 


ఆ.వె. కాల రాత్రి భంగి మేలైన కులము గూ 
ల్పంగ వచ్చి తీవు పార్థివేంద్రుం 
డెజు6గ కిట్లు నిన్ను నెడంద మండెడు నిప్పు 
వంచు. బ్రీతిం గౌంగిలించె నకట 4. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కులమున బాపదర్శిని! సుఘోరము నాశన మయ్యె, మోహమే 
యలరగ, సౌఖ్య మెల్లను నిజాన్వయ పాంసని! తండ్రి మృత్యువే 
తలకొనె నిన్ను బొందంగనె తండ్రి యశస్వియు సత్యసంధుండే 
కలవర మందె మిక్కుటముగా మరణమ్మును బొందె నక్కటా 


చంపి తేల నీ ధర్మ వత్సలుని నాదు 
తండ్రిని ధరాధినాథుని ధర్మ రతుండు 
రాము నేల పంపితి మహారణ్యమునకు 
నిర్ణయ బహిష్కరించితి నీతి వీడి 


పుత్ర శోక మెడంద మూర గౌసల్యా సు 
మిత్ర లకట నిలిచి యాత్ర మడర 

నెట్లు నిన్ను జేరి యింక జీవింతురు 
దుష్కరమ్ము సుమ్ము దుఃఖమునను 


రాముండు ధర్మ చిత్తు డనురక్తిని నిత్యము గౌరవించుగా 

నీ మహి స్వీయ మాత వలె నింపుగ నిన్నును బెద్ద లెల్లరం 
బ్రేమగ జెల్లి వోలె. గను బెద్దమ నిన్ను దలంచి ధర్మమున్‌ 
నీమపు దీర్ణదర్శిని యనింద్య గుణాన్విత రామమాతయే 


అట్టి కౌసల్య నందను నడవి కంప 
జీర వల్కలముల నిచ్చి ఘోరముగను 
బాప మానస! శోకమ్ము వడయ వేమి 
సుంత యేని చిత్తమ్మున వింతగాను 


పాప మెటుంగ నట్టి వాని శూరుని నియ 
తాత్ము( గీర్తిమంతు నాతని వెలి 
వేసి చీర వసను నా సచ్చరితుని హిం 


సింప గారణమ్ము సెప్పం గలవె 


రాముని పయి నాదు రక్తి నెటుంగక 
యాశ తోడ రాజ్య మంద నిట్లు 
ఘోరమైన తప్పు వారక చేసితి 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కీడు కలిగె నకట నేండు నాకు 


పురుషవ్యాఘ్రులు రామలక్ష్మణుల నంభోజాక్షులం జూడ కె 
వ్వరి శక్తిం బరికించి రాజ్యమును నేం బాలింప నుత్సాహమున్‌ 
ధర. జూపింతును రాము నంద సతమున్‌ ధాత్రీశు. డాశించునే 
వరమౌ రక్షను మేరు మేరువనమే పాలించు చందమ్మునన్‌ 


పెద్ద దైన యట్టి యెద్దు మోయు బరువు 
కోడె యిట్లు మోయు గాండిం గూర్ప 
నవ్విధముగ నిట్టి యవనీ భరమ్మును 
నేను మోయ నిపుడు నేర్తు నెట్లు 


లేనిచో నుపాయమ్ముల మేని బలము 

న నయినను మోయ గల్లిన వినుమ నిన్ను 
దనయు పై నాశ కల్లిన దాని కోర్కి 

తీరి నట్టి దానిగం జేయ నేర నెపుడు 


సంతతము నిన్ను రాముండె యంతరంగ 
మున జనని భంగి. దలశుక చనిన సుంత 
యేని నేను నిన్ను విడువ నెడంద సంది 
యమ్ము నుంచ నఘచరిత్ర! యంబ వైన 


కలిగె నెట్టు లిట్టి కలుషంపు బుద్ధి పా 
పాత్మురాల! నీకు భ్రష్ట సాధు 

చరిత! మనకు బూర్వ జను లెల్ల నిందించు 
నట్టి భంగి నకట బెట్టిదముగ 


మన కుల మందు. బూర్వులు గుమారుల జ్యేష్టుని భావి రాజుగా 
నొనరిచి సంతసింతురు సహోదరు లన్యులు కొల్లు రాతనిం 
గన వది రాజధర్మమును గట్ట నృశంస! యెజుంగ జాలవే 
యనుగుణ రాజ వృత్తము మహాంచిత శాశ్వత సంప్రదాయమున్‌ 


రాజ్యమం దభిపిక్తుండా రాజ సంప్ర 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


దాయమున జ్యేష్ట పుత్రుండు ధరణి రాజు 
లెల్లర కిది సమంబుగ నుల్లసిల్లుం 


దథ్య మిక్ష్వాకు వంశ నందనుల కెల్ల 


అటి ధర్మ రక్షకులకు నాత్మ కుల చ 
ల 
రిత్ర వర్లకులకును జారిత్ర. దర 
క మన్‌ క్యు ఎ 
మిపుడు నాశ మయ్యెను నిన్ను నివ్విధమ్ము 


వడసి నంత సమూలము పాపచరిత! 


సుమహా భాగులునీవం 

శ మనుజ నాధథులు దలంప సచ్చారిత్రుల్‌ 
కుమతి! జనించె నెటులని 

ట్టి మోహ మక్కట నెడంద రీవియె తటు(గన్‌ 


నీ కోరిక నెఅవేర్పను 

దాంకె వ్యసన మిట్లు నాకు దారుణ మగుచున్‌ 
నీ కతనను జీవితమే 

నా కింక కబివౌ పగిది ననాదర రీతిన్‌ 


ఇప్పుడ చని నేను దప్పక స్వజన ప్రి 
యు ననఘు నిజ సోద రోత్తము రఘు 
రాముని వని నుండి రక్తిని దెత్తు నీ 
కప్రియ మగు నట్లు క్షిప్రముగను 


మరలం జేసి యడవి నుం 

డి రాముని మహాత్ము నే వడి సుదీప్తాంగుం 
బరగెంద దాసునిగ స్వయము 

స్థిరముగ నిల్పి నతని మది దీనావనునిన్‌ 


పలికి యిట్లు మహాత్ము(డు భరత. డింక 
నప్రియంపు వాక్య తతుల నామె దూటి 
కరము శోకతప్తు( డజచెం గందరమ్ము 
నందు గర్జించు మృగరాజు చంద మంత 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 74. 


భరతు( డింకను దుఃఖముతో బరిపరి విధముల దన తల్లి కైకను నిందించి రాముని వనము 
నుండి తీసికొని వచ్చి రాజుగం జేయ సంకల్పించితి నని చెప్పుట. 


కం. జననిని నిందించి యటుల. 
దనయుం డబ్బరతు6 డలుక తద్దయు మీన్‌ 
మన మెజీయంగ భృశము ప 
ల్కెను దిర్గి వచనములను సఖేదము లిట్లున్‌ 1. 


తే.గీ. దుష్ట చారిణి! కైకేయి! భ్రష్టు రాల 
వగుదు గాక రాజ్యము నుండి వదల ధర్మ 
గతిని నీవు శోకింతువు కరము నేను 
మృతుండం గాంగ నృశంస! త్వరితముగ నిక 2. 


కం. ఇరువురకు సమానమ్ముగ 
బరంగెను నీ చే మరణ వివాసమ్ములహో 
నరపతి రాముడు సేసిరి 
వర ధార్మికు లేమి కీడు వసుధను నీకున్‌ 3. 


ఆ.వె. ఈకులంపు నాశ మివ్విధిం గలుగంగ 
భ్రూణ హనన పాపము తలకొనెను 
నీకు. బొమ్ము నీవు నిరయమ్మునకు భర్త 
సుగతి కేగ రాదు సుమ్ము నీకు 4. 


తనరిచి ఘోర కృత్యమును దద్దయు+ బాపము కూడం బెట్టితే 
జనులకు నెల్ల బ్రీతు+ డగు సద్గుణు వీడితి కూర్చ నాకు భీ 
తిని ధర నీదు చేష్టలను ధీనిధి భూపతి వొందె మృత్యువున్‌ 
వనమున కే(గె రాము డప వాదము నాకు నొసంగి తీ విటుల్‌ 


అరి వీ వైతివి మాతృ రూపమున రాజ్యాకాంక్షిణీ! దుష్ట! నీ 
పురుషుం జంపిన దాన! నిన్నరసి న బొమ్మింక మాటాడ న 
క్షర మొక్కండును దప్త లైరి వెత గౌసల్యా సుమిత్రా సతుల్‌ 
కరముం బొందంగ నిన్ను స్వీయ కుల సంఘాతంబు+ గావింపగా 


కన వర ధార్మి కాశ్వపతి కన్యవు కావు జనించి తక్కుల 

మ్మున గడు చెడ్డ రక్కసిగ ముంచితి వా కుల మెల్ల నివ్విధిన్‌ 
ఘన నియముండు రాము నట గానకు నంపితి సత్య వాక్కునిం 
దనయుని గాంచ లేక వెతం దండ్రి దివమ్మున కే/గం జేసితే 


వటిలి చేయ నీవు పాప మయ్యది నన్ను 
జనక హీను జేసె జాల కింక 
భ్రాతలకును దూర మైతిని లోకుల 
కప్రియుండ నైతి నత్యధికము 


చేసి కౌసల్య నివ్విధి శీలవతిని 

ధర్మ సంయుక్త సుత వియుక్తగను బాప 
నిశ్చయ! నరక మే(గక నీవు చనుదు 
వింక నెట్టి లోకములకు నెంచి చూడ 


ఎటు(గ వేల క్రూర! యితని గౌసల్య నం 
దనుని బంధు శరణు దండ్రి భంగి 
నాకు జేష్ట సుతుని నయవిశారదుని జి 


ఆ.వె. 


తేంద్రియు రఘు వంశ చంద్రు నకట 


ఆత్మజుండు పుట్ట నంగాంగముల నెద 
నుండి ప్రియతముండు మెండు గాను 
దల్లి కెచ సతము తక్కిన బంధులు 


10. 


11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రియులు సుమ్ము నిజ మరయంగ నెపుడు 


ఒక నాం డారసె6 గామధేను విల దేపాఘార్చ్య ధర్మజ్ఞయే 
వికలాంగమ్ముల మోయుచుండ బరువున్‌ వీతస్పృహుల్‌ పుత్రులం 
జకి తద్వంద్వము భార తప్తము మనస్తాపంబు సంధిల్లగా 

నక ఘస్రార్థము డయ్య నేడ్చెం గడు భాష్పోదమ్ము దా రాల్చుచున్‌ 


దిగువ జరించు చుండ నట దేవగణాధిపు గాత్రమందు వె 
చ్చగ సుమగంధ భాష్పకణజాలము రాలంగ మించి శక్రుడం 
తం గని తలంచె నిట్టు లవి తప్పక కామదు ఘాశ్రులం చెదం 
దగ వెదకంగ నభ్రమున( దాం గనె దీనను గామధేనువున్‌ 


కని భృశంపు దుఃఖితను గగనము నందు 
నున్న దానిని నేడ్చుచు నున్న దాని 
సంభ్రమించి యశస్విని శక్రుం డంజ 

లించి సురభితో నిట్లు వచించె నంత 


హితమును గోరు దెల్లరకు నెట్టి భయం బిట మాకు కటల్లెనే 

వెత మదిః బొంద నేల నిట వీడి భయమ్ము వచింపుమా యనన్‌ 
నుత సుర నాథు గాంచి మది నొవ్వు సెలంగః గరమ్ము గోవు ధీ 
రత వచియించె నివ్విధము రమ్యపుం పల్కులు వాక్య వైపుణిన్‌ 


పాపము శమించు గాక యే వలను గొంచె 
మైన మీకు నాపద లేదు నేన మునింగి 
దుఃఖమున విచారింతు నా దూడ లుండ 
విషమపుం బరిస్థితుల నిప్పు వితతముగను 


ఎండ న్రుగ్గు చుండి కృశించి య బలతర 
౧ 

ధుర్య యుగ్మము పీడింపం దోరముగం గృ 

షీవలుండు దీనముగ నుండ సేద మీటి 

దప్త నైతి పుత్ర సముల ధరను గనము 


వేయికి. బైన నందనులు ప్రీతి, జెలంగ జగమ్ము నందు దా 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నీ యుభ యాత్మ సంభవుల నివ్విధిం గాంచి విచార మందెనే 
యీ యమ రార్జునీ వర మహీన యశస్విని గాంచి నంతనే 
యీ యవనిం గుమారులకు నెక్కుడు లేరని యెంచె శక్రుండే 


మంచిని మించి వర్తిలెడి మాన్య జగమ్ము భరించు కాంక్షతో 
సంచిత సంప దత్యధిక సద్గుణయున్‌ నిజ భావ చేష్టయున్‌ 
మించ సహస్ర నందనలు నెమ్మది వీడి విచార మందణాం 
గాంచ(గ రామ మాత సుతు కానన వాసము సైప నోపునే 


ఒక్క బిడఃడు కలిన నుత్రమ సతి 

(నే ౧ మ్‌ 
నకట కౌసల్య నొనరించి తదయ.+ బుత్ర 
హీనగ నిటులం గావున నిహమున( బర 
మందు నిత్యము దుఃఖమ్ము నంద గలవు 


నే నింక దండ్రి కన్నకును నెమ్మదిం గూర్చెద గౌరవమ్మునున్‌ 
మానుగ కీర్తి వర్జిల సమంచిత రీతి నొనర్తు సందియం 


బేని యొకింత యిందు గన నెట్టియు రాముండు రాక యున్నచో 


నేన వసింతు నా వని మునివ్రజ సేవిత మందు నిత్యమున్‌ 


భరియింప జాల నీ పని 

దురిత వినోద! యఘ మిద్ది దుర్భరము సుమీ 
పురజను లశ్రుకణ గళులు 

నిరీక్షణము సేయు చుండ నే నెబ్బంగిన్‌ 


అట్టి నీవు నింక నగ్ని దూకుమ లేక 
దండ కాటవికి? గదలుమ లేక 

పాశ బంధనమున వదలు మసువు లన్య 
మార్గ మెద్ది లేదు మనంగ నీకు 


అతుల సత్య పరాక్రమము. డంద రాజ్య 

మింక వచ్చి వనము నుండి యంకము లవి 
యెల్ల దొలంగ వెడల గొట్ట నేర్పడినవి 

నే నగుదు కృతకృత్యుండ నెమ్మి దనర 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. 


కం. 


అని యిట్లు లరణ్యమ్మున 
ల 
ఘనాంకుశ విఘాత మత్త గజరాజు వలం 
గనలుచును గూల బన్నగ 
పు నిభమ్ముగ నిశ్వసించి భూమి పయి వడిన్‌ 25. 


కను లెజ్జన కాగ నిజవ 

సనములు నలగ నగ లెల్ల సడలి చెదరణగా 

జనపాల సుతుడు కూలంగం 

గనిపించెను బండుగ తుది ఖదిరు సిడ మనన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


తే.గీ. 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 75. 


భరతుడు కాసల్యను గాంచ నామె నిందింపంగం దనను జరిగినవి యమియు. దనకు దెలియ వని 
తన్ను దాను శపించు కొనుచు. బలుకంగం గౌసల్య యాతనిని విశ్వసించుట. 


లేచి చిరకాలమున కంత లెస్స సంజ్ఞ 

నంది వీరుండు కడుదీన నశ్రు పూరి 

తను జనని నమాత్యుల మధ్యం గని భరతుండు 

దూజి మిక్కుటముగ నెద దుఃఖ మడర 1. 


ఎన్నం డేనియుం గోర రాజ్యమును జింతింపంగ నా దల్లితో 

నన్నా నేరను భూమినాథు నభిషే కాకాంక్ష నే నేరనే 

చెన్నారంగ సుదూర దేశమున సక్షేమమ్ము శత్రుఘ్నుతో 

నున్నన్‌ నేరగ సంభవం బగునె యయ్యో దారుణం బెవ్విధిన్‌ 2. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రాముని వనవాస మెటుంగ నా మహాత్ము 
నిది సుమిత్రా తనయు ఘనుని మణీ జాన 
కీ సతి వివాసము నెటుంగం గేలి లీల 


నెట్లు జరిగెన మది కొంచె మేని నిజము 


వినియా మాటలు భరతుం 

డన గౌసల్య ధ్వని నెటి(గి యంత సుమిత్రం 
గని గుర్తించి భరతునిగ 

ఘన తప్పుని బల్కె నిట్లు కాణియ తోడన్‌ 


కైక క్రూర తరపు గర్మము చేతను 
వచ్చెను భరతుండు పరమ దీర్ద 
దర్శనుండు నిటకు దర్శింప నాతని 
నిచ్చ గింతు నింక నిపుడు నేను 


పలికి సుమిత్ర తో నిటుల భామ కృశాంగి రజో దుకూల యా 
కలంగిన రామ మాత సుతు గానంగం జాగుచు నుండ నంతలో 
నల తన దమ్మునిం గలసి యా భరతుం డరుదెంచె. గాంచగాం 
గలవర మందు పెద్దమను గ్రన్నన వీటికి సంభ్రమమ్మునన్‌ 


అంత భరత శత్రుఘ్నులు చెంత కేంగి 
కాంచి కాసల్య నతి తప్తకాంత నణంగి 
నటి చేతన నేడ్చెడు నటి దాని 

ల ల 
గౌంగిలించిరి యడర దుఃఖమ్ము భృశము 


కని కౌసల్య వచించె నా సుతునితోం గాఠిన్య వాక్యమ్ములన్‌ 
ఘన రాజ్యం బిది గాంచు మో భరత ని కామ్యంబు ప్రాప్తం బింకం 
దనరం గంటక హీన రీతి రతినిన్‌ దత్తంబు కైకేయిచే 
నొనరింపంగ సుఘోర కర్మమును దా నుత్సాహ మేపార(గన్‌ 


నార చీరల తోడ వనమున కంపి 
నాదు తనయు రామునిం గైక యేది క్రూర 
దర్శిని యకట సాధించె. దజలుప నను 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సుతు హిరణ్య నాభు దరికి హితము సతికి 


చనుదు సుమిత్రం గూడి తగ జ్వాలిని గైకొని రాముం డున్న చో 
టున కింక లేనిచో రహి. బటుత్వము నూని సుఖమ్ముగాను లే 
క నను స్వయమ్ము నీవ కొని క్రన్నన దింపుమ మానవర్షభుం 
డ నియతి గానలో: దపము నంచిత భక్తి నొనర్చు చోటినిన్‌ 


అతులిత విత్త ధాన్య యుత హస్తి రథాశ్వ విరాజితమ్మునా 

వితత వరాగ్ర రాజ్య మిది విస్తృ్తతముం గొను మాత యీాయంా 
సతి పలుకంగ నిట్లు పరుషమ్ముగ( బుండును గ్రుచ్చ సూదిచే 
నతులము బాధ కల్లు విధి నా భరతుండు భృశమ్ము నొవ్వుచున్‌ 


మోహము కలుగ సంభ్రమమున వడిం బడె 
సంజ్ఞ వీడి కౌసల్య సచ్చరణ పద్మ 

ముల పయిన నంత భరతుండు పొంది తెలివి 
కొంత తడవునకు నిలిచి వంత తోడ 


విలపించెడి కౌసల్యను 

గలంత సెలంగ నంజలించి కని శోకమునం 
బలుకుల నివ్విధి భరతుండు 

పలికెను బదులుగ ఘనుండు పార్థివ సుతుండే 


అంబ యజుంగ కుండ నక్కట నిందింతు 
వేల తప్పులేమి నింత యని 

నా వలనను నా ఘనంపు రాముని పయి 
బ్రీతి నెజుంగు దీవు విపుల మడర 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
సత్య సంధు బుధశ్రేష్టు నిత్య ముండ 
వాడు వొంద(గం జాలండు పరమ శాస్త 


ముల ననుసరించు నట్టిదా బుద్ది నెపుడు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


వాండగును భువి భృత్యుండు పాపులకును 
విడుచు వాండు మూత్రమ్ము రవి కెదురుగను 
దన్ను వాడు గోవు, బరుండ దన పదమున 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వానికి. గలుగు యజమాని సేవ 
కునకు గష్ట మైన పనిని జేయించి ధ 
నమిడ కున్న నగు నఘము సెలంగి 


ఎవ్వ( డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వానికి నిజ సుతుల భంగి పాల 

నమ్ము సేయు పుడమి నాథుని నిందింపః 
గలుగు పాప మెల్లం గలుగు సుమ్ము 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాని కావ దగు భాగము గొని 

రాజు పౌరజనుల రక్షింపకున్న( బ 
డయు నఘం బడరి తడయక కల్లు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వానికి మునుల కిష్టుల వచన మొసంగి 
దక్షిణల నిత్తు నంచును దదుపరి నవి 


యీయ కున్నం గలుగు పాప మెల్ల గల్లు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వానికి సమరమున వాజు లరద 

ములు గజములు శస్త్రములు నుండ నని సేయ 
కున్నం గల్లు పాప ముదిత మగును 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వానికి దురిత స్వబావున కతి 

సూక్ష్మ ధర్మములను సు గురువు లుడివినం 
దివిరి శూన్యము లగు. దెల్లముగను 


20. 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు చూడం దగండు వ్యూఢ బాహు వకు 
జంద్ర భాస్కర సన్నిభ చారు తేజు 

స్వీయ రాజ్యస్టు రాముని జేర లేడు 


ఎవ్వః డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు పులగమ్ము ఛాగము పాయ సాన్న 
మెల్ల రిత్త తిను నఘము నింకను గురు 
దూష ణాఘము వొందును దోరముగను 


ఎవ్వ( డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు స్పృశియింప గోవును బాద మెత్తి 
గురువుల నవమాన పజఅప ఘోరముగను 
సఖుల వంచింప నగు కలుషమ్ము లొందు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు దుష్టుండు నమ్మిక తోడ నుడువ 
మంతనపు నింద గూడిన మాట లెల్ల 
నుగ్గడింపం గల్లు నఘము నొందు భృశము 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వా డనుపకారి దయ లేని వాండు నింక గృ 
తఘ్నుండు నిరంతర నిరపత్రపుండు నింక 
నగును ద్వేషింప నర్హుండు ననవరతము 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు పుత్ర దార బంధు భృత్య 
సహిత ముండ నొక డశనము కుడువ నింట 


బొందు పాప మెల్ల బొంద గలడు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు సదృశ దారం బడయ కుండ. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బుత్ర హీను డయి సముచిత ధర్మక్రియా 
హీను డగుచుం దుది నశించు. గాక 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు పూర్ణంపు టాయువు( బడయకుండ 
సంతు నిజదార యం దెద వంత మీటి 
జూడ కుండు నెన్నండును శోక మడర 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు స్త్రీజన భూనాథ బాలవృద్ధ 

హనన పాపము నిజ భృత్య జనుల విడిచి 
నట్టి పాపమ్ము ఘోరము నందు గాక 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వా(డు పుత్ర దార భటుల నెల్ల 

బెంచ నమ్మి లక్క మించి విషము మాంస 
లోహ సురల నగు కలుషము+ బొందు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు శత్రు భయంకర భండనమున( 
బోరు వర్ధిల్ల బాజిన మూరి చంప 

బడిన వాని కగు నఘము వడయం గలండు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు సంచరించు. బాణిం గుండ 

పెంకు నూని సతము భిక్ష మెత్తుచు( జుట్టి 
చీర పిచ్చివాని తీరు పుడమి 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు తరుణీ మధువు లింకం బాచికలకు 
దాసు డౌను గామక్రోధ తత్పరుం డగు 
సంతతము మిక్కుటమ్ముగ సత్యముగను 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాని చిత్తము నిలువ దరయంగ 

ధర్మ మందు సత మధర్మము సేవించు 
నిడు నపాత్ర దాన మడరి యెపుడు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాని సంచితంపు వసు సహస్ర 

మెల్ల బరుల చేతం గొల్లకొట్టంబడును 

గాక తల్లడిల్లం గరము వాండు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు వొందు నట్టి పాప ముభయ 
సంధ్య లందు నిదుర సలుప కలుగు నెట్టి 
పాప మెల్లర కిల వార కుండ 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాం డిలుల. గాల్పం గల్లెడు పాప మింక 
నాక్రమింప6గ గురుశయ్య నడరు నఘము 
మిత్ర ద్రోహంపు( బాపమ్ము మించి పొందు 


ఎవ్వ( డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు దేవతలకు భక్తిం బితరు 

లకును దల్లిదండ్రులకును సేవ లొనరిం 
పమిని గల్లు నఘము వడయం( గలడు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు క్షిప్ర మిపుడ భ్రష్టుం డగును 


బుధ జగముల నుండి భూరి యశము నుండి 


తగిన పనుల నుండి తథ్యముగను 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
దీర్ణ బాహు విశా లోరు దివ్య పురుషు 
వాండు మాతృ శుశ్రూషను వదలి వ్యర్థ 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ముగ నిలుచు సంతతమ్ము నీ భూమి యందు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 

వాం డగును గాక జ్వర రోగ పీడితుండు 

బహు సుతుండు దరిద్రుండు నిత్య బాధితుండు 
ఘోరతరముగ నిశ్శంకం గుత్సితుండు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు సేయు నాశల నెల్ల వ్యర్థములుగ 
నర్థి జనుల దీనుల రక్ష నరసి పైకి 

జూచు వారివి జాలిని. జూప కుండ 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాడు మాయ యందు. బరగు వాండు 
పరుషుం డశుచి దుష్ట పురుషుండు కొండెకా 
డడలు దొర కధర్మ మడరి చేయు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు స్వీయ బుతుస్నాత భార్య సాధ్వి 
కీయ కుండ నానందము వాయు దుష్టుం 
డొందు నట్టి పాపమ్మును బొంద గలండు 


ఎవ్వః( డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు తనదు సతిని వీడి యన్య 

దారం గోరు నట్టి ధర్మహీనుండు మూడు 
డొందు నట్టి పాప మొంద( గలండు 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు సుతులు లేని బ్రాహ్మణుండు 
చేసి నట్టి దుష్ట చేష్టితంపు టఘము 
వొందు లేదు శంక యిందు. గాంచ 


ఎవ్వ డనిపె నార్యు నిటుల నియ్యడవికి 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


చం. 


వాండు నీటి నెల్ల బాడుచేయ 
నింక ఘోర విషము నీయ నొకడు పొందు 
నట్టి యఘము నొందు దట్టముగను 


ఎవ్వ( డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు పూజ సేయం దొండంగ బ్రాహ్మణునకు. 
దొలంగం జేయ నింకను జిన్ని దూడ యున్న 
యావు( బితుక నగు నఘము లరయం గలడు 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు దప్పిగొనిన వాని కీయ 

నీరు నాపం గల్లు ఘోర పాపమ్మును 
బొంద గలండు వలదు సందియమ్ము 


ఎవ్వం డనిపె నార్యు నిటుల నియ్యడవికి 
వాండు కలుగ భక్తి వాద మిరువు 

ర కొక వైపు తాను రక్తి నుంచి పలుకు 
వాని యఘము నెల్ల, బడయం గలండు 


తనయుండు భర్త లేని దగు తల్లిని జూచుచు రాజ నందనుం 
డని యటు లూజడించి తగ నార్తిని? గూలెను బాద యుగ్మమం 
ద నయ విశారదుండు ఘను. డా భరతుండు సుత బ్రతిజ్ఞలన్‌ 
విని కని శోక తప్త సుతు బ్రీతిలి తల్లి వచించె నివ్విధిన్‌ 


శపథము లెల్ల నే వినగ సత్సుత దుఃఖము మీజి నింక నా 
కిపు డసువుల్‌ చలించినవి యింపుగ ధర్మపథమ్ము వీడ వీ 
వపరిమి తార్తి కాలమున నారయ లక్ష్మణు( గూడి కాంచు దీ 


వు పరమ పుణ్య లోకములు పుత్రక! సత్యతమ ప్రతిజ్ఞుడా! 


భరతుని భాతృవత్సలునిం బల్కుచు నివ్విధిం గౌంగిలించిని 

ల్పి రహిని నంక మందు! గడు వేదనతో విలపించె మాతయే 
భరతుండు గూడ దుఃఖమున బాధ సెలంగంగ మిక్కుటమ్ముగం 
గరము చలించె మోహమునం గన్నుల నశ్రులు పొంగుచుండంగన్‌ 


50. 


51. 


52. 


53: 


54. 


55. 


కం. 


విలపించు చుండ మతి సెడి 

కలవర మందఃగ నిజాత్మ కరమున్‌ భరతుం 
డల నిట్టూర్పంగ వెచ్చగ 

నల శోకమ్మున( గడచిన దా నిసి యంతన్‌ 


56. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 76. 


వసిష్ట మహర్షి యాదేశమున భరతుడు తండ్రికి సరయూ నదీ తీరమున నంత్య క్రియ లొనరించి 
యయోధ్యకుం దిరిగి వచ్చుట. 


ఇవ్విధి శోకించు భరతు 

నవ్వర గుణు కైక సుతుని నరసి వసిష్టుం 
డవ్వాక్య విశారదు( డనె 

నివ్విధముగ వాక్యములు మునీంద్రుం డంతన్‌ 


వనట యింక. జాలు భద్ర మగును రాజ 
సుత! యశస్వి! నీకుం జూడు కాల 

మిది నృపునకు జేయ నింక సంయానము 
శాస్త్ర రీతి నిపుడు చనుము సేయ 


ఆలకించి వసిష్థుని మే లగు వచ 
నమ్ములను భరతుం డంత నరవిభునకు, 
బ్రేత కార్యము లొనరింప వేగముగను 
ద్‌డంగె నెల్ల ధర్మయుతము కడు వగచుచు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


తైలపుం బెట్టె నుండి తగం దండ్రిని? బచ్చని మోము వానినిన్‌ 
నేలను శయ్య పై నునిచి నిద్రిలు భంగిని నున్నవానినిన్‌ 
ములుగ దివ్య రత్నములు మించి వెలుంగ6గ భూమి నాధునిం 
జాల చెలంగ దుఃఖ మెద క్షత్రియుం డేడ్చెను గైక పుత్రుండే 


రాజ! నే నుండ వెలుపల రాక మున్న 
నే నిటకు నేమి రాముని నిత్య ధర్మ 
విదుని లక్ష్మణు భ్రాతను వీర్యవంతు 
ని నకట బహిష్కరించితి నిశ్చయించి 


రాము నల పెటు(గక పనుల ననరించు 
వాని బురుష శార్దూలు వివాసితునిగ 

జేయ దుఃఖించు జనులను శీఘ్ర గతిని 
వీడి యెట కేంగితి నృపేంద్ర వీత దయను 


ఎవ్వ రరయం జాలుదు రిప్పు డీ పురంపు 
యోగములను క్షేమమ్ముల నగ రాము 
డడవికి మణి దివమ్మున కరుగ మాన 
వేంద్ర! నీ వివ్విధమ్ముగ నింక జెపుమ 


నిను వీడి పుడమి నేండ 

య్యెను విధవగ భూమి నాథ! యిప్పుడు వీక్షిం 
ప నిది శశి విీహినంపు ర 

జని వోలె నగపడు చుండె ఛవి హీనంబై 


దీనమ్ముగ నిబ్బంగిని 

నా నర వృషభుండు భరతుం డప్పుడు వనరం 
దా నరసి వసిష్టుడు ఘన 

మౌనీంద్రుండు తిరిగి యనెం గుమారుని తోడన్‌ 


నృపతి ప్రేత కార్యములు సలుప వలయును 
దీర్ణ బాహు! శ్రద్ధ వహించి స్తిమితముగ వి 
చార మెల్ల వీడి యనంగ సవినయమ్ము 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


నట్ట యంచును బూజించి యా మునివరు 


భరతుం డంతం దివిరి త్వరపజచెం బురోహి 
తులను మజియు యాజకులను నొజ్జ 
లను నరేంద్రు పనుల ననరింప నింకందొ 
డగు డని వినయం బడర వచించె 


రాజ హోమశా లాగ్నిని నోజ దెచ్చి 
యాజకులును బుత్విక్కులు నంత నగ్ని 
నుంచిరి విధివంతమ్ముగ నంచితముగ 
వేద పారగు లెల్లరు వేగముగను 


భటులు భాప్ప గళులు వనరుచు విగత జీ 
వుని నృపతిని నంత ఘనపు శిబిక 
యందు నుంచి తరలి రపుడు వికల మన 
స్కులయి మోయు చుండి శోక మడర 


చల్లిరి జను లంత జనుచు మార్గమ్మున 
మంచి రంగు పసిడి నంచితములు 

వస్త్ర రాజములను బార్జుని ముందుగ 
నడచుచు వివిధములం గడు వగచుచు 


సరలము దేవదారువులు చక్కని పద్మక సాల రాజముల్‌ 
గురుతర చంద నాగరులు క్షోణిజ సారము లుత్తమమ్ములం 
బరిమళ వృక్షరాజముల త్వక్కులు దెచ్చి యిడంగ భూవరున్‌ 
గురువులు నింక బుత్విజులు కూర్చిరి యా చితి మధ్య శ్రద్ధతో 


అంత బుత్విజు లంటించి యగ్ని శాస్త్ర 
ముల ననుసరించి తగు జపము లొనరించి 
సామ వేద గానమ్ముల నీమముగను 
గాన మొనరించి రప్పుడు టేని కొజకు 


నరవరు కాంతలు నన్యులు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


నరుదెంచి రచటకు వారి కర్ణము లగున 

టి రథాది వాహనమ్ముల 

ల 

గురుజన పరివృత లగుచును గుములుచు నంతన్‌ 


ఆ.వె. అప్రదక్షిణమ్ము క్షిప్రము సేసిరి 
చితిని నున్న యా నృపతికి బుత్వి 
జులును భూవ రాంగన లగు కౌొసల్యాదు 
లెల్ల శోక తప్త లెల్ల నంత 18. 


తే.గీ. క్రాంచ పక్షుల భంగిని రామ లెల్ల 
నేడ్వ వినిపించె శబ్దము లెల్ల నపుడు 
కరుణ తోడ భృశార్తలు కాంత లెల్ల 
వేల సంఖ్యల నచ్చట సోలి తూలి 19. 


ఆ.వె. వివశలై కడింది విలపింప మజల మ 
అల నబలల నెల్ల కలవర పడు 
చుండ జేర్చి రంత శోక తప్తల సర 
యూ నదీ తటికిని యానములను 20. 


తే.గీ. తర్పణము లిచ్చి యిల్లరు తనయు(డా భ 
రతునిం గూడి యమాత్యులు రాజ సతులు 
నా పురోహితులు నయోధ్య కరిగి కడపి 
రి వెత నేల పయి బరుండి దివములు పది 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 77. 


కం. 


తే.గీ. 


భరతుండు పదవ దినము గడవ శుచియై పండ్రెండవ దినమున జనకుని శ్రాద్ధ కర్క్మములను 
జరిపించి పదమూడవ దినమున నస్తికలను గ్రహించుటకు శ్మశానమున కరిగి దుఃఖము మీటి 
మోహముతో భరత శత్రుఘ్నులు నేలపైం గూల వసిష్ట సుమం త్రాదులు వారిని లేవ దీసి 
యోదార్చి కార్యక్రమమును బూర్తి చేయమని పల్కుట. 


అంత గడవం బదవ దినము 

వంత యడందః. జెలగంగ భరతుడు శుచియై 
సాంతము ద్వాదశ దివసపు( 

దంతును జరిపించె శ్రద్ధ ధరణిపు సుతుండే 


దానము లిచ్చె విప్తులకుం దద్ద ధనమ్మును రత్న రాసులన్‌ 

మే నల రంగ మిక్కుటము మేలిమి వస్త్రము లింక నన్నముల్‌ 
యానము లింక దాసులను నావుల మేకల వంద వందలం 

గానగ సార్ధ్వదేహిక నికాయము రాజ సుతుండు భక్తిమై 

అరిగి చితా ప్రదేశమున కా పదుమూడవదాౌ దినమ్మునన్‌ 

భరతుండు తమ్ము, గూడి ఘనబాహువు వే యుదయమ్మునం జి తా 
కరమున శోధ నార్థ్భ మయి కంఠము శబ్ద విహీనమై చెలం 

గరవి కులోదృవుండు కడు కాజీయ నేడ్చి వచించె నంతటన్‌ 


తండ్రి నన్ను నీ వెవ్వరి దండ నుంచి 

తట్టి రఘురాము నంపితి వడవి కిట్లు 
విడువ బడితి శూన్యమ్మున విగత దయను 
నేండు నేను నీ చేతను నృపవరేణ్య! 


జనని కనాథకు దిక్కయి 

న నందనుండు రాము గాననమున కనిపి యా 
ఘను నిప్పు డకట కౌస 

ల్యను వీడి యెచటకు నేంగి తవనీ నాథా! 


కని యా యజని భస్మ మచ్చటను భూకాం తాసి ధగసలిన్‌ 
ట్‌ థె “ధధ 


ఘను. డా రాఘవుం డార్తి సెల్ల మది నాక్రందించి దీనుండు కూ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


లెను శీఘ్రమ్ముగ నేలపై నపుడు వజ్రిశ్రేష్ట శూలమ్ము లే 
ప నమోఘం బది కూలి నట్టి పగిదిం బార్జుండు విభ్రాంతినిన్‌ 


త్వరపడి వచ్చి రమాత్యులు 
భరతుండు శుచివ్రతుండు పడ భువి పైనన్‌ 
నరపతి యయాతి చివరన్‌ 


ధర గూల6గ బుషి వరుల విధము వేగముగన్‌ 


అనుజుందు శత్రుఘ్నుండు కూ 
లిన యగ్రజుం గాంచి వగపు రేగ భృశమున్‌ 
మనుజేంద్రు స్మరించుచు సం 
జ్ఞను వీడి పుడమినిం గూలె సంతాపమునన్‌ 


పిచ్చి వాని భంగి విలపించె శత్రుఘ్ను. 
డెంచి మజల మటల నంచితముగ 
దండ్రి గుణము లల్ల తల్లడిల్లుచు మది 
జేతనమ్ము లేక చిత్రముగను 


మంథర మొదలుగను గైక మకర మనంగ 
వర చయమ్ములు సుస్థిర భంగములుగ 
వెల్లు శోక సాగరమున భీకరముగ 
మున్గితిమి యెల్లర మిపు డమోఘముగను 


అతి సుకుమారుని బాలుని 

సుతు భరతుని వీడి కరము శోకార్తుని ని 
ట్లతులిత రీతి సతము లా 

లితుని నెచట కే/ితివి పరితపింప నిటన్‌ 


అన్నపానము లందు వస్తాభరణము 
లందు మమ్ముల నిష్టమ్ము లైన వెల్ల 
గోరుకొను డంచుం బల్కును గూర్మి మీటి 
నిప్పు డెవ్వ రందు రటుల నెలమి తోడ 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధరణి విభుండు నేండు ధర్మజ్ఞుండు మహాత్ము( 
డకట లేక యున్న నవని పగుల 

వలసి యున్న నింక( బగుల కున్నది ముక్క 
లుగను వింత వొడమె మిగుల నాకు 


చన జనకుండు వేగముగ స్వర్గ తలమ్మున కింక రాము(డే( 
గ నడవి కన్న నే బ్రతుకం గాంచ బలమ్మును వహ్ని( దూజిదం 
జన నింక నే నయోధ్యకు విచారము మీజెను చూడ కిద్దణిన్‌ 
ఘనులను శూన్య పట్టణము గాంచను జేరుదు నా తపోవనిన్‌ 


ఇవ్విధమ్ము వార లిరువు రట్లు విలపిం 
పంగ గాంచి నట్టి వారి ననుస 

రించి నట్టి వార లెల్ల రపుడు తిర్గి 
దుఃఖమున మునింగిరి తోరముగను 


మునిగి భరత శత్రుఘ్నులు 

ఘన దుఃఖమ్మున( బుడమిని ఖండిత నిజ శృం 
గ నినద వృషభ నిభము గూ 

లిన శ్రాంతుల గాంచి నంత బ్రీతి సెలంగన్‌ 


అంత సహజస్థిరుండు విద్యాధికుండు 
భరతు జనకపురోహితు( డరసి ముని వ 
సిష్టుండు కరుణ నాతని శీఘ్రముగను 
లేపి యంత బలికె నిట్లు శ్రేష్ట గిరలు 


విభు! దివంగతుని జనకు వీరవరు త్ర 
యోదశ దినపుం గార్యము నుచిత రీతి 
ని నవశే షాస్థి నిచయము నీవు ప్రోగు 
చేయ కుండ విలంబము సేయ నేల 


కలుగు భువి జనులకు ద్వంద్వము లవి మూడు 
తప్పక విశేష రీతిని నెప్పు డట్టి 
వాని కయి నిట్టు లగుట ధీవర! సమంజ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


సమ్ము కాదు సుమ్ము కనుక లెమ్ము వేగ 


చని రయమున లేపి శత్రుఘ్నుని సుమంత్రుం 
డంత నూజడించి యాదరమున( 

జావు పుట్టుకలు విశదముగ వినిపించెః 

దత్వ వేత్త మంత్రి సత్వరముగ 


ఎండ వానల మునిగిన యింద్రు ధ్వజము 
లన6గ6 బురుషర్షభు లచట నగపడిరి య 
శస్వు లిద్ద జుత్తితులై విశాల భుజులు 
విడి విడిగ వెలుంగుచు నుండి వీర వరులు 


త్వరపజిచి రమాత్యులు వా 

రిరువర దీన వచనుల నహీ నాశ్రువులం 
గరముల తుడుచెడి వారి న 

నరింప నపరంపు. బనుల నయ నారుణులన్‌ 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


కం. 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 758. 


రామునిం గాంచుటకై పయనమును దలంచుచు భరతుడు శత్రుఘ్నునితో( బలుకు చుండ మంథర 
సర్వాభరణ భూషిత యక్కడ తిరుగు చుండ గని ద్వారపాలకుండు శత్రుఘ్నునితో నీమెయే 
రాముని వనవాసమునకు కారణమని తెలుప గోపముతో వధింప నెంచ భరతు( డట్లు చేసిన 
రాము! డెన్న(డు తమతో మాటలాడ డని నివారించుట. 


పయనము నూహించి భరతు( 


డె యనెను శత్రుఘ్నునిం గని యీవాక్యములన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


నియతాత్ముండు కడు దుఃఖిం 
చి యధిక దుఃఖితుని తోడం జింతాకులుండై 


ప్రాణులకు నెల్ల దిక్కైన వాండు తనదు 
దుఃఖ మేల హరింపండు దుష్టురాలు 
కాంతచే వివాసితు( డయ్యె, గాన కకట 


సత్వ సంపన్ను+( డివ్విధి సద్గుణుండు 


బలవంతుండు వీర వరుం 

డు లక్ష్మణుండు కూడ నా కరోరుని జనకున్‌ 
లలితుని రాముని విడిపిం 

ప లాఘవమ్మున నెదిర్చి వారింపః డహో 


మునుప విచారించి నయం 

బనయము దివి కే(గి నట్టి యవనీ పతియే 
వనితా వశుం డయిన కత 

మున వారింపండు ఘోరము నివార్యమ్మున్‌ 


భరతుం డివ్విధి, బల్కు చుండగను దాపం బంది శత్రుఘ్నుతో 
గిరలం దూరుపు దిక్కు ద్వారమునః గైకేయీ సఖీ కుబ్బయే 
వర భూషా సమలంకృ తాంగన మహా పాటీర లిప్తాంగ భూ 

వర వస్త్ర ప్రవర ప్రభా లసిత తావచ్చెన్‌ వడిం గుల్కుచున్‌ 


మేఖ లాదు లైన మేలిమి పసిడి యా 
భరణములను గుబ్ద బంధిత యయి 
రమ్య రీతి నపుడు రజ్జు బంధిత వాన 
రి వలె నగపడెను వికృతముగ నట 


కుమతిని ద్వారపాలకుడు కుట్టను దుర్భర పాపకారిణిన్‌ 
సమముగ గాంచి నిర్ణయను శత్రు నిహంతకు( జూపి పల్కెగాం 
చుమ విభు! తండ్రి చావునకు క్షోభపు కానన వాస మన్నకున్‌ 
విమలున కీమె కారణము వీర వరేణ్య! యథేచ్చం జేయుమా 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆలకించి శత్రుఘ్నుండు పాలకు వచ 
నమ్ము లంత నంతఃపుర నారుల. గని 
పలికె ధృత సువ్రతుం డతి పరుషముగను 


భాషణమ్ముల నివ్విధిః బార్ధసుతుండు 


క్రూరురాలు సేసి క్రూర మైనట్టి క 
ర్మము నొసంగె నాదు భ్రాతలకును 
దండ్రి కిపుడు తీవ్ర తరమైన దుఃఖమ్ము 
దాని ఫలము నందు దప్ప కీమె 


పలికి యివ్విధమ్ము భర తానుజుండు స 
ములకు మధ్య నున్న కూరురాలు 
కుబ్ద న్‌డిసి పట్ట ఘోరముగ నటివ 


నామె దద్దరిల్లి నా గృహమ్ము 
Ww ఈ 


కాంచి శత్రుఘ్ను కోపము కాంత లెల్ల 
భీతి దల్లడిల్లి భృశము వేగ పర్వు 

లిడిరి సకలదిక్కుల కంత వడి మనలన్‌ 
నర్చు నిశ్శేష మంచు వనరుచు ననిరి 


దయ గలటి భామ ధర్మజ్ఞ కౌసల్య 
అ ఇ 
ఘన యశస్విని నిక కాగలదు మ 
నకు గతి యని తలంచి నారులు నిశ్చయిం 
చి రెడందలను శరణ మరయ నేంగి 


రోష కలిత తామ్రాక్షుండు భిష ణారి 
మర్దనుండు శత్రుఘ్నుండు మనుజ పుంగ 
వుండు నీడ్చెను గుబ్బను మెండుగ నట 
నేడ్చు దానిని, బుడమిం కోపించి భృశము 


చెదరెను మంథ రాభరణ చిత్రము లెల్ల ధరిత్రిపై నటన్‌ 
బెదరుచు నేడ్చు చుండ భృశ భీత మనస్విని హా కృ తార్తితో 
గదలంగ భూషణమ్ములు నృకాంత గృహమ్మునః దోంచెం గాంచంగా. 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


బదిలపు శార దాంబర నిభమ్ముగ రాజ నివాస మత్తజీన్‌ 


పట్టి కోపమ్మున బలుండు పార్ట నంద 
ట్‌ థ 
నుండు శత్రుఘ్ను(డా కుబ్బ నుగ్రుుడయి వ 
చించెం బరుష వాక్యమ్ముల నెంచి కైక 
నంత భయపెట్టు చుండి యత్యంతముగను 


విని యా కరోర వాక్యము 

లను భీతిల్లి భృశముగ శరణ మరయంగం 
దనయుని చెంత కరిగె వడి 

ఘన శత్రుఘ్న భయ చిత్త కంపము తోడన్‌ 


చాల క్రుద్ధుం డైన శత్రుఘ్ను వీక్షించి 
భరతుం డిట్లు పలికె భ్రాత తోడ 

జంప దగదు సుమ్ము సకల భూతమ్ముల( 
బ్రమదల క్షమియింప వలయు సతము 


దుష్ట చారిణి: గైకను దురిత మతిని 

నేన వధియింప నెంతును నిత్య ధార్మి 
కుండు రాముండు తిట్టక యుండు నేని 
నన్ను మాతృ ఘాతకుం డని మిన్న గాను 


ఎటింగె నేని రాము(డీ కుబ్బను వధించి 
నట్టు లెన్నం డైన నట్టి మనల 

ల లయ 
గనండు పలుక డింక ఘన ధర్మ చిత్తుండు 
సంది యమ్ము సుంత యిందు లేదు 


విని యన్న భరతు మాటలు 


ఘనుం డా శత్రుఘ్నుడు కినుక విడిచియాకు 


ఖను వదల సత్వరమ్ముగ 
(ట్లో 


ననుజుండు లక్ష్ష్మణునకు వినయాధికు( డంతన్‌ 


పడె మంథర కైకం గని 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


యడుగులపై నిశ్వసించి యార్తిని శోకం 
బెడంద చెలంగ భృశమ్ముగం 
గడు దీనముగ విలపించె ఘన రావమునన్‌ 


తే.గీ. వీడ శత్రుఘ్నుండు పుడమి వీత సంజ్ఞ 
బడిన మంథర నార్తను భరత మాత 
యూజడించెను మెల్లగ నుచిత రీతి 
జాల మందు చిక్కిన కాంచి చంద ముండ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


యినిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 79. 


పదునాల్లవ దినపు టుదయమున రాజకర్తలు భరతునితో రాజ్యాభిషిక్తుండవు కమ్మని పలుక, 
దిరస్కరించి రాముని వనము నుండి తీసికొని వచ్చుటకు తగు దారిని గల్పింప శిల్పులకు నాజ్ఞ 


నసంగుట. 


కం. పదునాల్గవ దివసమ్మున 
నుదయమ్మున( బలికి రంత నుర్వీ పతినిం 
బదవిని నిల్పెడి వారలు 
సదమల భరతుని నరసి వచనముల నిట్లున్‌ 1. 


6. ద్యో గతి కేగగా దశరధుండు గురూన్నతు( డివ్విధమ్ముగా 
నే/గం/గం బంప రాముని నహీనపరాక్రము నింకం గానకున్‌ 
వేగమ జ్యేష్ట నందనుని వీరుండు లక్ష్మణుం డేగ వెంటం దా 
నీ గతి భాతృ వత్సలత నిప్పుడు రాజ్యపు మేలు నెంచగా 2. 


ఉ. నీవిక గమ్ము రాజసుత! నెమ్మి వహించి ధరాధినేతగా 3. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


వావిరి కీర్తి వంతుండవు పన్నుగ భారము నూన నింపుగా 
నీ విభు హీన రాజ్యము సమీక్షణ మింపుగ జేసి శత్రువుల్‌ 
చేవ దలంచి మార్కొనరు శీఘ్రమ భాగ్య వశంబ కాంచగన్‌ 


పౌరులు నింక వర్తకులు పార్థివ నందన! తెచ్చి వస్తువుల్‌ 
వా రభి షేచనార్థ మయి పన్నుగ నిల్చిరి నిన్ను గాంచ6గన్‌ 
(a 
మూరిన ప్రీతి నెల్లరును ముచ్చట జూడ( దలంచి రాజ్య స 
ద్భారము నీవు దాల్ప జన బాంధవ! యిత్తణి సంభ్రమమ్మునన్‌ 


స్వీక రింపుమ రాజ్యము ప్రీతి తోడు 

త పితృ పైతామహం బిది ధవుని నంద 
న! యభిషిక్తుుడ వగుమ యనవరతమ్ము 
మమ్ము పాలింపు మెల్లర సమ్మదమున 


సుధృఢ సువ్రత భరతుండు చూచి యచ్చ 
ట యభిషేక బాండము నెల్ల నియతి తోం బ్ర 
దక్షిణ మొనర్చి యంత సద్భక్తి, బలికె 
జనుల వీక్షించి బదులుగ సద్గుణుండు 


మా కులము లోన జ్యేష్టుండ 

లోకుల గావ నగు రాజు రుచిరముగ నిలన్‌ 
మీ కివ్విధి భాషింపంగ 

నా కీయం దలంచి భూమి న్యాయము కాదే 


అగ్రజుండు రాము. డవనిం బాలించు జ 
నాధి నాథుదడయి మహాత్ము( డిపుడు 
సప్త సప్త సమలు తృప్తితో వనవాస 


మేను జేయ( జనుదు నింక వినుడు 


సిద్ధ పటిపుండు చతురంగ సేన నింక 
తెత్తు రాముని జ్యేష్టుని ధీర వరుని 
వనము నుండి రఘూత్తము భ్రాత నెలమి 
నిప్పు డేంగి వేగమ్ముగం దప్పకుండ 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ముం దిడి యభిషేకపు నిచయ మంతయు 
రాగ సకల జనులు రాముని కయి 
తత్‌క్షణంబ యే(గ దలంతు నరణ్యము 

న కతి వేగముగను నర వరుం గన 


అచ్చట నభిషిక్తు నతని నరవ్యాఘ్రుం 

జేసి యింపు కొలుప శీఘ్రముగను 

రాము నిటకు తెత్తు( గ్రతువు నుండి యనల 
ముంగొని తెచ్చి నట్లు ముందు నుంచి 


వనమున వసింతు నే నింక బంత మూని 
రా జయి ధరను బాలించు రాము. డదరి 
తల్లి నా ననం బడు నాదు తల్లిం గోర్కి 

తీరి నట్టి దానిగం జేయ మూరి నేను 


చేరి దారి సేయ వలెను శిల్పు లింక 

నెత్తు పల్లముల నరసి యిత్తటి సమ 

ముగ న్‌నర్ప వలయు భృశము గతి నెటింగి 
నట్టి భటు లల్ల వెన్నంటి యరుగ వలయు 


పలుక భాషణము లడరి భరతు+ డిట్లు 
రాముని కయి చెలువముగ రాజ సుతుని 
గాంచి జనులు బదు లిడిరి యంచితంపు 
వాక్యముల నంత నిబృ్భంగి నైక్యముగను 


ధర నీయ జ్యేష్ట తనయున 

కు రామునకు నివ్విధమ్ము కూర్మి చెలంగన్‌ 
భరతా నీ విట్టు లన6గం 

బరంగును శ్రి లక్ష్మి నీకు బన్నుగః బుడమిన్‌ 


విన నృప నందను వాక్యము 
లనట సమీపమ్మున బుధుల నయనముల రా 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


లిన కన్నీ ళవి వక్తము 
ర్‌ తె 
ల నుండి జాజి ముదజములు రహి మీజంగన్‌ 


పలికి రిట్లమాత్యులు పరివార యుతము 
వీత శోకులు ముద మంది విని భరతుని 
పలుకులు నరవర! యనుజ్ఞ వడసిరి పథ 


ము నొనరింప శిల్పులు నీదు ముదల నూని 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు డెబ్బది 


తే.గీ. 


ఆ.వె. 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 80. 


భరతు నాజ్ఞ నడవికి బోవుటకు వివిధ విద్యల నేర్పరులు నయోధ్య నుండి గంగా నది వజకు దారి 
నేర్పరుచుట, యక్క డక్కడ గుడారములను నిర్మించుట. 


మన్నెటీ(గిన వారును ద్రాటి మర్మ విదులు 
కర్మ నిపుణులు శూరులు ఖనకు లింక 
యంత్ర సువిశారదులు సేవ కాలి శిల్పి 
జనులు వడ్రంగులు గతిని జలుపు వారు 


చెట్ల నజకు నరులు చెన్నుగ నూతులు 
త్రవ్వు వారు బుట్టల గము లల్లు 

వారు వెల్ల వేయు వారు పరీక్షా స 
మర్ధులు వెడలిరి క్రమముగ ముందు 


ముద మంది యంగ వారలు 
తదున్నత జనాఘ మటకు', దద్దయు వేడ్కం 
గదలుచు( బర్వదినం బం 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


దుదిత మహా వేగ వనధి యోజం దోచెన్‌ 


మార్గ సుకర్మ నిపుణులు స్వ 


వర్గ జనుల గూడి తగు నుపకరణ యుతులై 


దుర్గమ దేశమ్ముల కయి 
నిర్గమనాభి రతులై చనిరి ముందు వడిన్‌ 


తీగలం బొదల మోడులం దీసి యెల్ల 

జాళ్ల నేటి వృక్షముల నటికి భృశమ్ము 
వివిధముల నెల్ల మార్గము వెడల జేసి 
రద్భుతమ్ముగ నడరుచు నపుడు వేగ 


చెట్లు లేని యట్టి చోట్ల నాటిరి కొంద 
ఉఅలమిం దరులు కొంద టెంచి గండ్ర 
గొడ్డళుల బొరిగలం గొడవళుల నటికి 
దారి గూర్చి రంత మూరి వారు 


బల్లిదు లొరు లింక బలమైన యవురుగ 
డ్జి.బొడం గాంచి మీటి రేవయె దొల 
గించి రింపుగాను మించి దుర్గమ్ముల 
సమ మొనర్చి రన్య జనులు తివిరి 


కూపముల బొజియలం గొందజు మట్టిని 
నింపి పూడ్చి రంత నిమ్న తలము 

లెల్ల చోటులం బరికించి సమతలమ్ము 
లుగ నొనర్చి రట సురుచిరముగను 


కట్టం దగిన చోట గట్టిరి వంతెన 

పొడి యొనర్ప దగిన బొడి యొనర్చి 
పగుల గొట్టం దగిన వడినిం బగుల గొట్టి 
రంత సంభ్రమించి యంచితముగ 


కొలది సమయమ్ము లోనన్‌ 


చం. 


తే.గీ. 


చం. 


జలరాసు లనేకములను సాగర సదృశ 
మ్ము లనే కాకారమ్ముల 
లలితమ్ముగం గూర్చి రంత రమ్య తరములన్‌ 


జలహీన దేశముల నూ 

తుల నుత్తమ జల యుతముల( దూరముగా భా 
సిలం జేసి యింపుగను ది 

న్నెల నిర్మించిరి సరసన నిపుణత సెల(గన్‌ 


వెలింగెను దేవ మార్గసమ విస్తృత మార్గము కూడణా సుధా 
తల వర కుట్టిమమ్ములు లతా కుసు మావృత వృక్ష పంక్తులన్‌ 
విలసిత మత్త పక్షి పరివేష్టిత భవ్య పతాక యుక్తమై 

సలలిత సిక్తచందన సశంబర రాజితమై ధ్వజాధ్వమే 


తగ నధికార మున్న నృప తత్పరు లాజ్ఞ లొసంగి రంత నిం 
పుగం బని సేయు వారలకు భూపుండు యానతి యిచ్చినట్టి దౌ 
పగిదిని నంద మైనదగు ప్రాంతములో భరతుండు సేరి ని 
ల్వంగ ఫల యుక్త దేశమున వాసము నొక్కట నెంచి యంతటన్‌ 


ఏర్పజచి నివాసమ్ము నరేంద్రున కయి 
చక్కగ నలంకరించిరి స్వర్ణ భూష 

ణము పగిది కన్పడంగ భూషణముల మించి 
వేదులు సుముహూర్తమ్మునం బేర్మి మీటి 


విరివిగ దుమ్ము కూడినను వీథుల తోడ నగడ్త యుండగా 
గరిమపు టింద్రకీల నిభ కమ్ర గృహావలి వెల్ల నింపుగాః 

బరమ పతాక యుక్త మయి వాసము లెల్ల నభ స్స్పృశమ్ములై 
యరుదుగ నిర్మితమ్ములు బలారి పు రాభము వెల్ల నయ్యిడన్‌ 


కదియ(గ గంగా తీరము 

సదమల నీరము వన తరుచయ భాసితమున్‌ 
విదిత మహామీ నావృత 

నదీ వతంసము కృతార్థ నరవరు లంతన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. విలసిల్లె నరేంద్ర పథము 
కలువలటే(డు మటీ తారకలు శార్వరిలో 
వెలుగ నభమ్ము పగిది శి 
ల్పులచేః గల్పితము కా(గ రుచిరపు రీతిన్‌ 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 81. 


ఆ రాత్రి గడవ వంది మాగధులు స్తుతులతో భరతుని మేలుకొలుప వసిష్ట మహర్షి రాజసభ 
కరుదెంచి భరతుని రాజసభకు రమ్మని కబురు పంపగా భరత శత్రుఘ్నులు రాజ సభకు వచ్చుట. 


కం. ఉరుతర వాక్యజ్ఞులు కది 
సి రాత్రి గడవంగ దొల్లి శ్రి శుభదమ్ముల్‌ 
భరతుని సూతులు మాగధ 
వరు లిచ్చిరి ప్రేతి నుతులం బరమ ముదమ్మున్‌ 1. 


ఆ.వె. పసిడి కొడుపు లడరం బన్నుగ మాగిన 
వంత దుందుభు లట నలరె శంఖ 
నాదములు భృశమ్ము మోదము సెలగంగ 
వంద వంద సంఖ్య లందు నూద 2: 


ఆ.వె. వాద్య శబ్దములు దివమ్మును బూరించు 
నట్లు మ్రోగ నచట నార్తుం డైన 
భరతు శోక మపుడు తిరిగి నిండెను డెంద 
మందు మిక్కుటముగం గంద నతండు 3. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


విని లేచి భరతు డపు డా 

పి నినాదమ్ముల, బలుకుచు. బృధ్వీశుని గా 
నని తాను గాంచి శత్రు 

ఘ్ను నిజానుజుం బలికె నిట్లు కుందుచు నంతన్‌ 


కైక లోకులకును గాంచుమ శత్రుఘ్న! 
చేసె కీడు భృశము చెలంగి యిట్లు 
దశరథుండు దుఃఖ తప్పునిం జేసి న 
న్నివ్విధమ్ము దివికి నే౧ నకట 


ధర్మరాజు దశరధుని ధర్మమూల 

రాజ్య లక్ష్మి నే; డకట ధరాతలమున 
తిరుగు చున్నది జల మందు తెడ్డు నూను 
వాండు లేని యట్టి పడవ పగిదిం గాంచ 


మన కిట గొప్ప దిక్కయిన మాన్యుని రాముని బంపి రివ్విధిన్‌ 
వనమున కంత లక్ష్మణుండు భ్రాతయు దారయు నేంగి రక్కటా 
యనయ మదీయ మాతయె మహాత్ముని ధర్మము వీడి క్రూరయై 
పనిచె స్వయమ్ముగా నకట పార్ధ కుమారుని గాన కేగ(గన్‌ 


విలపింప నివ్విధమ్ముగ 

గలవరమున నబ్బరతు(డు క్షయ చేతను.డై 
వలవల యేడ్చిరి జాలిగ 

లలనలు బిగ్గరగ నంత రాజగృహమునన్‌ 


అలమట నుండగ భరతుం డ 
టుల నట భృశముగ వసిష్టుండు గురుం డిక్వా 
కులకు నృపధర్మ విదుం డవి 

రళ కీర్తి ధనుండు వచ్చె రాడ్వర సభకున్‌ 


బంగరు మయ మైన వర మణి రత్న స 
మాకులంపు సభకు నరుగు దెంచె 
వజఅల నది సుధర్మ పగిది వెలుంగుచు 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ముని సగణము ధర్మమూర్తి యడరి 


కాంచన మయ పీఠమ్ము సుఖం బొసంగు 
పటుపు పైనను గూర్చుండి భద్రముగను 
వేదవిజ్ఞుండు దూతల. బిలిచి యాజ్ఞ 
నొసంె నిట్టుల వారికి నుచిత రీతి 


బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్య జనుల 
మంత్రుల గణ నాయకులను మాన్య దూత 
లార! కొని రండు వేగమ యరిగి యిటకు 
గృత్య మొకటి గలదు చేయ నత్యధికము 


రాజ భృత్యుల తోడ భరతు యశస్వి 
ననుజుని ఘనుని శత్రుఘ్ను నా యుధాజి 
తుని సుమంత్రుని రాజ హితు లగు జెలుల. 
బిలిచికొని రండు వారల వేగముగను 


చెలంగె గళగళ ధ్వను లంత జేర నటకు 
జనులు గుట్టమ్ముల( గరుల స్యందనముల 
నొక్క రొక్కరు వేగమ మిక్కుటముగ 
నంతరంగముల( దనర సంతసములు 


కదిసెడు భరతుని గాంచి ము 


ను దశరథుని మెచ్చు గతి జను లొసంగి నుతులన్‌ 


బదిలముగ స్వాగతించిరి 
ముదమున నిర్ణరులు శక్రు. బొగడిన భంగిన్‌ 


దశరథ సుత! శోభితమౌ 

దశరథు సభ గాంచ నది స దశరథు భంగిన్‌ 
భృశ మణి శంఖ ససికతా 

సశకులి ఫణి యుతపు టచల సరసిగం దోచెన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


యొకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 82. 


వసిష్ట మహర్షి భరతుని రాజ్యాభిషిక్తుండవు కమ్మనిన భరతుండు నిరాకరించి రాముని వనము 
నుండి తీసికొని వచ్చుట కరణ్యమున కే(గ నాజ్ఞాపింప నందటు ప్రయాణమునకు సన్నిద్దు లగుట. 


కం. కనియెన్‌ భరతుం డార్యక 
జన సంపూర్ణ సభ నపుడు స్వాగత మీయన్‌ 
ఘన ధీనిధి పూర్ణ శశి యు 
త నిశా నిభ మలరి తనరు దానిని నచటన్‌ 1. 


ఉ. దిట్టలు గౌర వోన్నతులు తీరుగ నాసన పంక్తి నుండగం 
బుట్టము లింక గొప్ప మెయి పూతల వెల్ల సభాస్థలంబు క 
న్పట్టె స పండితావలి ఘనం బగు వర్షపు టంత మందు. జూ 
పట్టెడి పూర్ణ చంద్ర యుత భాసిత శర్వరి భంగి నింపుగన్‌ 2. 


తే.గీ. ధర్మ విదుండు వసిష్టుండు ధరణి నాథు 
మంత్రి వర్యుల వీక్షించి మనుజ వరుని 
భరతు తోం బురోహితు. డంతం బలికెం బ్రీతి 
మృదు వచనముల నివ్విధి మేలు నెంచి 3. 


ఉ. నీ జనకుండు నాయన! సునీతి జరించుచు విత్త ధాన్య వి 
బ్రాజిత విస్త తావనిని( బన్నుగ నీ కిడి స్వర్గ మేంగగాం 
దా జన కానుశాసనము దాంటండు రాఘవు. డెంచి ధర్మమే 
యోజ వహించి సత్యధృతి జ్యోత్స్నను వీడని చంద్రు భంగినిన్‌ 4. 


ఆ.వె. గురుడు నగ్రజుండు కూర్మి నొసంగిన 
విగత కంటకంపు( బృథ్వి నెల్ల 5; 


ననుభవింపుమ ముది తామాత్యు లుండం క్షి 
ప్ర మభిషిక్తుండ వయి రాజు వగుమ 


ఉత్త రాపర దక్షి ణాహూత రాజు 

లెల్ల రాజేత రాంతికు లింక వార్చి 
వర్తకులు కోట్యధిక రత్నవరము లిచ్చు 
వా రలరి యుంటి రిక్కడ. బార్ధివేంద్ర! 


వినియా వాక్యమ్ములు దా 

మునిగి భరతుండు భృశ దుఃఖమున ధర్మజ్ఞుం 
డు నరవరుని రాముని దన 

మనమున ధర్మ రతి జేర మమకారమునన్‌ 


కన్నీటి గళమ్మునం గడు 

సన్నని కంఠస్వరమున సభలో నంతం 

గ్రన్నన విలపించె భరతుః 

డన్నన్న పురోహితు ననయ మనుచు దూజిన్‌ 


బ్రహ్మచర్యవ్రతుండును వటిల విద్య 
లందు ధీమంతుండును ధర్మ మనుసరించు 
వాండు నెవ్వడు నా వంటి వాండు రాజ్య 


మిట్లు హరియింప నిజ మది నెంచు నార్య! 


దశరథ జాతు. డెట్టు అగు దల్పంగ నెన్న(డు రాజ్య హర్తగా 
విశదము నేను రాజ్య మిట వీరుని రాముని సొత్తు చూడగా 
యశమున నా దిలీప నహు షాభుండు రాముండు ధర్మచిత్తుండే 
దశరథు భంగి జ్యేష్టుం డగు ధాత్రికి నర్హుండు శ్రేష్టుం డెమ్మెయిన్‌ 


కడు దుష్టాత్ములు సేయు నట్టి పని స్వర్గం బంద కుండంగం జే 
ల ల ౧ 

సెడి కార్యమ్మును నేను జేసిన నహో శీఘ్రుంబ నిక్షాకు వం 

గడ మం దేను కులక్షయుం డగుదు నిక్కం బెంచ హర్షింప నె 

న్నండు నాతల్లి పనిన్‌ వనస్థునకు దండంబుల్‌ తమిం బెట్టెదన్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


అనుసరింతు నిత్య మా రాముని నర పుం 
గవుని రాజు ముజ్జగముల కర్హు 

డతండు పాలనమ్ము నడరి చేయంగ సం 
ప్రీతి రాఘవుండు పృథ్వి నెంచ 


విని యా మాటలు ధర్మం 
బు నెంచి పల్కంగ భరతుండు పూర్ణ మనమునన్‌ 
ఘనులు సభాసదులు ముద 


మ్మున విడిచిరి యశ్రులు మనమున నిడి రామున్‌ 


వనమున నుండి రాఘవునిం బన్నుగ నే మరలింపకున్నచో 

ననుజ వరుండు లక్ష్మణుని నార్యుని భంగిని నుందు కాన లో 
ననువుగ నుండ దెచ్చుటకు నన్న బలమ్మున నెట్టి కార్య మై 
నను నొనరింతు( మిమ్ముల జనప్రవ రాలినిం గూడి సాధులన్‌ 


మున్న నియమించితిని పథంపు గతి నరయు 
వారి రక్షకులను భృత్య వార మింపు 

గ సమకూర్ప( బనుల నెల్ల గాననంపు 
యాత్ర నిచ్చగింతును మన మందు నేను 


భరతుడు పలికి యివ్విధి భాతృ వత్స 
లుండు ధర్మాత్ముడు సరస నున్న మంత్రి 
వర్యు దంత్రవేది సుమంత్రు( బలికె నరసి 
యాత్ర కిమ్మనుజ్ఞ ససైన్య మరుగ వలయు 


పలుక నివ్విధముగ భరతుండు విని సుమం 
త్రుండు హర్ష మంది తోరముగను 
9. ఆ, 
జెప్పి నట్టి రీతి శిఘ్ర మాదేశ మొ 
సంగె నందబికును సంభ్రమమున 


యాత్ర నాలకించి యానంద మందిరి 
పారు లత్యధికము బలపతులు బ 
లమ్ము వనమునుండి రాముని మరలింప 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


నగ నాజ్ఞ నంది యెల్ల రపుడు 


గృహగృహమ్ములం బరికింప యోధాంగన 
లెల్ల యాత్ర నెటి(గి యెలమి తోడ 

దమ తమ పతుల నల త్వరపజచిరి సంత 
సించి యెడంద లందు నంచితముగ 


వేగ మే(గు నట్టివా గోరథముల శీ 

ఘు గతి నేగు హరులం గదలంగ నర 
దము లనేకములను ద్వర పటబచిరి బలా 
ధిపతు లెల్లర నతి ధీరవరులు 


సిద్ధ్దముగ నుండ ధ్వజము వీక్షించి భరతు( 
డంతట పురోహితుడు నుండ చెంత దనదు 
ప్రక్క నున్న సుమంత్రునిం జక్క6(గం గని 
తేరు తనకుః గూర్ప మనియె వీరవరుండు 


భరతుని యానతి. గైకొని 

హరి వరములం గూర్చి నట్టి స్యందన వరముం 
ద్వరితముగ సుమంత్రుండు గొని 

యరుదెంచె ముదాన్వితుం డయి యచ్చట కంతన్‌ 


అతి దృఢ సత్య విక్రముడు నంచిత నిశ్చయ మానసుండు నా 
తత వచనమ్ము లట్టు లని తద్భరతుండు వనమ్ము నందు సం 
తత వస నార్ధ మే(గిన వదాన్యుని రాముని గౌరవించు న 

ట్టి తలశు నూని యింపుగను డెందము నందు వచించె నివ్విధిన్‌ 


లెమ్ము వెడలు సుమంత్ర! బలమ్ము తోడ 
ధ్వజ పతుల నెల్లరను గూర్ప వనమున కరు 
గ వలయు రఘు రాముని దేర గాన నుండి 
యిచ్చ గింతు జగద్ధిత మెంచి నేను 


సూత సుతు. డంత భర తాజ్ఞం బ్రీతిం దాల్చి 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


పూర్ణ కాము(డై యాదేశమును సుహృజ్ఞ 
నులకు సేనాపతులకు జనుల. బ్రధాను 
లకు సుమంత్రుం డొసంగె సర్వులకును వేగ 


తే.గీ. అంత గృహగృహమ్ముల లేచి యవనిసురులు 
క్షత్రియులు వైశ్య శూద్రులు స్యందనముల 
కపుడు కూర్చిరి యుంటెల హయ గజముల 
ఖరములం గులజాతముల వేగమ్ముగాను 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


రండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 83. 


మరునాటి యుదయము భరతుండు రాముని దర్శింప వలె నన్న కోరికతో రథ గజ తురగ 
వాహనములపై రాణులు పురోహితులు మంత్రులు పౌరులు సైన్యము వెంట రాంగ రథము నెక్కి 
పయనమై గంగా తీరమున విడియుట. 


కం. ఉదయమ్ము కా(గ భరతుం డ 
రద మారోహించి యంత రామాంతికముం 
గదియంగ నే(గె నెద రా 
మ దర్శ నాకాంక్ష మీటి మనుజోత్తముండే 1. 


కం. ముందు దినకర రథాభ 
స్యందనముల నెక్కి చనిరి హయ యుక్తములన్‌ 
బృందమ్ములుగ( బురోహితు 
లందజు మంత్రులను గూడి యానందముగన్‌ జ 


ఆ.వె. తోడుగ నడచినవి తొమ్మిది వేలయే 3. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ను(గులు రాజ నందనుని భరతుని 

నెప్పటి వల నంత నిక్ష్వాకు కుల హర్ష 
9 

వర్దను వని కరుగు వాని నెలమి 


అరువది వేల రథమ్ముల 

వర ధానుష్కులు ధరించి పర మాయుధముల్‌ 
నరనాథ సూను నరిగెడు 

భరతు ననుగమించి రంత బరమ యశస్విన్‌ 


లక్ష గుజ్జములను రమ్యముల నధిరో 
హించి యాశ్విక వరు లంచితమ్ము 

గను వెడలెడు వాని ఘన జితేంద్రియు సత్య 
సంధు ననుగ మించి చనిరి ప్రీతి 


కైకయును సుమిత్ర కౌసల్యయు యశస్వి 
ని ముద మడర సూనునిం గనం జనిరి 
వాహనమ్ము నందు భాసిల్ల భృశ మర 
దమ్ము మీటి సంభ్రమమ్ము లెదల 


వెడల నార్య సంఘము వెనువెంట గాంచ 
రాముని సలక్మణమ్ముగ రామ కథల. 
దలంచుచు. బరస్పరమ్ము ముదమ్ము నిండి 
నట్టి చిత్తమ్ముల నతి రయమ్ముగాను 


ఘనభుజు మేఘవర్ణుని జగంపు విచారము వాపువానినిం 
దనరెడి నిశ్చలోర్జుని వ్రతమ్ముల సుస్టిరుం జూతు మెన్నం డా 

వ థె 
తని రఘురాము లక్షణయుతమ్ముగం జూచిన యంత బాపునే 
మన వగ నుద్య దంశుండు తమమ్మును బాపెడు నట్టి రీతినిన్‌ 


నాగరికులు ముదమున( బలుకుచు శుభ వ 
చనము లిట్టు లొకరిని నక రటం బ 
రిష్వజించికొ ని లలితముగ' బయనించి 

రెల్ల రంత నుత్సహించి భృశము 


ర 


ఇతరులు వణిజులు సమ్మద 

మతు లెల్లరు నే(గి రపుడు మాన్యుని ధరణీ 

పతి సూనుని వీక్షింపంగ 

నతి రయమున( బురజనులు మహానందమునన్‌ 


మణుల బదును ఎట్టు మనుజ వరేణ్యులు కొందజు చక్కంగం గుండ లమ్ము 
వా రాయుధమ్ముల బ్రతుకు వా రింక వడ్రంగులు శిఖి బెక్కు భంగుల నుప 
యోగించు వారలు నప్పుగ అంపము వాడు వారు నగల వర్తకులును 
ముత్తెపు( బనివారు నిత్తెపు దంతపు పనివారు సున్నపు బనుల వారు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


గంధముల నమ్ము వారును గంబళుల ను 
తికెడి వారు కంసాళులు నింక రజకులు 
వేడి నీరిచ్చు వారును భిషజులు పొగ 
లొసంగు వారు మధు వణిజు లుండ నింక 


కుట్టు పనివారు పల్లెల గట్టి వారు 
నటవరేణ్యులు పట్టణ నారు లింక 
మత్స్యకారు లనుగమింప మనుజ పుంగ 
వు భరతుని సంతసమ్మున విభవ మొప్ప 


నియత మతులు వేదజ్ఞులు 

నయ వృత్తులు విప్ర వరులు నడచిరి వే యా 
శ్రయము గొని యెడ్డ బళ్లను 

బయనించు భరతుని వెంట బలువురు ప్రీతిన్‌ 


వివిధ వాహనమ్ముల మంచి వేష ధరులు 
శుద్ద వస్తములు ధరించి శుద్ద తామ్ర 

ధ ఆ ధి 
వర్ణ చందనముల నద్ది భరతు ననుగ 
మించి రప్పుడు మెల్లగ మించ ముదము 


తన యన్నను గొనితేరంగం 
జను భాతృప్రియుని భరతు సంతోషముతో 
డ ననుగమించెను గైకే 


11. 


12. 


13. 


14. 


15. 


యి నందనుని నడరి సేన హిత మొనరింపన్‌ 


చేరిరి శృంగిబేర పురి చెంతను గంగను వాహ నాదులన్‌ 

వారు గుహుండు పాలనము పన్నుగం జేయును బట్టణమ్మునున్‌ 
మూరి సబంధు సంచయము మోద మొసంగు నమేయ మిత్రుడే 
శూర వరుండు రామునకు శుద్ధ మనస్కున కాతం డిద్ధరన్‌ 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కదియంగ. జక్రవాక ని 
నద భాసిత గంగ దరి ఘన పతాకిని స 
మ్మదమున నిలిచె ఘను భరతు 


సదయు ననుగమించి యంత జక్కంగ నచటన్‌ 


తనవెంట వచ్చిన బల 


మును సదమల గంగం గాంచి భూమీశ్వర నం 


దనుండు భరతుండు సచివుల 


గని యెల్లర వాక్యవిదుండు కరుణను బలికెన్‌ 


నాదు సైన్య మతము నాదరింతును నిల్చి 
యుండు. డెల్లెడలను మెండుగ నిట 
వెడల వచ్చు నింక విశ్రాంతి, గైకొని 
దాంటెదము నదిని నుదయము రేపు 


అంత దనుక నిత్తు నౌర్జ్వదేహ నిమిత్త 
మేను జలము దివికి నేంగి నట్టి 
తండ్రి కిచట నదిని ధరణీపతికి భక్తి 


ననగ నాలకించి యంద అపుడు 


కలసి సచివు లట్టులె యని 

పలికి యథేచ్చగ నిలిచిరి వారి కనువులా 
స్థలముల వేర్వేజ విడిచి 

థి 

కలవరముల నెల్ల రాత్రి, గమనీయముగన్‌ 


సైన్య మొనరింప రాజ లాంఛనము లచట 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


గంగ యొడ్డున విడిసి రాజాంగజుండు 
రాముని మహాత్ము( దెచ్చు తలపు లడరంగ 
జిత్తమునం గడపె నిశీధి శీఘ్రముగను 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 84. 


గంగా తీరమున విడిసిన భరతుని సైన్యమును గాంచి నిషాద రాజు గుహుడు తన జ్ఞాతులను 
ద్వరపజచి భరతుండు దురుద్దేశముతో నున్న నదిని రక్షింప ననేక నావలతో నప్రమత్తత నుండ 
మని పలికి తాను భరతుని సమీపించి వినయముతో నాతిథ్యమును స్వీకరింప మని వచించుట. 


కం. నిలిచిన యా సైన్యమును వి 
మల గంగా తీర మందు మాన్యుండు నిషా 
దులకు విభుండు కని నంతనె 
పలికె. ద్వరితపటుప జ్ఞాతి వర్యుల తోడన్‌ 1. 


ఆ.వె. సాగర సదృశమ్ము సైన్యమ్ము కన్పించు 
చున్న దిచట గనుండు చోద్య మంత 
ము కన రాదు హృదయమున( దలంప( దరము 
కాక యున్న దకట నాకు వినుడు 2. 


తే.గీ. గొప్ప వృక్షరాజం బది కోవిదార 
చిహ్న ముందె రథమ్మున( జేరి యుండ 
నోపు భరతుండు దుర్చుద్ధి నూని యిటకు 
స్వయముగ ఖలుండు సబలమ్ము రయము మీటి 3. 


మనలను గట్ట నెంచెన్‌ యమానుష భంగి వధింప నెంచెనో 
జనక బహిష్కృతుం డయిన సద్గుణు రామునిం జంప నెంచెనో 
మనమున నెంచి దుర్లభపు క్మాతల మెల్ల గ్రహింప సంపదం 
గొన భరతుండు వూని మది గోపము వచ్చెన్‌ కైకపుత్రుండే 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నిలువుండు జాహ్నవి యొడ్డున 
దలపడ రఘు రాముని వగు ధనములు గామ 
మ్ముల రక్ష ణారముగ నా 

(a) 


కిల రాముండు విభుం డింక హితుండును జుమ్మీ 


కొని మాంస మూల ఫలములు 

ఘన బల యుక్తు లయి మత్స్యకా రాన్వయ స 
జ్ఞనులార! నిల్వుః డిచ్చో 

టున గంగా తీరమున గడు మెలపు తోడన్‌ 


జాలరులు నూర్లు రుండ(గ మేలి నావ 

నట్టి వైదు వందల నావ లందు నుంచి 
యౌవను లట సన్నద్ధులై యరయ వలయు 
నంచు వారి నెల్లర నుత్సహించె గుహుండు 


తెలియ నపకారి కాదని తెల్లముగను 
రామున కితండు దాంటును క్షేమముగను 
సేన గంగా నదిని నేడు మానితముగ 
మన్ననల నందు మనచేత మనుజ వరుండు 


పలికి యిట్లు గుహు డుపాయనములం గొని 
మత్స్యమాంస భక్ష్య మధువులను ని 

షాద ధవుండు భరతు శంకితుని గదియ 
నేంగె సంభ్రమమున వేగముగను 


సూత సుతుడు వినయజ్ఞుం 


డాతత విక్రముడు వినయుః డగుచు సుమంత్రుం 


డాతని వచ్చెడు వానిని 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


వే తా నరసి భరతు దగ వీక్షించి యనెన్‌ 


ఈత(డు విభుండు వృద్దుండు 

జ్ఞాతులు వేలు కలవాండు సకల మెటుగు వాం 
డీతండు దండకా వని 

బ్రాతకు మిత్రుండు కరము పార్థివ పుత్రా! 


కాన నిషాదప గుహునకు 

నానతి నీ దగును గాంచ నా(తడు నిన్నుం 
దా నెజుంగు వాడు నిలిచిన 

స్థానము నిశ్శంక రామ సౌమిత్రు లిలన్‌ 


శీస్రమ నను జూడం జేర నిమ్ము గుహుని 
నంచు నప్పుడు భరతు. డానతి నిడె 
నాలకించి పలుకు లట్లు సుమంత్రు( డ 


నంగ బ్రీతి తోడ నాదరించి 


ఆజ్ఞ వడసి యంత హర్షించి గుహుడు స 
బంధు గణము వచ్చి భరతుని గని 
నమ్రు(డై తగ వచనమ్ములు వల్కెను 
వాక్య నిపుణుం డిట్లు భద్ర మడిగి 


ఉపవనమ్ము( బోలు నుర్వి నిచ్చోటు దా 
సులము మేము నీకు సువ్రత విన 

యముగ నడుగు చుంటి నడరి యీ దాసుని 
యింట నిలువు డెల్ల రెలమి నేడు 


కొని వచ్చి రీ నిషాదులు 

వనమూల ఫలములు నవ్య పలలము లెల్లం 
దనరెను యెండిన వెల్లను 

గను డిట గల వింపు గొల్పం గమనీయముగన్‌ 


తిని సేన సేద దీరి ని 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


సి నిట వసించి సుఖ మడర( జెన్నుగ మా చే 
సిన యాతిథ్యము గొని తీ 
ర నెల్ల కోరికలు రేపు రహినిం జనుండీ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 85. 


గుహుని మాటలు విని మెచ్చి భరతుండు భరద్వాజ మహర్షి యాశ్రమమునకు దారి తెలుప మని 
యడుగ వారికి తోడుగ తన వారితో దాను వత్తు నని గుహు(డు పలికి రాముని కపకార 
మొనరింపం బోవుట లేదు కదా యని యడుగ భరతుడు తన యన్నను రాముని వనము నుండి 
తిరిగి తీసికొని వచ్చుటకు వెడలు చుంటి నని పలికి యా రాత్రి యక్కడ గడపుట. 


కం. పలుకంగ నివ్విధము బో 
యల నాథుండు గుహుండు విని మహా ప్రాజ్ఞుం డా 
బలవంతుడు భరతుడు దా 
బలికెను హేత్వర్థ యుతము పన్నుగ నిట్లున్‌ 1. 


ఆ.వె. గొప్ప దౌను నీదు కోర్కి నా యన్నకు 
మిత్రమ! పరికింప మేటి సైన్య 
మునకు నొంటరిగను మూరి యాతిథ్య మీ 
యంగ నిపుడు వేడి తయ్య నీవు 2. 


మ. అని యిబ్బంగి మహాప్రభా మయుడు నత్యంతోత్త మాలాపముల్‌ 
కని శ్రిమంతు:డు నెమ్మినిన్‌ భరతుం డా కాకుతుఃడే తిర్గియి 
ట్లనె మిత్రుండు నిషాదనాథు గుహు నే యధ్వమ్ము నం బో వలెన్‌ 
వన గంగా తట మౌ యభేద్యము భరద్వా జాశ్ర మార్గం బిటన్‌ 3. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గహన గోచరుండు గుహుడు క్షత్రియ సుతు 
భరతు ధీమంతు పల్కులం బన్నుగ విని 
యంజలించి పలికె నిట్టు లంత నేను 

దాశ ధన్వుల టకు వచ్చెద మని ప్రీతి 


వెడలుట లేదు కాదె వని వీరుని రాముని కీయ కష్టముల్‌ 
వడయుదు శంక చిత్తమున వావిరి సేనను గాంచి నంతనే 
నుడు లివి యాలకించి సుగుణుండు నభో నిభ నిర్మలుండు తా 
నడరుచుం బల్కె నా గుహుని నారసి యబ్బరతుండు మెల్లగన్‌ 


అటి కష్టకాల మిట నెప్పట్టు నైన 

ల ల అ ™— 
రాక యుండు గాక తగదు మీకు నిట్లు 
నన్ను శంకింప రాముడు నాకు భ్రాత 
జ్యేష్టుండు పితృ సముడు పిర్మి కెక్కుం డౌను 


కానకు నేంగు వాందడం బర కారణ మెద్దియు( దల్ప రాదిటన్‌ 
నే నర పుంగవుం డయిన నీరజ నేత్రుని రాము నింపుగా 
నీ నగరం బయోధ్యకు గ్రహించి మరల్తు స హేతుకమ్ముగా 
నే నిట బల్కు చుంటి గుహ! నిక్కము నెల్లను విశ్వసింపుండీ 


హృష్ట వదనుండు గుహుం డంత నృవరు భరతు 
భాషణము లాలకించి తాం బలికె తిరిగి 
ముదము వడసి వాక్యమ్ములు మూరి యిట్లు 
ధన్యుండవు నీ సములు లేరు ధరను భరత! 


లలిత మయాచితం బయిన రాజ్యము వీడగ నెంచి తీ వహో 
వెలుగును నీదు కీర్తి యింక విశ్వము నందు మహోన్నతమ్ముగాం 
దలంచితి వీవు రాఘవుని ధర్షితు నింపుగ తేర వీటికిం 

గలవర మించు కేనియు వికారము నొందవు మానవర్షభా! 


పలుకులు గుహ రాఘవు లవి 
యలరుచు నుండంగ నిట్టు లాదిత్యునివౌ 


వెలుగులు క్షీణం బయ్యిను 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మలగం బగలు వచ్చె నంత మాపు రయమునన్‌ 


నిలిపి సేన నంత నెమ్మి వడసి గుహు 

ని వలన భరతుండు నిద్ర నాశ్ర 

యించె' దనదు చెంత నుంచి శత్రుఘ్నుని 
రాము నెద6 దలంచుచు రాఘవుండు 


రామ చింతయె తనరంగ మహాత్ముం డగు 
భరతున కిల ధర్మ పరున కడరె 

దుఃఖ మత్యధికము దుఃఖముల కనర్హుం 
డైన యట్టి వాని కకట యపుడు 


దాగి తరు వందు దావాగ్ని తరువు, గాల్చు 
చంద మతి ఘోరముగను గాంచ భరతు హృది 
లోని సంతాప మను నగ్ని మేనిం గాల్చు 
చున్నది యడరి నిత్యమ్ము మిన్నగాను 


రవి కిరణ ఘోర తప్త హి 
మవంతుండుశిఖాగ్రముల హిమము కార్చు గతిన్‌ 
రవికుల భరతుండు ఘన శో 

క వహ్ని సకలాంగములను గార్చెను జెమటన్‌ 


తలపులు బొటీయ లుండని శిలలు గాంగ 
బుసలు లోహములై జాలి భూజ గణము 
గాగ వగలు కొనలు కాంగ కాగ మోహ 
మఖిల సత్త్వరాసులు వెదు రడర వెతగ 
కైక నందనుండు శోక శైలమ్ము చే 
నాక్రమితుండు నయ్యె నపుడు ఘోర 
తరముగ సత ముండ దశర థాత్మజు( డైన 
రాము తలంపు లందు రక్తి తోడ 


నిశ్వసించుచు మది నెగడ సంతాపము 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


వెట్టి యౌచు వెతలు విరివి కలప 
శాంతి నందండు మది సుంత నరర్షభుం 
డయ్యె మంద వీడి నట్టి యెద్దు 

ల m] 


కం. స్వజనుల గూడి భరతుం డా 
సుజనుని గుహు తోడ నుండె శోకం బడరన్‌ 
నిజ మన మందు దశర థా 
త్మజ రామ నిమిత్తపు వగ మానెను గుహుండే 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 86. 


గుహుండు భరతున కా రాత్రి మహాత్ము( డగు లక్ష్మణుని సద్భావములను వచించి తాను సీతారామ 


లక్ష్మణులను గంగానదిని దాంటించె నని చెప్పుట. 


ఆ.వె. గహన గోచరుండు గుహుడు భరతునకు 
నప్రమేయునకు మహాత్ము డైన 
లక్ష్మణుని తలంపుల సుగుణమ్ముల నుడు 
వంగ దొడ(గె దమి నభంగముగను 1. 


ఉ. రాముని రక్షకై సుగుణ లక్ష్మణు. డమ్ములు చాప ఖడ్గముల్‌ 
భీమబలుండు వూనః గని పేరిమి మేల్కొని యుండ. బల్కితిన్‌ 
క్షేమము నెంచి నీ కొజకు శ్రేష్టపుదల్పము నే నమర్చితిన్‌ 
ధీమతి! నమ్మి నిద్రిలుమ తీరుగ రాఘవ నంద వర్ధనా! 2. 


ఆ.వె. సుఖముల కుచి తుండ వఖిలములకు నీవు 
జనులు వీ రుచితులు శ్రమము లకును 3. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


మేము రాత్రి యల్ల మేల్కొని యుందుము 
రక్ష ణార్ధ మిచట రాముని కయి 


భువి నాకు లేం డెద రఘు 

ప్రవరుని కన్న(బ్రియ తముండు రాముని కన్నన్‌ 
రవికుల చంద్రా! నీ కే 

ను వచింతు నిజము తహతహను విడుము మదిలో 


జగతి గీరిని ధర్మము సద్దనమ్ము 

= ధ్‌ 
నంద వలా నన్న రామ దయా రసమ్ము 
కేవలము నిశ్చయమ్ముగ గావలె నని 
కామములకును భావింతు నే మది నిల 


కావున సీత తోడుత సుఖమ్ముగ నిద్దుర వోవు నా సఖున్‌ 
నే విలు నూని జ్ఞాతులును నెమ్మి సహాయులునై చెలంగంగా. 
గావ నిల్లు శర్వరిని గారవ మొప్పగ నిర్భయమ్ముగం 
గావున నంతరాయ మిట( గల్లదు నిద్రకు నింత యనియున్‌ 


విదితంబే వన మెల్లయు( 

గదలుచు నుండంగ మేము కానన మందుం 
జెదరము చతురంగ బలము 

నెదిరింతుము యుద్ధ మందు నెన్నం డైనన్‌ 


అన మే మెల్లర మివ్విధి 

విని ధర్మం బరయు వాడు వీరుండు సౌమి 

త్రి నుడివెను మహాత్ముడు మ 

మ్ము నరసి వచనమ్ము లిట్లు మోదము తోడన్‌ 


దాశరథి సీత తోడుత ధరణి యందు 
నకట శయనించు చుండ(గ నరయు నట్టి 
నాకు నిద్రయు నేని కనంగ సుఖము 
లేని లభియింపగాం దర మౌనె తలప 


ఆ.వె. 


ఆజి దేవ దాన వాలిని నోడించు 

వీర వరుని నిచట దార తోడం 

దృణముల నిదురింప దేరి సుఖమ్ముగ 
ఘనుని రాజసుతుని గాంచుమ గుహ! 


10. 


పరగిన నిష్టనున్‌ జప తపమ్ము లొనర్ప జనించె దన్ను బో 

లు రఘువరుండు రాముండు గురుండు యశస్వియు భూమిజాని కి 
ద్దర సుతు లందు నా దశరథప్రియ పుత్రుడు నొక్కరుండు ద 
న్నరుగఃగం జేయం దా బ్రతుక డక్కట రా జిల హీన నాథ యౌ 


అఅచి యజచి ఘోరమ్ముగ నతివ లెల్ల 
రలసి సొలసి యుందురు రాజ నిలయ మందు. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


దనరు నిశ్శబ్ద మెల్లడ( దప్పక యని 
తలంతు నచ్చట నిప్పుడు తథ్యముగను 


కౌసల్యయు నా జననియు 

గోసల పతియుం గడింది ఘోరపు రాత్రిన్‌ 
వేసరి గడవ గల రనెడి 

యాస యెొడంద లేదు నాకు నావంతైనన్‌ 


శత్రుఘ్నునికై చూచుచు 
నాత్రమ్ముగ నాదు తల్లి యవనిని నున్నం 
బుత్రు( గనక కౌసల్య ప 
విత్ర నశించు నలమటను వేగమ యకటా 


అయిన దయిన దైన నాత్మజు రాముని 
రాజ్య మందు నుంచ రాక రాజు 

కోరి నట్టి కోర్కి తీరకుండను నాదు 
తండ్రి వే నశించు. దథ్యముగను 


వార లెల్ల సిద్ధార్థులు మూరియాస 
మయమున నిలిచి తండ్రికి మానవేంద్రు 
న కటం బ్రేత కార్యమ్ము లొనర్చి నట్టి 


12. 


13. 


14. 


15. 


16. 


ర 


వారు సద్భక్తి నా పౌర వరులు దలంప 


చక్కటి కూడళ్ల జక్కంగం గూర్చిన రాజమార్గముల హర్మ్యవరములను 
వెలుగ మణుల హయవేదండ రథ సంకులమ్ముల ఘన తూర్య రావములను 
సర్వ కల్యాణ సుసంపన్న మానంద పుష్ట జ నావలి పూరితమ్ము 

నారామ సోద్యాన వార భాసితము సమాజోత్సవ చయ విభ్రాజితమ్ము 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


పుర మయోధ్య పరగు బూర్ల మోదమ్మున 
నోజ నాదు తండ్రి రాజధాని 
జనులు సుఖము లరసి సంచరింప( గలరు 


సంతతమ్ము నింక వింతగాను 


సదమ లాత్ము( డన్న సత్యప్రతిజ్ఞుని 
వో 

తోడం బూర్తి సేసి తూరమా య 

రణ్య వాసమును బురమ్ము ప్రవేశింప 

నగునె మాక యోధ్య కలరి కరము 


విలపించు చుండ నివ్విధ 

ము లక్ష్మణుండు ఘన దుఃఖ పూర్ణుం డచటం 
గలవర మంది మహాత్ముడు 

తెలవాజిను రాత్రి గడవ దీర్ణం బంతన్‌ 


సుప్రభాత మందు సూర్యు విమలు గని 
జడల నూని యిద్ద అడర నంత 

గంగ నుత్తరింపం గమనీయముగ వారి 
నేను వెడలి రంత మౌనముగను 


నార చీర లూని మూరుచు జట లందు 
బల్లిదులు విలులు కృపాణములు ధ 

రించి యుత్తమముల నిభ యూధ నిభు లేగి 
రంత సీత తోడ నరయు చుండి 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 87. 


గుహుని మాటలను విని భరతు( డున్న చోటునే ధ్యాన ముద్రు(డై మూర్చిలి తేరుకొని రాముని 
వివరము లింకను దెలుప మన గుహుండు రాముండు తా నొసంగిన వేమియు స్వీకరింపక వృక్షము 
క్రింద గడ్డి పజుపుపై సీతా సహితము పరుండ లక్ష్మణుండు రాత్రి యెల్ల దమతోం గలసి వారిని 
కాచికొని యుండెనని చెప్పుట. 


కం. విని యప్రియములు వాక్యము 
లను గుహు డవ్విధ మనం గలం౧ి డెందమునన్‌ 
ఘను డున్న చోటుననె ము 
న్లెను జింతల నా భరతుండు నృవరుం డంతన్‌ 1. 


చం. మృదు హృదయుండు బల్లిదుండు మేటి మృగేంద్ర నిభాంస బాసి చే 
యి దువ విశాలమై బరు నిద్ధ చరిత్రుండు నూజడిల్లి కొం 
త దనుక నంత దుఃఖ మెద దద్దయు రేంగంగం గూల నేలపై 
నదురుచు వీరు డా భరతు డంకుశ విద్ధ కరేంద్రు భంగినిన్‌ 2: 


కం. భరతుని యవస్థ గాంచియ 
వరజుండు శత్రుఘ్ను. డుండ భ్రాతకుం జెంతం 
గర మలమటం గౌంగిలి పె 


ద్ద రవమ్మున నేడ్చె సంజ తగ్గగ నంతన్‌ 3: 
యట వో ౧ 


చం. పరుగున వచ్చి యా భరతు భర్త మనోవ్యథ లంబ లెల్లరుం 
గర ముపవాస బాధితలు గాంచి కుమారుని భూమిం గూలం గూ 
డి రతని కంతం జుట్టును వడిం దగ గోసల కన్య యంత వే 
భరతునిం జేరి దుఃఖమునం బన్నుగ నక్కునం జేర్చెం గూర్మినిన్‌ 4. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


పొదివి పట్టుకొంచు. బుత్రు భరతుని వా 
త్సల్యమునను దూడ దల్లి యావు 
పగిది నంత నడిగె బాధతోం గౌసల్య 
యా తపస్విని యెద నాత్ర మడర 


వత్స! యెద్ది యైన వ్యాధి బాధించు చు 
న్నదె శరీరమును ఘనముగ నిన్ను 
జెపుమ రాజకులపు జీవితం బుండెను 
నీ యధీనముననేె నేడు గాంచ 


రాము! డే(గ నిప్పగిదిని భ్రాత తోడ 
రాజు దశరథుం డకట మరణము నంద 
నిన్ను గాంచియె జీవింతు నేను బుత్ర! 
యొక్కండవు నేండు మాకెల్ల దిక్కు వీవు 


అప్రియమ్మును వింటివే యనుజు లక్ష్మ 

ణుని గుజిచి యేని నేక సుతుని రఘూత్త 
ముం డగు రామునికై యేని పోవం గాన 
నమునకు సతి తోడం జెపుమ నాకు దనయ! 


ఒక్క క్షణమ్మునం గోల్కొని 

చక్క(గ శాంతింప జేసి సతి కౌసల్యన్‌ 
మిక్కిలి కుందుచు నా గుహ 

బ్రక్కన గాంచి భరతుండు పల్కెను గిరలన్‌ 


ఎక్కడ వసించె రాముం 

డెక్కడ లక్ష్మణుండు నింక నీ యవనిజయుం 
జిక్కని నిసి నేమి తినెనొ 

యెక్కటి శయ్య నిదురించె నెల్లం జెపుమా 


ముద మంది నిషాద పతి త 


నదు సఖునకు నతిధికి ఘనునకు రామునకున్‌ 


సదయున కే మేమి యుసగ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


బదిలమ్ముగ నెల్ల నుడివె భరతున కెలమిన్‌ 


తెచ్చితి నన్నము భక్ష్యము 
లుచ్చావచములు ఫలమ్ములుత్తము లెల్లన్‌ 
హెచ్చుగ రాముని కొజికై 

యిచ్చితి నవి యెల్ల నంత నింపెసలారన్‌ 


వాని సత్యపరాక్రము( డాని యంది 

నట్లు వచియించి యంతట నన్నిటిని గ్ర 
హింప నొల్లండు నృప ధర్మ మింపుగ నెద( 
దలంచి రాముండు రాఘవ! ధర్మరతుండు 


సంతతమ్ము నీయ జనులకు దగు మాకు 
దిరిగి పుచ్చు కొనుట ధరను దగదు 

మాకు రాజ! మిత్రమ! యని మహాత్ముండు 
పలికి యనునయించె భరత! మమ్ము 


అనుజుండు లక్ష్మణుం డి 
చ్చిన నీరము నారగించి సీతయు. దానున్‌ 
ఘనముగ నుపవాసం బుం 


డెను రాఘవుం డా యశస్వి డెందం బలరన్‌ 


మిగిలి నట్టి నీరు మిన్న(గ గొన లక్ష్మ 

ల 
ణుండు మౌనమూని మండితముగ 
మువ్వు రంత సంధ్య మూరి వార్చి రపుడు 
సాయపు సమయమున జక్కగాను 


దర్భ తృణము దెచ్చి ధరణి పైన బజచి 
తల్పము నోనరింపం దనిసి రాము, 
డంత సీత తోడ నందు జేరంగ వారి 
కాళ్లు లక్ష్కణుండు కడిగి తొలంగె 


కనుమీ యింగుది మూల 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


మును బజుపును నిచ్చ టుంచ మూరి పరుండెన్‌ 
ఘనుండా రాముడు నిజ దా 
రను సీతం గూడి యలరి రాతిరి భరతా! 


తే.గీ. వేళ్ల దొడుగులు ధరియించి వీరవరుండు 
ముల్కు లమరిన యమ్ముల పొదల నూని 
గొప్ప వింటిని ధరియించి కూర్చి నారి 
లక్ష్మణుండు పరంతపుం డుండెం బ్రక్కన నిసి 19, 


తే.గీ. విల్లు నమ్ములం గైకొని యెల్ల జ్ఞాతి 
జనులు నట్టుల నుండంగ జాగరూకు 
లై మహేంద్ర సమాను+ డైనట్టి రాము 
నరయుచును లక్ష్మణుని చెంత నడరి యుంటి 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 88. 


భరతు. డమాత్యుల తోడ నింగుదీ వృక్ష మూలము చెంత కే(గి రాముండు పరుండిన చోటును 
మాతలకు జూపుచు విచారముతోం దాను గూడ నాటి నుండి జడల నూని నార చీరలుతో నుందు 
నని పలికి రాముండు తనతో నయోధ్యకు రాకున్న దాను గూడ నరణ్యము నందు నుందు నని 


పలుకుట. 


&. శ్రద్దగ నాలకించి నర సత్తము( డా భరతుండు వాక్య్ళ్యముల్‌ 
శుద్ద మనస్కు. డార్తి వడిం జూచుచు నింగుది మూల మేంగితా 
నద్ధర కంత మంత్రి వరు లందటు వెంట జరింప వేదనా 
విద్ధుండు వల్కె మాతలను వీక్షణ మింపుగ జేసి యివ్విధిన్‌ 1. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


అమ్మహాత్ము. డిచట నవనిం బరుండెను 
రాత్రి యెల్ల నకట రాఘవుండు 

మాతలార! గనుండు మనుజేంద్రు నంగమ్ము 
ల నలగ బుడమి యిట రమ్యముగను 


జనియింప మహావంశ 
మ్మునను మహా భాగు డీ సుపుత్రుండు మహా 
జనపతియౌ దశరథునకు 


ననర్హుండు పరుండ రాము డకటా యవనిన్‌ 


మెత్తని యజినమ్ము లుత్తమము లగు ప 
జుపు లమర(గ నజిముజుల నరయక 
సుఖముగ నిదురించు శూరుండు రాముడు 
నేల నెప్పగిదిని నిదుర వోవు 


నిరతము సౌధ రాజముల నివ్వటిలంగ సువర్ణ పాండు రే 

ద్ద రజత భాసి తావనులు తల్ప నికాయ విశుద్ధ శయ్యలున్‌ 

విరి గమి చిత్రముల్‌ విరియ ల్రీతి నొసంగెడు చంద నాగరుల్‌ 
మురియుచు( గూయం జిల్కలు నభో నిభ కాంతులు సంతరింప(గన్‌ 


శీతల గంధ యుక్త సువిశేష గృహావర ణాంతరమ్ము లం 
దాతత మేరు సన్నిభ సదాలయ పంక్తి సరుక్క భిత్తులన్‌ 
గీత మృదంగ శబ్దముల గించి దపూర్వ విభూష ణార్భటిన్‌ 
సూత స మాగధ ప్రవర చోదిత సుప్రతిబోధితుండునై 


వంది జన కథా వివశత నలరి స్తుతి 
వాక్యములను వినుచు( బర దమనుండు 
మోద మందు చుండు భూరమణాత్మజుం 
డంతరంగ మందు ననవరతము 


తగ దిది నమ్మ కమ్మునకు( దల్పను దీనిని సత్య మంచునున్‌ 
భగభగ మండు నాదు మది పన్నుగ స్వప్నమె యంచు నెంతు నే 
నగపడ దెట్టి దైవ మిల నారయం గాలము కన్న మిన్నగా, 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


దగునె పరుండ రామునకు ధాత్రిని నక్కట యివ్విధమ్ముగన్‌ 


అవనిజ విదేహ రాజవ రాత్మజాత 

సీత ప్రియ దర్శన దయిత చెన్నుగ రఘు 
రామునకు గోడ లా దశరథునకు శయ 
నించె నేలపై నక్కట యెంచం దరమె 


చూడుం డిదియె శయ్య యేడ నిద్రించె రా 
ముండు కరము దొర్లు చుండి యకట 
గట్టి నేల మీద గడ్డి నలంగె గాత్ర 

మడరి తిరుగు చుండ నరయం గలరు 


అక్క డక్కడ నరయంగ నగుం బసిడి 
బొట్టు లెల్ల బుడమి పట్టి తొడవు 
లుండ(గ నిదురించె నుర్వి పైన ననుచు( 
దలంతు నే నెడంద దథ్యముగను 


ఉత్తరీయ మిచట నొప్పుగం దగిలి యు 
న్న దన నిశ్చయమ్ము నాతి పట్టు 
బట్ట పోగు లిచట వన్నెల నలరి క 
న్పట్టు చున్న వెల్ల దిట్టముగను 


సుకుమారి యైన సీత త 

న కాంతుని కఠినపు శయ్య నారీమణి యుం 

డి కనదు చింత దపస్విని 

వికార మరయ దని బాల భృశముగ( దలణ/ున్‌ 


క్రూరు(డ నే నక్కట కా 

నీ రీతిని, గారణంబ యెవ్వరు లే న 

ట్లా రాముడు శయనింపంగ 

ధారుణి దృణ తల్ప మందు దారుణ రీతిన్‌ 


అక్కట సార్వభౌమ కుల మందు జనించి జగచ్చయమ్మునన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


మిక్కిలి సమ్మతుం డగు నమేయుండు నిష్టుండు లోక రాశికిం 
జక్కని రాజ్యమున్‌ వదలి సౌఖ్యము లెల్లను రక్త నేత్రుండే 
నిక్కపు భూమి నిద్రిలెను నీరద వర్లుం డనర్హుం డార్తికిన్‌ 


ఆపద లలము కొ న్నట్టి యవసరముల 
రాము ననుసరించిన యట్టి లక్ష్మణుండు 
సుశుభ లక్షణుం డఖిల వసుధ దలంప 


ధన్యుండే మహాభాగుండు తథ్యముగను 


సిదార జానకీ సతి 
థి 
యిద్దరం బతితోం జనంగ నింపుగ వనికిన్‌ 
బద్దానురాగమున న 
య్యిద్ద చరితు వీడ శంకయే మన కింకన్‌ 


ఏ(గ దశరథుండు వేగ దివికి గాన 
కే రఘువరుండు సాగి నేడు 
నావికుండు లేని నావగం గనిపించు 
చుండె. బుడమి యిప్పు డండ లేక 


కోర రెవ్వరు మది నైన మూరి భూమిం 
గాననమ్మున నున్నను గాచు చుండ 
బాహు యుగ్మ వీర్యమ్మున బల్లిదుండు 
రాము! డిమ్మహాత్ము( డలఘు రక్తి తోడ 


ప్రహరుల సంతతమ్ము( దగం బాలన సేసెడి వారు లేక యు 

న్న హయ గజోత్కరమ్మును ఘనమ్ముగం గట్టడ సేయకున్ననున్‌ 
రహి గన నట్టి సైన్యము పురమ్మన దోరము లుండ విచ్చి యే 
యహితులు ముట్టడింపరు విషాన్నము భంగిని శూన్య రాజ్యమున్‌ 


శయనింతు భూమిపై లే 

క యర్జునపు శయ్య పైనం గతుకుచు ఫలముల్‌ 
నియతిన్‌ వేరులు జడలు ధ 

రియించి నే నేటి నుండి ధృతితో నారల్‌ 


20. 


21. 


కం. కొని యాతని ప్రతినను నే 
వనమున నివసింతు రహిని, బరమ సుఖమునం 
దనకై యుత్తర కాలము 
సన నేరదు మిథ్యగాను శపథం బింకన్‌ 22. 


ఆ.వె. భ్రాత కొజికు నుండ వనమున శత్రుఘ్ను. 
డుండు నాదు వెంట నుల్ల మలర 
రాము డయ్యయోధ్య లక్ష్మణ సహితమ్ము 
పాలనమ్ము సేయు. బట్టణమును 23. 


ఆ.వె. చేయుదు రతని కభిషేకము రామున 
కడరి విప్ర వరులు తడయకుండ 
నాదు కోర్కె నమరు లాదరించి దయతో 
నిజము సేయం గలరె నెమ్మి నీయ 24. 


కం. నన్ను నుపేక్షింప(గం దగ 
దెన్న(డు రామునకు నే వసింతు వని ననం 
బన్నుగ నతులిడ శిరసున 
మన్నింపనిచో వినతిని మనుజవరుండే 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


యినిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 89. 


గుహుడు భరత శత్రుఘ్ను లతో నందటిని గంగా నదిని దాటించుట, భరతుడు భరద్వా 
జాశ్రమమునకు వెడలుట. 


తే.గీ. 


ఆ.వె. 


నిసి గంగా తటిని( గడపి 

వెస లేచి యుదయము నందు. వీరుండు భరతుం 
డు సహోదరు శత్రుఘ్ను న 

రసి పలికె వచనము లిట్లు రాన్నందనుండే 


నిదు రేల యింక శత్రు 

ఘ్న! దరిం జేర్పంగ ధ్వజమును గ్రక్కున గుహునిం 
గదలి పిలువుమా భద్రం 

బుదయం బగు నీకు శీఘ్రముగ నరుగ వలెన్‌ 


అన విని శత్రుఘ్నుడు ని 

ద్రను లేను మెలకువ నుంటిం దలంచుచు నార్యున్‌ 
ఘను రాముని నంచు వచిం 

చెను జోదితు(డై యనుజుండు శీఘ్రమ యంతన్‌ 


వా గసమాన నైపుణులు పార్థివ సూను నరర్షభద్వయిం 
జాగుచు నుండ వాక్యములు సక్కంగ నిర్వుర మధ్య నంతటన్‌ 
వేగమ యంజలించుచును బ్రీతి నిషాద గణాధి నాయకుం 
డా గుహుండే ప్రభాతమున నచ్చటి కింపుగ వచ్చి యిట్లనెన్‌ 


సుఖముగం గడచినదె రాత్రి యఖిలము నది 
యొడ్డు నందు! గాకుత్మ! మహోన్నతంపు 
టీ బలమ్ముతో నింపుగ నిచట మీకు 

లేక యెట్టి యస్వస్థత లేశ మైన 


గుహుని భాషణములు గూర్ప నానందము 
స్నేహ పూరితములు నెమ్మనముల 

రామ వశుండు నైన రాఘవుండు ఘనుండు 
భరతుం డపుడు ప్రీతిం బలికె నిట్లు 


చక్కంగ గౌరవింపంబడి సద్యశ! యెల్లర మిట్లు నీ కృపన్‌ 
మిక్కిలి సాఖ్యవంతముగ మేము నిసిన్‌ గుహ! యుంటి మిత్తటిన్‌ 
మక్కువ దాట నిమ్ము మము మాతను గంగను మేటి నావలం 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


బెక్కుల సత్వరమ్ముగను బ్రీతి దలిర్పంగ దాశ కోటిచే 


భరతు నాజ్ఞ నంతం బన్నుగ నాలకిం 
చివడి నేంగి గుహుండు చెన్నుగ నిజ 
నగరమునకు దనదు జ్ఞాతి జనుల నెల్ల, 
గదిసి పల్కె నిట్లు ముదము మీజి 


లండు మేలొ (నుండు మెండగు భద్రము 
కల్లు మీకు సతము కట్టు డిపుడు 
నావ లెల్ల దా(టి నదిని గంగ నిపుడు 
వార లరుగ వలను బల యుతమ్ము 


పాలనమ్ము సేసి పన్నుగ నధిపుని 
యాజ్ఞ నంత వార లప్పు డైదు 
వందల పడవలను బన్నుగం దెచ్చిరి 
యెల్ల చోట్ల నుండి యుల్లసిల్లి 


కొన్ని స్వస్తిక సంజ్ఞల గూడి యుండ 

ఇ 
గంట లమరి యుండ ధ్వజ నికాయముల న 
లంకరింప బడి యడర రమ్యముగను 


జక్క(గ నిలిపి రటం గాలి చాప లుండ 


ధవళంపు( గంబళముతో 
వివృతం బయి స్వస్తికమ్ము వెలుంగచు నుండన్‌ 
సువిశాల నావ నొక్కటి 


నృవరుండు గుహుండు తెచ్చె నెగడంగ ధ్వనులన్‌ 


10. 


11. 


12. 


రుచిరంబౌ తరి నెక్కి రా భరత శత్రుఘ్నుల్‌ మహోత్సాహులై 
శుచులై యెక్కిరి యా సుమిత్రయును సంక్షోభార్త కౌసల్య ము 

న్న చరింపంగం బురోహితుండు గురువుల్‌ నందంబునన్‌ బ్రాహ్మణుల్‌ 
ప్రచురమ్ముల్‌ శకటమ్ము లింక సరకుల్‌ రాజాంగనల్‌ సేరంగన్‌ 


శిబిరములకు నిప్పు సేర్చు వారి దిగెడు 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


వారి రేవు నందు వస్తు రాశి 
నిం దరలించు వారి నిస్వనమ్ములు మూరి 
యంటు చుండె నపుడు మింటి వింత 


వలయం బతాకములు పడ 
వలు జాలరు లెల్ల నెక్కి పట్టియు+ దెడ్డన్‌ 
లలితమ్ములం జనం జాగిరి 


జలమున రయ మతిశయింప సంభ్రమ మడరన్‌ 


నావ లట కొన్ని నిండెను నారులం దగ 

గుఅముల తోడ నిండెను గొన్ని కొన్ని 
అ 

బండ్ల లాగు నెడ్గను నిండె. బరమ విత్త 

రాశి నిండెను మఖికొ న్ని రమ్యముగను 


చేరి యపర తీరమ్మును 

వారిని నెల్లరను దింపి పన్నుగ నంతం 
దోరపు నైపుణ్యమ్మున( 

జేరిరి జాలరులు తిరిగి స్వీయాలయముల్‌ 


టెక్కెములను గూడి యక్కుంజరమ్ములు 
తోల మావటీలు తోచె నీట 

నీద టెక్క లున్న యిద్ద పర్వతముల 
భంగి ముద మొస(గ నపారముగను 


పడవ లెక్క గొంద అదరి తెప్పల పైన( 
గొంద జరుగ నెమ్మి కుండ లూని 
కొందటు నది దాట గొంద జింకను నిజ 
కర యుగముల నీది యరిగి రటకు 


పుణ్య వాహిని దాంటింప మూరి దాశ 


జనులు బహు పుణ్యవాహిని స్వయముగాను 


బయన మైరి యంత బ్రయాగ వనము వైపు 
చక్క మైత్ర ముహూర్తంపు సమయ మందు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. నిలిపి సైన్యమ్మును యథేచ్చ లలితముగ మ 
హాత్ము( డా భరతుండు శుద్ధాంతరంగు( 
డరయ నా భరద్వాజ మహర్షి నంత 
గదలె బుత్విక్కులను గూడి గౌరవమున 21. 


కం. అమర పురోహితు బ్రాహ్మణు 
విమ లాశ్రమము భరతుండు ప్రీతిం గదిసి వే 
గ మరసెం గుటీరముల వృ 
క్షముల వెలుంగు చున్న దానిం జక్కని దానిన్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నెనుబది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 90. 


భరతుండు భరద్వాజుని యాశ్రమమును గోసు దూరమున గని సైన్యము నెల్ల నచట నుంచి 
యస్త్రములను విడిచి వసిష్టునితో భరద్వాజుని, జూచుట, భరద్వాజుడు రాముడు భార్యతోను 
దమ్మునితోను జిత్రకూటమున నుండె నని వచించుట, యా రాత్రి యాశ్రమమున నుండి 
మరునాడు రాముని చూచుట కే(గ నిశ్చయించుట. 


కం. కని కోసు దూర మందున్‌ 
ఘునుని భరద్వాజు మఠము కాకుత్సుండే 
తన సైన్య మెల్ల నిలిపి చ 
నెను మంత్రులం గూడి నడక నిశ్శస్తములన్‌ 1. 


ఆ.వె. ధర్మవిదుండు రాము తమ్ముడు విడిది నృ 
ప వసనములు కటి పటు బట 
ల ల ల 


లను బురోహితుని భరతుండు తగ నునిచి 2. 


ముందునా వసిష్టు మూరి వెడల 


ముని భరద్వాజు వీక్షించి యినకులుండు 
భరతుః డంత నిలిపి మంత్రి వరుల నెల్ల 
ననుగమించెం బురోహితు నా వసిష్టుం 

జేర సంయమీంద్రుని భక్తి శీఘ్రముగను 


ఆ జనవంద్యు మౌని వరు నారసి రాంగ వసిష్టు నాభర 

ద్వాజుండు రాఘ వాత్మజునిం దద్దయు సంభ్రమ మంది పీఠ మం 
ఆ. CD. 

దోజను లేచి శిష్య తతి నొప్పుగ నర్జ్యముం దేర బంచియుం 

దాంజనెనా వసిష్ట ముని దాపున కా భరతుం డిడన్‌ నతుల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


దశరథ కుమారు గుర్తించి తాపసుండు 
నా భరద్వాజుండు సుమహాయశుండు వారి 
కొసంగె నర్శము లింపుగ నుత్తమములు 


భే 
ఫలములు క్రమముగాను గుశలము లడిగె 


అయ్యయోధ్య యందు నడిగె మంత్రి బల కో 
శ సఖుల కుశలముల సంయమీంద్రు 
డడుగం డెటుంగ దశర థావనీశు లయ ము 
తథ్య నందనుండు ధరణిసురుండు 


ఆ వసిష్ట భరతు లడిగిరి భద్రము 

మేను లగ్ని తరుల మేటి శిష్య 

జనుల విహగ బృంద జంతు జాలమ్ముల 
నాశ్రమమ్ము నందు నడరి మునిని 


కుశలం బంతయు నంచును 
విశదమ్ముగ౦ బల్కి తపసి విఖ్యాత మహా 
యశుండు భరద్వాజు డడిగె 

దశరథ సుత రామ సఖ్యత భరతు నిట్లున్‌ 


కారణం బేమి రాకకు నో రఘూద్వ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


హుండ! రాజ్యము నేల మహోన్నతమ్ము 
నిటకు సంశయ మయ్యె నా కెడంద లోన 
నిజము వచియింపు సర్వము నీరజాక్ష! 


అరిదమనుండు కాసల్యాతి హర్ష వర్ణ 
నుండు సభ్రాతయు ససీత నొగిలి వనికి 
నేంగెం జిరకాల ముండ మహీశుం డంప 
వనిత మాటల బదునాల్లు వర్షములకు 


తలంచితె పాప మపాపికి 

నిల కంటక హీన భూమి నేలం దలంచుచుం 
జలుపంగ రామునకు నిం 

క లక్ష్మణున కెట్టి దయిన గాకుత్స వరా! 


పలుక భరద్వాజుం డిటుల. 

గలవర మంది నయనముల. గాంగ నశ్ర 
మ్ములు దుఃఖమ్మున భరతుడు 

పలికె బదులు తడబడంగ వాచ్యము లిట్లున్‌ 


అన భగవంతుం డిట్లు ముని యక్కట నేను హతాశుండం జుమీ 
యన దగ దిట్లు నన్నిట మహాత్మ! వితర్కము కూడ దింతయున్‌ 
జననియె నేను లేని యెడ శాసన మిచ్చెను నే సహింప నో 

పను వచనమ్ము లెల్ల నవి పాపపుం గర్మము నొల్ల నెన్నండున్‌ 


వేడి రాము నిటకు. బెక్కు విధమ్ముల 
నర వరేణ్యు నా వనమున నుండి 

తేం దలంచి ప్రీతి బాదము లంటి మై 
క్కంగను వచ్చితిని వికలపు మదిని 


ఎంచి యివ్విధమ్ము మించి యనుగ్రహిం 
పంగ నర్హు లెలమి బన్నుగ నను 
రాము డవని భర్త యో మునిపుంగవ! 
దేవ! యిచట గలండొ తెలుపం గలరు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


మత్తకోకిల అవ్వసిష్టుండు నింక బుత్విజు లట్ల పల్క6(గం దాపసుం 
డవ్వలన్‌ వచియించె నబ్బర తాఖ్యుం గాంచుచు మెచ్చుచున్‌ 
నవ్వుచున్‌ రఘు వంశ మందు ఘనమ్ముగా( దగు దెన్న ని 
వివ్వసుంధర సచ్చరిత్ర! జితేంద్రియా! సుజనావనా! 16. 


తే.గీ. ఇంక ననె భరద్వాజ మునీంద్రు డిట్టు 
లెజి/గియును నీ మదిని నున్న దెల్లం దెల్ల 
ముగ నడిగితి దృఢపటిప నెగడ నీదు 
యశము ధరను నరర్షభ! యత్యధికము 17. 


కం. నేరుదు ధర్మజ్ఞుం డౌ 
యా రాముడు సీత తోడ ననుజుని తోడన్‌ 
మూరుచును జిత్రకూటము 
నా రమ్య గిరిని వసించు నరపుంగవుండే 18. 


ఆ.వె. నేండిచట వసించి పాడిగ మంత్రులం 
గూడి రే పచటికిం గూర్మి నాదు 
కామన దగ దీర్చి కామార్ధ కోవిద! 
యేంగ నర్హుండవు నరేంద్ర! యెలమి 19. 


కం. పలుక విని యట్టులే యని 
లలిత విశాల హృదయుడు భరతు( డా మునితో 
దెలియ(బడ( దనదు రూపము 
నిలువ దలంచె నాశ్రమమున నృప సుతుడు నిశన్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు+ దొంబదవ 


సర్గము. 
౧ 


అయోధ్యా కాండము 
సర్గము 91. 


కం. 


తే.గీ. 


కం. 


చం. 


భరతునకు సపరివారము రాజార్హ మైన యద్భుతాతిథ్యము రాజోచితాసనము నన్య వ 
రాసనములతో విరాజిల్లు నిజాశ్రమమున భరద్వాజ మహర్షి యొసగుట. 


కని యా కైకేయీ నం 

దనుని వసింప( దలపంగ( దాపసి యింటన్‌ 
ముని వరుండు భరద్వాజు( డ 

తని దన యాతిధ్యమునకు( దరల6గ బిలిచెన్‌ 


భరతుం డంతం బలికె మునివరుని తోడ 
వినయముగను మీ రొసంగ నీ వనము నందు. 
బాద్య మర్జ్యము లెల్ల గృపారసమున 

మించి యాతిథ్య మందితి మంచితముగ 


అన విని నవ్వుచు. బల్కెను 

ఘనుండు భరద్వాజుం డంతం గాకుత్మునితోం 
దనియుద వం చెబుగుదు నస 

గ నే దయిన దాని తోడం గమనీయముగా 


ఉంచితి వేల దూరమున యుష్మ దఖండ బలమ్ము నివ్విధిం 
బంచ వదేల సైన్యమును బార్జివ నందన నిల్వ నిచ్చటన్‌ 
మించిన నీ బలమ్మునకు మేలుగ భోజన మీ దలంతు నీ 
వుంచుమ నాకుం బ్రీతి యయి యొప్పెడు రీతిని నీదు చిత్తమున్‌ 


భరతుండు పల్కె నంతం దగ బ్రాంజలి నివ్విధి సంయమీంద్రుతోః 
బరంగిన మీ భయమ్మునను బాడిగ దేవ! సుదూర మందు నా 
గురుతర సైన్య ముంచితిని కూడదు టేనికి రాచ బిడ్డకున్‌ 
వరముని యాశ్రమమ్ముల సవాహిని చేర సతమ్ము నెంచ6గన్‌ 


హయములు మత్త కుంజర నరావలి నిండి ధరాతలమ్మునుం 
బ్రియముగ నాదు వెంట జను వృత్తిని వచ్చెను దేవ పుంగవా! 
రయమున నాశ్ర మావరణ రంజిత వృక్ష కుటీర వారులన్‌ 


లయ మొనరింప రాదను తలంపున నొక్కండ నేగుదెంచితిన్‌ 


సేన నెల్లను రావింపు నా ననంగ 
మునివరేణ్యుండు భూవరు పుత్ర. డంత 
నాన తిచ్చె నిక్ష్వాకు మహా ధ్వజమున 
కడరి చేర సంయమివరు నాశ్రమమును 


చేరి యగ్నిశాల విమల నీరము గొని 
కడిగి హస్తపద్మమ్ముల నడరి నొసంగ 
వారి కాతిథ్యమును భరద్వాజు( డెలమి 


విశ్వకర్మ నెదం దలంచి పిల్చె నిట్లు 


విందు నొసంగ నెంచితిని ప్రీతిని ద్వష్టను విశ్వకర్మ నా 
చందము సేయ గోరుచును జక్కగం బిల్చుచు నుంటి నిత్తజిన్‌ 
డెందము నందు మ్రైొక్కుచు గడింది స వాసవ లోకపాలురన్‌ 
వందితు లైన ముగ్గురను బన్నుగ వే సమకూర్ప నన్నిటిన్‌ 


భువి దివు లందు పాజునవి పూర్వ దిశాపర దిక్కు లేగు న 
ట్టి వర నదీ నదమ్ములును ఠీవి యెలర్పంగ వేగ రాం దగున్‌ 

వివిధము లన్య వాహినులు వెల్లువలై ప్రవహింప జేయు గా 
క విరివి మద్యముల్‌ చెజకు కల్లును నిక్షు ని భోదకమ్ములన్‌ 


ఎలమి నింక నాహ్వానింతు నిట హహాహు 
హూల విశ్వావసు వియచ్చరోత్కరముల 
నిద గంధర్వుల సతుల నింక నప్స 

థి 
రసల సకల దిక్కుల నుండి రక్తి తోడ 


మృగనయన ఘృుతాచి మిశ్రకేశి నలంబ 
సను హిమను నగమ వసనను హేమ 
నింక నాగ దంత నింతి విశ్వాచినిం 
బిలుతును జనుదేర వీరి నెల్ల 


ఇంద్రు చెంత నున్న యింతుల నెల్లర 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


బ్రహ్మ వద్ద నడరు పరమ గాయ 
కులను సపరివార మల తుంబురుని గూడి 
యాదరముగం బిలుతు నలరి రాగ 


కురు భూముల సతము వెలుంగు 
గురుతరపుం గుబేర వనము కూడ దళమ్ముల్‌ 
వర వస నాభరణము లయి 

సుర నారీ ఫల యుతమ్ము దొప్పడు నిచటన్‌ 


భక్ష్య భో జ్య లేహ్య వర చోష్యములు వివి 
ధముల నన్నములను విమల సోము, 
డింపుగ సమకూర్ప నిచ్చట వేడుదు 
నుత్పల ప్రియ విభు నుత్సహించి 


తరుల నుండి రాలు దరళ మాలలు నింక 
మద్యములు బహు విధ మాంసము లను 
చును సమాధి నిలిచి ఘన తపో నిష్టవే 
దస్వరములం బలుకం దపసి యపుడు 


తలశతు మనసు నందు. దాపసి ప్రాణ్ముఖు 
డయి కృతాంజలి. దగ నమరు లల్ల 
విడి విడిగ నచటకు వేగమ వచ్చిరి 
సంయమీంద్రు( గాంచ జక్క(గాను 


అనిలుండు తాశి దుర్దర మహా మల యాద్రుల యుక్త రీతినిం 
దనువుల నున్న స్వేదములు దద్ద తొలంగ+గ వీచెం బ్రీతినిన్‌ 
ఘనముగా బుష్ప వర్ష మటం గాజు వియత్తల మందు నుండి ని 
స్వనములు మ్రాగ దుందుభులు పన్నుగ విన్సడె నెల్ల దిక్కులన్‌ 


వీచె మంచి గాలులు సురవేశ్య లెల్ల 
రాడి రింపుగ గంధర్వు లమరు లింక, 
బాడ వినిపించె వీణా రవములు లయయు 


వెలయ స్వర్బూమి జనులకు వీను లందు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


విన సొంపులు దివ్యము లగు 
నినదము లణ(గంగ భరతుని ధ్వజిని యెొల్లం 
గనె విశ్వకర్ము కర్మం 


బు నద్భుతంబును మనముల మోదం బలరన్‌ 


ఐదు యోజనముల భూమి యడర సమ త 
లముగం గడు లేత పచ్చికలను వెలుంగుచు 
మిక్కుటముగ గన్పట్టెను మేలి నీల 

వర్ణ వైడూర్యముల వలె వటిలు చుండి 


వెల్వడె మాదిఫ లాగమ 
ఆః ఆ ఆం త్రి, 
బిల్వామలక పనస స కపిల్గామ్ర తరుల్‌ 
చెల్వముగ ఫలాభరణ 
మ్ముల్విరివిగం జూచు చుండ ముని వాటికలో 


ఉత్తర కురు భూముల వెలయు వన మంద 
లి నదు లెల్ల నరుగు దెంచె ఘన తరువులు 
తీర మందు భాసిలు చుండ దివ్య భోగ 
వంతములు ముని వాటికి. జెంత కడరి 


వెలసెను శుభ్ర చతుళ్ళా 
లలు గజ హయ శాలలు విమల ప్రాసా దా 


వలులు భవనములు తోరణ 


ము లనేకములు కడు శ్రేయములు చిత్రముగన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


సిత ఘన సన్నిభమ్ము సవిశిష్ట సమంచిత తోరణమ్ములున్‌ 
వృత సుమ మాల్యభాసితము ప్రీతి నొసంగెడి దివ్య గంధ సం 
యుతము విశాల చత్వర సుయోజిత సచ్చయ నాస నాది క 
ల్పితము స పాన భోజన సలేహ్య సుధౌత విశుద్ధపాత్రలన్‌ 


వివిద భక్ష్యము లలరార వివిధ వస్త 
సంచయము లమర వివి ధాసనము లడర 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నెల్లరకును శయ్యలు విలసిల్ల దుప్ప 
టుల నచట రాజవేశ్మము వెలసెం ద్రుటిని 


భరతుండు కైక నందనుడు పన్నుగ నీయ ననుజ్ఞ నత్తప 

స్వి రుచిర రత్నపూర్ణ నృప వేశ్మము సేర సుదీర్హ బాహుం డ 
గ్గురు సచివుల్‌ పురోహితులు గూర్మి సెలంగ నెడంద లందు నే 
గిరి భవనంపు టట్టి విధికిం గడు సంతస మంది యెల్లరున్‌ 


రమణీయమ్ముగ వెల్లు దివ్యపు మహా రాజాసనం బచ్చటన్‌ 
విమలాత్ముండు సమంత్రి కోటి కని రీవిం జేరి రాడ్డీల ఛ 
త్రము వాలవ్యజనమ్ములం గొనుచు దాం దత్సీఠముం గొల్చి చి 


త్రము నందన్నకు మ్రొక్కి కూరొ నియె నంతన్‌ మంత్రి పీఠమ్మునన్‌ 


మంత్రి గణ పురోహితులు క్రమముగ నెల్ల 
రచట నాసీను లయి యుండ నంత నెలమి 
సేన కధి నేత లెల్ల రాసీను లయిన 

పిదప కూరొ నె ముఖ్యుడు విడిది కెల్ల 


అంత నొక్క ముహూర్తమ్ము నందు. బాయ 
సమ్ములే పంకములు కా(గ బమ్మి వేగ 
భరతు రాఘవేంద్రు నెదుట బరమ నదులు 
చక్క గదిసె భరద్వాజు శాసనమున 


వానికి గూల యుగ్మములం బన్నుగం దెల్లని లపనమ్ములం 
గాన(గ వచ్చె వేశ్మములు కంజుని పంపున సుందరమ్ములున్‌ 
మానిను లేశు దెంచిరి ఘనమ్ముగ నిర్వది వేల సంఖ్యలే 

యా నలు మోములయ్య దయ నంతట దివ్య విభూషి తాంగనల్‌ 


పసిడి పచ్చటాలు పగడమ్ము లలరంగ 
వే లిరువది మంది వెలందు లంప 

నా కుటేరుం డిటకు నా సమయమ్మున 
నరుగుదెంచి రెల్ల తరుణు లడరి 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చెచ్చెర మత్తులుగా నరు 

లచ్చెలువల ముట్టి నంత నగుపించెడు నా 
యచ్చర లిర్వది వేవురు 

వచ్చిరి నందనము నుండి భామామణులే 


పాడ జాగి రంత భరతు చెంతను నార 
దుండు గోపుం డింకం దుంబురుండు 
ఘన దినకర నిభులు గంధర్వ రాజులు 
ముఖ్య గాయకులు సముచిత రీతి 


తమి బుండరీక వామన 

యు మిశ్రకేశియు నలంబు సోజ్వలముఖి నృ 
త్య మొనర్చిరి భర తాగ్రము 

న ముని భరద్వాజు శాసనమునం దరుణుల్‌ 


అమరుల మాలలు ధనదు వ 

న మం దడరు దండ లిచట నరులకు నిడ మో 
ద మెడ(ద లందు. బ్రయాగ వ 

నమున భరద్వాజు శాసనమున( గనంబడెన్‌ 


బిల్వతరు తాళ పాదప పిప్పలమ్ము 
లయ్యిను మృదంగ ఘన వాద్య హస్త తాళ 
వాద్య కారక నర్తక వ్రజము భంగి 

జక్కంగ ముని భరద్వాజు శాసనమున 


సరళ నక్తమాల తరులు తాళ తిలక 
పాదపములు ముదము వడసి కుబ్జ 

లు నయి గూను లగుచు( దనరి మిగుల నిల్చెం 
జక్క(గ ముని వరుని శాసనమున 


ఇరుగు డుసిరి నేరేడులు నింక వనుల 
నున్న యన్య వృక్షమ్ములు సన్న జాజు 


లింక మల్లెలు జాతుల నెల్ల లతలు 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


వనితలై ముని వాటికం బలికి రిట్లు 


త్రాగ నెంచు వారు తనియం. ద్రాగుం డిపుడు 
మద్య మడరి యధథేచ్చగ మజియు. దినుండు 
నాకలిని నున్న వారెల్ల వీ(క బాయ 

సమ్ము లింక మాంసమ్ము. జిత్తమ్ము లలర 


అలది నూనె మర్చించియు నబల లంత 
నేడు నెనమండ్రు నొకొ ౧కంని నదులందు 
స్నాన మాడించి రందటిం జక్కగాను 
దుడిచి రింకం ద్రావించిరి తొయ్యలు లల 


జంతు పాలకులు గజమ్ముల హయముల 
గాడిదలను నెడ్డ( గదిసి తగిన 

రీతిని దినిపించిరి యథా విధమ్ముగ 
భోజ్యములను గుకి పూర్ణములుగ 


ప్రేప నిక్వాకు యోధులు ప్రేమ తోడ 
వారి వారి వాహనముల బల్లిదులు మ 
ధువు కలిపిన యన్నమ్మును దోరపుం జె 


అకు గడలు తినిపింప వఅలిరి యంత 


తమ తమ యశ్వరాజములం దామె యెజుంగ(గ నోప రాశ్వికుల్‌ 
దమ తమ కుంజరమ్ములను దామె యెజుంగరు వింత మావటుల్‌ 
ప్రమదము తోడ మత్తిలెను బన్నుగ సైన్యము తీరం గోర్కె లె 

ల్ల మసల నప్పరోజనులు రంజిలి పల్కిరి గంధ చర్చితుల్‌ 


పట్టణ మయోధ్య కేగము నట్టడవికి 

దండకా వని కేగము మెండుగ నగు 
భద్రము భరతునకు నింక వడయు సుఖము 
రాము డచ్చట వసియింప రమ్యముగను 


భరతు ననుయాయులు నరులు 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


పరమ ముదము నంది యంత ధ్వనులం గడు సే 
సిరి బిగ్గరగ మజియుం బ 
ల్కిరి స్వర్గం బిది యని తగం గేళీ లీలన్‌ 


వేల కొలది సైనికు లట 
జాల మురిసి పర్వు లిడిరి చక్కంగ మెడలో 
మాలల నాడిరి పాడిరి 


కోలాహలముగ హసింప గోత్రం బదిరెన్‌ 


అమృత తుల్య మన్న మా దివ్యము నరయ 
భక్ష్య రాజములను బన్నుగ భుజి 

యించి నట్టి వారి కింకను దిన బుద్ధి 

కల్ల మనము లందుః జెల్లి నాశ 


తనిసి రెల్ల రచటం బనికత్తె లింక దూ 
తలు భటులు వధూమణులును వేల 
మంది భద్రముగ నమలిన వస్తమ్ముల 
నలరి నట్టి వారు నంచితముగ 


ఎద్దు లొంటె లేనుంగులు నింక గాలి 
గాండ్లు గుజ్జమ్ములు పెను మెకములు పులుంగు 
లెల్ల దనియంగ నొండొరు లెట్టి పోరు 


లెటు(గ కుండ నిల్చిన విట నెలమి మీ 


మాసిన బట్టలు బూడిద 
పూసిన సిగ లాకలి కడుపులు గల నరులన్‌ 
వేసిన గాలము కానము 


వాసి యయిన ముని వరేణ్యు వాసము నందున్‌ 


అజ వరాహ మాంస చయము లచట మజ్జి 
గ పులుసులు పండ్లు నింక బక్వంపు పప్పు 
లు ధవలాన్న రాసుల నలరు నినుప తళి 
గలను విరులతో వేవేలు గనిరి నరులు 


47. 


48. 


49. 


50. 


51 


52. 


తే.గీ. 


తే.గీ. 


ల్‌ 


ఆ.వె. 


కం. 


ల్‌ 


తే.గీ. 


నూతు లా కాన ప్రక్కన బ్రీతి నీయ 
నిండెం బాలకూటిని గోవు లుండె కామ 
ధేనువుల భంగి తరు లెల్ల దేనె లొలుకు 
చుండె ముని భరద్వాజు విశుద్ధ మహిమ 


దిగుడు బావులు నిండెను దేట చెజకు 
రసములను వేడి కుండల రమ్యముగను 
జింక కోడి నెమళుల విచిత్ర మాంస 

ము లడరెను మిక్కుటమ్ముగ మోద మీయ 


వేల పాత్రలు పదివేల గిన్నెలు వంద కోట్ల పళ్లెరములు గొప్ప పసిడి 
మయములు బిందెలు మట్టి కుండలు నెల్ల నిండ పెరుగు పేల పిండి తోడ 
నింక శుద్ధమ్ము లయిన తెల్ల క్రొంగ్రొత్త పెరుగుతో నింకయు వెలగ రుచిని 


వెల్లు దధుల తోడ విరివిగా నచ్చోట నమరి యుండగ మదు లంద ముదము 


రసము నిండి నట్టి రమ్యంపు. గొలనులు 
పెరుగు నిండగా నితరము లుండ( 
బాయసమ్ము లింక పటిక బెల్లము తోడ 
భక్ష్య రాజము లగపడెను మిగుల 


సరసి తటుల వీక్షించిరి 

నరులు పొడులః జూర్ణములను స్నానార్ధంటై 
వర భాజనమ్ములం గషా 

య రాజములు భాసిలంగ నానందముగా 


ధవళపు( గుంచెలు దంతంబులను దోము సంభారము లమరె జక్క(గాను 
దెల్లని చందన దివ్య చూర్ణమ్ము లుండెను దొన్నెలందు మోహనముగాను 
తుడిచిన యద్దమ్ము లడరెను బట్టల పోగు లచ్చట నుండె ముద్దు గొలుప 
వేవేల జోళ్లట వెలసె జతల తోడ దువ్వెన ల్కాటుక తోర మమరె 
గుంచెలను గూడి ధనువులు కోలలు కవ 

చములు చిత్రమ్ము లమరెను శయ్య లాస 

నమ్ములు వెలసె ద్రావ హ్రదమ్ము లుండె( 

గుంజ రొష్ట్ర ఖర తురగ పుంజములకు 


53. 


54. 


55. 


56. 


57. 


తే.గీ. కలువలను గూడి కొలనులు వెలసె మునుగ 
గగన వర్ణాభ విమ లోదకముల తోడ 
నిలువ బశువులు కన్పట్టె నీప తరులు 
నింక దినం బచ్చని గజిక లెలమి నమరె 58. 


కం. కలలో ననంగ యద్భుత 
ముల నాతిథ్యమ్ము నీయ ముని హర్షమునన్‌ 
లలి మీటి భరతునకు మన 
ముల నాశ్చర్యము వడసిరి పూరుషు లల్లన్‌ 59, 


కం. నిసి గడచె వార లివ్విధి 
వసింప మునిపుంగవుని నివాసం బందున్‌ 
వెస రమియించుచు మిక్కుట 
ము సురలు నందన వనమున బోలెం బ్రీతిన్‌ 60. 


ఆ.వె. కాంతలు నదు లింక గంధర్వులును భర 
ద్వాజు నాజ్ఞ తోడ దరలి రెల్ల 
వారు వచ్చి నట్టి దారిని నింపుగ 
ముగియ వేడ్క లట్లు మురిపెముగను 61. 


తే.గీ. మద్య మానిన మనుజుల మత్తు నిలిచె 
నద్ది నట్టి చందన గంధ మట్లె యుండె 
నరులు నల్పిన దండలు మరులు గొనుచు 
విసర విడివిడిగం జెదరి వెలసె నట్ల 62. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


యొకటవ సర్గము. 


అయోధ్యా కాండము 


తేగీ. 


చం. 


తే.గీ. 


కం. 


సర్గము 92. 


భరతు(డు పరివారముతో నారాత్రి ముని యాశ్రమమున( గడపి మరునాండు భరద్వాజుని 
యనుమతిం గైకొని రాముని జేరుటకునై చిత్రకూట పర్వతమునకు బయన మగుట. 


కొని భరద్వాజు నాతిథ్యమును భరతుండు 
స్వపరివారము తో నా నిశను గడపెను 
దనదు కోరికం దలంచి యెద వడి నరిగె 
ముని భరద్వాజు చెంతకు ముదము తోడ 


భరతునిం బ్రాంజలి వచ్చెడి 

నరర్షభునిం దాపసుం డనల కార్యమ్మున్‌ 
నెరవేర్ప యథా విధముగ 

నరసి పలికె భాషణమ్ము లంచిత రీతిన్‌ 


కడచెనెనా గృహమ్మున సుఖమ్ముగ రాతిరి రాఘవాత్మజా! 
పడసెనె తృప్తి నీదు పరివారము నే నిడ నాతిధేయముం 

గడు విమ లాత్మ పల్కు మనంగా భరతుం డనె మ్రొక్కి యంజలిం 
బడసెను దేవ! కామములు వాహన మంత్రి ససైన్య వర్గముల్‌ 


దూతలను గూడి మేమెల్ల వీత తాప 
తను పరిశ్రమల సుఖము దనర( గజి వె 
టుంగ నట్టి మీ యాశ్రమ ప్రాంగణమున( 
బ్రీతి వసియించితిమి దేవ! రాతి రడరి 


అనుమతి మిమ్ము వేడెద మహాత్మ! మునీశ్వర! యన్న చెంత కే 
జన వలె స్నేహ వీక్షలు ప్రసారము సేయుండు మా పయిన్‌ దయన్‌ 
వనమున రాము నాశ్రమపు బాటను దెల్పుండు దూర మెంత యుం 
డు నిటకు ధర్మవేత్తను గడుంగడు ధార్మికుం జూడ నెంచెదన్‌ 


బదు లిచ్చె భరద్వాజుడు 
విదిత మహా తేజుండు ముని వృషభుం డంతం 


గదియంగ వడి ని జాగ్రజు 
నెద నువ్విళ్లూరు భరతు నెలమిం గనుచున్‌ 


మూడును నర యామడ దూరమునను భరత! 
చిత్రకూట మనెడు గిరి శ్రేష్టము సెల 

యేరులను గూడి తరు లల్ల నింపు గొలుప 
రమ్యముగ నలరారు నరర్షభుండ! 


ప్రాకట మైన యట్టి నది పాటుచు నుండును రాఘవేంద్ర! మం 

దాకిని యుత్తరంపు దిశం దద్దయు వెల్లుచు( బుప్పి తేద్ద వృ 
అ టి ౧ య 

కాకర కాననమ్ముల కనంతర ముండును జిత్రకూటమే 

యా కడ నుంద్రు రాఘవులె యంచిత పర్ణకుటీర వాసులై 


తే.గీ. 


కం. 


ఆవె. 


ఆ.వె. 


దక్షిణ పథము నందు రథ గజ తురగ 
సంయుత ధ్వజినిం గూడి సైన్య నాథ! 

లేక నైరృతిని ననుసరించి యేగ 
గాంచెదవు తథ్య ముగను రాఘవుల నచట 


పయనంపు బల్కు లవి రా 

జ యోషితల చెవుల బడంగ శకటార్హలు మూ 
రి యపుడు రథములు దిగి వే 

గ యవని సురు( జుట్టి రంత గౌసల్యాదుల్‌ 


దీనముగ వణంకుచు దేవి కౌసల్య సు 
మిత్ర తోడ సంయమి వరు చరణ 
పద్మ యుగము నంత బట్టె భక్తి దనర 
గురు కృశాంగి కదలి కోమలముగ 


తీర నట్టి కోర్కి నారి కైకేయి సి 
గ్గును నతిక్ర మించి ముని వరేణ్యు 
పాద పద్మములను బట్టి సకల లోక 
గర్హిత దశరథుని కాంత యంత 


10. 


11. 


12. 


తే.గీ. 


మునికిం జేసి ప్రదక్షిణ 
మును దీన మనస్విని యయి పుత్రునకుం జెం 
తను నిల్వం గైక భరతుని 

గని మాతల ముని విడివిడిగం దెలుప మనియెన్‌ 


విని యిట్లు భరద్వాజుడు 

ముని ధీమంతు. డన రాజపుత్రుండు వినయ 
మ్మునం జేతులు మొగుడిచి ప 

ల్కెను వాక్య విశారదుండు గిర లిబ్బంగిన్‌ 


స్థిర చిత్తాన్విత రామ మాత సుకృశ స్వీయాంగ6 దచ్చల్యనుం 
వర అత్త 

దరుణీ రత్నము దేవి తండ్రికిని శుద్ధ స్వాంత సాకల్యనుం 
బురుష శ్రేష్టునిం గన్న తల్లి సుర సంపూజాత్త కైవల్య వ 
ల్లిరమామ ణ్యదితి ప్రతిం గనుండు గౌరీ తుల్య కౌసల్యనున్‌ 


కనుండీ యచ్చట దేవ! సన్మతిని నక్కాంతా మణిం బుత్ర ని 
ర్థనవా సార్తను వారి నేత్ర యుగం గౌసల్యా సతీ మిత్రనున్‌ 

ఘన హృద్భాస పవిత్ర లక్ష్మణ మహా గంభీర శత్రుఘ్నులం 
దనయ ద్వంద్వము+ గన్న మాతను సుమిత్రన్‌ శుద్ధ చారిత్రనున్‌ 


నర శార్దూలుల దుఃఖ కారకను భూనాథక్ష యోద్యోగనుం 
బరమ క్రోధను భాగ్య మానిని మహా భాగ్యార్థినిం గాంచుండీ 
పర మానార్య దదార్య రూపిణిని మద్చాధా నిమిత్తాంగనన్‌ 
గురు పాపోత్కర నిశ్చ యాత్మ జననిం గ్రూరాత్మ+ గైకేయినిన్‌ 


పలుక నరరభుం డిటుల భాష్పజ లావృత గద్గదస్వర 

9 ౧ 
మ్ములం గడు నిశ్వసించుచును మూరిన కృద్ధ ఫణీంద్రు భంగినిం 
బలికెను గాంచి యా భరతు+ బార్థివ సూనుని సంయమీంద్రుండే 
లలిత తరంపు బుద్ధి వజలన్‌ మృదు సూక్తులు నర్ధవంతముల్‌ 


దోష మంచును మాతను దూట రాదు 
భరత నీ కిప్పగిది రామ వన వివాస 
నము పరమ సుఖదం బగు నర వరేణ్య! 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


నిశ్చయమ్ముగ వల దిందు నీకు జింత 


దేవ దానవ ముని భావితాత్ముల కెల్ల 
రకు హితమ్ము నొసంగు రాఘవేంద్రు 
పుర బహిష్కరణము భరత! విచారము 
వొందం దగదు నీకు డెంద మందు 


అంతం బ్రణమిల్లి యమ్ముని కాచరించి 
తగం బ్రదక్షిణం బనుమతిని గొని భరతు( 
డానతి నసంగె సేనకు నడరి తరల 
మంచు వేగిర పజచెం దా నంచితముగ 


పసిడి తోడ నలంకరింప బడి నట్టి 
తురగ యుక్త రథమ్ములు విరివి నుండ 
నెక్కిరి పయనింప వడి ననేక విధ జ 
ను లడరి భరతు నానతి దలను దాల్చి 


కరటి కరేణు చయము బం 
గరు మొల త్రాడు లలరంగ గదళీ ప్రభలం 
దరలెను వేసవి చివరం 


బరంగు జలద ఘోష నిభ రవమ్ముల తోడన్‌ 


పెద వింక చిన్నవి శకటమ్ములు వివి 

నో 
ధమ్ము లుత్తమములు తరలినవి ర 
యముగం గాలి బంటు లందటు నిజ పాద 
చారు లైరి భృశము సంతసించి 


అతి విశేష రథము నందు. గౌసల్యాది 
భామ లంత నిలిచి రామ దర్శ 
నాభిలాష లెల్ల నాత్ర మడర బయ 
నింప జాగి రెదల నింపి ముదము 


పరివారము వెంట నడవ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


దరలాం బల్లకి నిభమ్ము తరుణార్కసుధా 
కర రుచికి నెక్కి శ్రీమ 
దృరతుండు రఘురామ దివ్య దర్శనమునకై 


తే.గీ. ఏనుగులు గుజ్జములు తేరు లెల్ల గూడి 
నట్టి సేన నిండంగ దక్షి ణాశ వనులు 
గిరులు నదులు మృగ విహగ కీర్ణములను 
దాంటె గంగ కవల నీరదంపుం బగిది 27. 


కం. కరి తురగ యోధ సంఘము 
మురిసి ప్రవేసింప వన మపుడు భయ మిడుచుం 
గరము మృగగణ విహం గో 
త్కృరములకు వెలింగెను భరత మహా ధ్వజమే 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


రండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 93. 


ససైన్యము నరణ్యమున( బయనింప భరతు(డు దూరమున. బొగలు కనిపింప రాముని యాశ్రమ 
మచట కలదని యూహించి సైన్యము నట నిలువ మని సుమంత్ర వసిష్టులతో గలసి ముందుకు 
బోవుట. 


కం. కదల మహా సేన యడవి 
నదురుచు మత్త గజ నాథు లటవీ చరులా 
బెదరిన మందం గలసి భయ 
మొదవం గరము బాజీ రంత నుద్వేగమునన్‌ 1. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


దుప్పు లెలుంగు గొడ్లు నప్పిజికిమెకమ్ము 
లంతట గిరులు నదు లడవి పంక్తు 

లం దుజుకుచుం గనుల విం దొనరించు చు 
న్నవి విరివిగ నజ్జన పతి పరికి 


గొప్ప నలు దండ్ల చప్పుళ్లు ముప్పిరిగొన 
నెల్లెడల దాశరథి వని నెలమి( గదల( 
గడలిం బోలు నా సేనతో(బుడమి నిండె 
వానకారు మేఘముల నభమ్ము భంగి 


వేగముగం జాగ వనమున వేగవంత 

ములు తురగ మత్త వారణములు చెలంగి 

యా సమయ మందు. జిరకాల మవని యింక 
గనంబడక యుండె నింతయు( గనుల కకట 


కడు దూర మేశి దారిని 

బడలిన రథ్యముల తోడ భరతుం డంతం 
గడు శ్రేష్టుండు సచివుల గు 

రుః డగు వసిష్టుని నరసి పలుకు లిట్లనియెన్‌ 


ఎట్టి రూపము కన్పట్టె నెట్లు వింటి 
నెవ్విధమ్ము భరద్వాజుండే పలికన 

యట్టి దేశము ప్రాప్తించి నట్టు లున్న 
దిప్పు డిచ్చోట మునివర్య! యొప్పుగాను 


ఇది యద్రి చిత్రకూటం 

బది మందాకిని యను నది యదె వెల్లుచు ను 
న్నది నీలంబౌ మబ్బు ప 

గిది దూరమ్మున వనమ్ము కీర్తిత భంగిన్‌ 


నాదు శైల తుల్య నాగ రాజమ్ములు 
మద మడర భృశమ్ము మరులు గొల్పు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చిత్రకూట గిరినిం జెల్వంపు నెత్తమ్ము 
లందు నడచు చున్న వందముగను 


కొండ లోయల నున్నట్టి కుజము లిచట 
కురియు చున్నవి సుమ వృష్టి పరిఢ విల్లి 
యెండ కాలంపు( జివరను గుండపోత 
గంగురియుచు నుండు నీల మేఘముల భంగి 


కిన్నరులు తిర్లు కొండను మిన్న యయిన 
దేశము గనుమ శత్రుఘ్న! యాశ లెల్ల 
నిండె మృగ సంచయము తోడ మెండుగాను 
సాగరమ్మున మకర సంచయము భంగి 


వడి నేంగు నీ మృగమ్ములు 

కడు చోదితము లయి చక్క(గా నవియె కనం 
బడుచున్నవి శరదృతువున 

నడరు నభో మేఘ రాశి యనం జిత్రముగన్‌ 


పత్రములు వెలుంగ. బర్జన్యముల భంగి 

నీ తరులు విరుల వహించు చున్న 

వి తమ శిరసు లందు వెలయ సుగంధము 
దక్షి ణాశ నరుల దారి మీటి 


వనము! జూడ మున్ను ఘనముగ భయదమ్ము 
కాగ కూత లెల్ల గరము కజివు 

జనుల గూడి యిపుడు ఘనముగం దోచె న 
యోధ్య వోలె నాకు నుల్ల మందు 


గిటల రేగిన దుమ్మి 
ల 
ప్పట్టున వన మందు నెల్ల వ్యాపింపంగన్‌ 
దట్టముగ వీచి యనిలుం 
డిట్టె తొలంగం జేసెం బ్రీతి నీయంగ నాకున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అరదముల లాగ గుజ్జము లంచితముగ 
సూతులు నడుప శత్రుఘ్న! చూడు చేర 
భయము మీటి నెమళు లెల్ల బాబి వేగ 
గూళ్లకు( గనుమ పక్షుల గూర్మి నొసంగ 


మిగుల మనోహర స్టుము మేటి మునుల్‌ వసియించు చుండగా 


నగపడు స్వర్గ మార్గముగ నందటి కిచ్చట నుండు మెండుగా 


మృగములు నాడు జింకలును మించి యొసంగ ముదమ్ము కనడం 


దగ నిట జెక్కి నట్టి గతి తద్దయు నేర్పునం బుష్ప రాశితో 


సేన భృశమ్ముగా వెతక జేర వలెన్‌ వని రాఘవేంద్రులన్‌ 
మానవ సింహ విక్రములు మాన్యులు కన్ప్సడు నంత దన్క నా 
నా నరు లెల్ల సాయుధులు నా భరతుం డన నాలకించి వే 
కానన మందు. దిర్గం బిగ కన్పడె శూరుల కంత వింతగా 


కని పొగ కంబ మచ్చటం దగం జని యబ్బర తాంక మంత వా 
రని రిటు లగ్ని యుండుట నరావలి లేక యసంభవం బగుం 
గన నగు రామ లక్ష్మణుల గావున నచ్చట నిశ్చయమ్ముగన్‌ 
వనమున నంచు సైనికులు పల్కిరి యింపుగ రాఘవేంద్రుతో 


అడర కున్న నరవ్యాఘ్రు లరి దమనులు 
రాజ సుతు లట నన్యులు రామ సన్ని 

భులు తపస్వులు తప్పక నిలువ వచ్చు 
నచట సందేహ మింతయు నందు లేదు 


విని యా మాటలు శత్రు ద 

మనుండు భరతుండు సర్వ మనుజశ్రేష్టుం 
డును సాధు సమ్మతములను 

దన సైన్యము గాంచి పలికె. దద్దయు, బ్రీతిన్‌ 


నిలువు డిచ్చట మీరలు నెమ్మి తోడ 
ముందుకు జనం దగదు మీకు ముందు నుంచి 
గురు నింక సుమంత్రు నేంగెదం గూర్మి మీఅ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


నంచు. బలికి నిల్పెను వారి నందటి నట 


కం. నిలువ నట వార లెల్లరు 
నలరుచు భరతుండు దృష్టి నడరం జేసెం 
జెలువమ్ముగ ధూమాగ్రము 
వెలయు దిశకు నాత్ర మడర విరివిగ మదిలో 22. 


కం. భరతునిచే నుంచ బడిన 
గురు సేనయె వేచి యుండ గోత్రములోం దా 
నరయంగ వచ్చు రామున 
చిరం బని తలంచుచు( బడసెను హర్షమ్మున్‌ 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 94. 


శ్రీరాముడు సంతోషముగ భార్య సీతకు నానందము నీయ. జిత్రమైన చిత్రకూట పర్వతపు 
టందములను వర్ణించి చూపుట. 


చం. వన గిరి సంచయ ప్రియుడు వాస మొనర్ప చిరమ్ముగా గిరిన్‌ 
ఘనముగ బ్రీతి నీయ నిజ కాంతకు సీతకు హర్ష మందగా 
మనమున దాను గూడ నసమానప్పుః జిత్రపు( జిత్రకూటమున్‌ 
వనమున. జూపె రాము డగ వైరి శచీసతికిన్‌ వలెం దగన్‌ 1. 


తే.గీ. భద్ర! రాజ్య భ్రంశము సీత! బాథ నొసంగ 
దింతయును స్వీయ బంధు జనాంతి కమ్ము 2. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


గాంచ కున్న మనమునకుం గాంచ నంద 
మైన చిత్రకూట మహాద్రి మే నలరంగ 


వివిధ విహగ గణావృతము వినువీథిం 
దూటు నట్టి శిఖరముల తోడ ధాతు 

గణ విభూషితం బైన నగమ్ము( జిత్ర 
కూటమును గనుమ యిచట గోమలాంగి! 


ఇన్నగ ధాతు సంచయము నీక్షణ మింపుగం జేయం జక్కగం 
గొన్ని వెలుంగు రౌప్య రుచిం గొన్ని కనంబడు రక్త కాంతులం 
గొన్ని హరిద్ర శోణ రుచిం గొన్ని మణివ్రజ కాంతి వెల్లుచోం 
గొన్నియుం బుష్యరాగములం గొన్ని సితోపల కేతకాభముల్‌ 


పలు మెకముల గములు పులులు సివంగులు 
నెలుశగు గొడ్ల మూక లలర జేరు 

గొండ్లు కాని వెల్ల గువ్వల గుంపుల 

గూడి వెలుగు చుండె( గొండం గనుమ 


మామిడి నేరెడుల్‌ పనస మ్రానులు వేంగిస లొద్దుగుల్‌ తరుల్‌ 

వే మొరళుల్‌ తినాసములు వేములు నుమ్మెత లూడుగుల్‌ ద్రువుల్‌ 
ప్రేములు మారెడుల్‌ తుమికి రేగులు గుమ్ముడు లింక నిప్పలున్‌ 
గోముగ బొట్టుగుల్‌ కడిమి క్షోణిజముల్‌ తడచెట్టు లింకనున్‌ 


వెదురు లురిమిడులును విరివి నుసిరులు ఫ 
ల కుసుమ భరితమ్ముల నడరంగ 
విత్తనమ్ములెల్ల వెదజల్ల బడ నీడ 

నొసంగు రమ్య గిరిని నువిద! గనుమ 


అందము లొలుకు సానువు లందు నొడలు 
వొందం గగగురు పాటు లా చందమునను 
గిన్నరుల జంట లాడంగ. బన్నుగ నిట 
వటిల నానందము మదుల భద్ర! కనుమ 


ఆ.వె. 


ఆ.వె. 


కొమ్మల వ్రేలాడు కఠా 

రమ్ముల శుద్ధాంబరముల రమ్యతరములన్‌ 
సమ్మద విద్యాధర నిచ 

యమ్ములవి సతులవి గనుమ యాట స్థలములన్‌ 


నగవర దేశ సంజనిత నార చయస్రవ నీర పాతముల్‌ 

ధగధగ చిత్రకూటమున ధారుణి వెల్లుల నీని పాబిగా 

నగణిత మాద వారి యుత హస్తి నిభమ్ము(గ( దోచు చుండె విం 
త గిరి వరమ్ము కన్నులకు దద్దయు+ బ్రీతి నొసంగి కాంచుమా 


నానా సుగంధ సంయుత 

సూనోద్భవ కందర ప్రచోదిత తద్ది 

వ్యానిల నాసా తర్పిత 

మానవ పుంగవు డరయండె మదిలో ముదమున్‌ 


నిలువంగ నీవు లక్ష్మణుండు నే శర దావళు లైన నుందు నే 
కలవర మంద కుండ మది గానన మం దవిచార మింపుగా. 
బలు ఫల పుష్ప రమ్యమున( బక్షి గణావృత చిత్ర శృంగ ని 

ర్మల తటి శైల రాజమున మానిని! హర్షము నందు చుండుదున్‌ 


ఫల యుగము వడసితి వనవాస మేర్పడ 
రమణి నాకు నిపుడు రాజు నుంచి 

తిని బుణ రహితునిగ స్థిరపు ధర్మము నందు 
భరతుం డవని బ్రియము బడయం గంటి 


చిత్రకూట గిరినిం జేరంగ విషయము 

ల మనమునకు మాటలకును మేను 
నకు గరము కలిగెనె నందము వైదేహి 
నన్ను గూడి యుండం జెన్నుగ వని 


నృపునకు వనవాసము మూ 
రి పడయ మరణమ్ము పిదప భృశ జన్మం బీ 
విపుల నమృత తుల్యంబ య 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ని పూర్వ రాజర్షు లనిరి నిజ పితృ సురులున్‌ 


నలుపు పసుపు నెటుపు తెలుపు రంగు లనేక 
శతములు విలసిల్లు శైల శిలలు 

బహు విశాలములు ప్రభల తోడ నిచ్చట 
రమ్యముగ నెదలకు రహి నొసంగుచు 


తమ తమ కాంతుల నగద 
ద్రుమము లనేకములు వెలుంగు. దోరముగా నీ 
విమ లాచల మందు నిశా 


సమయమ్మున నగ్ని శిఖల సదృశమ్ములునై 


ఒక్కదో వేశ్మ్శముల భంగి నొక్క చోట 
నుపవనముల భంగి నడరు నొక్క చోట 
నమరు నేక శిలా గతి రమణి! చిత్ర 
కూట పర్వత రాజము పాటవమున 


పుడమిని బెకలించి యడరి లేచిన యట్లు 
చిత్ర కూటము విలసిల్లు జిత్ర 

కూటపు శిఖరమ్ము మేటి రీతి సకల 
దిక్కులం దగపడుః దెల్లముగను 


ఇందు జెంగల్వ టేకుల నందివర్ధ 

నముల పున్నాగ భూర్ద పత్రముల పద్మ 
దళముల పడక యమరి సంతసము నీయ 
గాముకుల కడరుచు నుండె గనుమ సీత! 


కామి కామినీ నికరము రంజిల్లుచు 
నలిపి విసిరి నట్టి లలిత కుసుమ 
మాలలను ఫలముల మానిని! గాంచుమ 
వివిధము లగపడగ విరివి నిచట 


పండ్ల వేర్ల నీట బన్నుగ భాసిల్లు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


చిత్రకూట నగము చిత్రముగను 
మించు నిలం గుబేరు నంచి తోత్తర కురు 
దేశ పుర సరసుల దీప్తి యందు 


కం. కుల ధర్మ వృద్ది కారక 
my 
లలిత నియమ బద్ధతం బరమ సత్సురుషా 
వలి పథము ననుసరించుచు 
సలక్ష్మణ సదార యుందు సంతోషమునన్‌ 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 95, 


శ్రీరాముడు సీతకు మందాకినీ నదీ సౌందర్యమును వర్ణించి చూపుచుం జిత్రకూట పర్వత 
సమీపమున విహరించుట. 


కం. అంత గిరిన్‌ దిగి కోసల 
కాంతు(డు మందాకిని నది? గమనీయముగా 
నింతి కలరి శుద్ధోద 
న్వంతము( జూపింప( దొడ(గె వైదేహి కటన్‌ 1. 


కం. పలికెను రాముడు రాజీ 
వ లోచనుండు చారు చంద్ర వదన వరారో 
హ లలన నలినాకిని మై 


థిలి వీక్షించి గిర లివ్విధి మనోహరముల్‌ 2. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


అక్కజము లొలుకుచు నందము లిసుకతి 
న్నె లలరంగ హంస నిచయ సార 

స చయ మలరం బద్మ సంపన్న మందాకి 
నీ నది నిట గనుమ నీరజాకి! 


ఫల కుసు మావృత ద్రుమ విభాసిత తీరయు తాపగా వరం 
బలరుచు నుండె నా ధనదు పద్మిని భంగిని వెల్లు లీనుచున్‌ 
జలమును ద్రావ జింక లట సంక్షుభితం బుదకమ్ము మిన్నగా 
వెలయ దివ్య తీర్థములు వీనిని గాంచ జనించె హర్షమే 


జడల నూని జింక చర్మ ముత్తర వస్త్ర 

ముగ నడరంగ మునులు మునుంగు చుందు 
రెలమి సుప్రభాతముల లోన మందాకి 

నీ నదిని బ్రియతమ! నిత్య మిచట 


నియమములు మీజ హస్త 

ద్వయమ్ములను బైకి నెత్తి తాపసు లన్యుల్‌ 
నయ సువ్రతు లాదిత్యుని 

కయి పూజలు సేయు చుందు రాతత నయనా! 


గాలికి. గదలం దరు శిఖ 

రాలి దళ సుమాళి రాలనానదికీయా 
మ్రైలల వైదేహీ! యా 

శైల వరము నాట్య మాడు సరణి నగపడున్‌ 


మణి నిభామల తోయము మనము, దోచు 
నొకట సైకతము లొకచో నొసంగు గనుల 
కింపు సిద్ద జనులు విహరింప నకట( 
గనుమ మందాకినీ నది. గమల నయన! 


వాయు వూశుంగ వెదచల్లం బడ్డ విరుల 
గముల నింపుగ వైదేహి గనుమ తటుల 
నీటి నడుమ దేలుచు నున్న నీరజమ్ము 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


లబ్ద లోచన! ముదమార నరయు మడరి 


చక్రవాక పక్షి సంతతి తియ్యగం 

గూయు ద్విజము లెక్కి కోమల సుమ 
రాశి, గూయుచు మధురమ్ముగ నలినాకి 
యలరు చున్న వచట నంచితముగ 


చిత్రకూట మింక శ్రేష్ట మందాకిని, 
గనుట నగర మందు గాపురమ్ము 


కన్న మిన్న యగును నిన్ను జూచుచు నుండ 


సీత నాకు నెంచం జిత్రముగను 


విగత కల్మషులు పవిత్ర తపో దమ 

శమ గుణాన్వితు లనిశమ్ము మునుంగ 
సిద్ధ జనులు జలము చెదరి నట్టి నదిని 
మునుగు నన్ను గూడి ముదము మీటి 


మును(గుమ సఖి వోలె మూరి మందాకినీ 
నిర్మల జల రాశి నెమ్మి తోడ 

ముంచుచుం దగ నీట బుష్కరములః గమ 
ల నిచయమ్ము నెల్ల వనజనేత్ర! 


కను మిచటి మృగముల బౌర జనుల భంగి 
నురు గిరీంద్రము నగర మయోధ్య పగిది 

నీ నదీ మతల్లిని సరయూ నది యన 

జిత్త మందు హర్ష మడర సీత! సతము 


అనుకూలవు గాగ నవని 
జ! నీవు ధర్మాత్ము(డుండ సౌమిత్రియె నా 
కనుసన్న లందునా కిట 
జనించు చున్నది కరమ్ము సంప్రీతి యెదన్‌ 


మునుంగుచు ముమ్మా రింపుగ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


దిన మధు మూలఫలము లనుదినముం బ్రీతిన్‌ 
మనమం దయోధ్య రాజ్య 
మ్ము నేం దలంప నుండ నీవు ముగుదా! చెంతన్‌ 


తే.గీ. లేళ్ల గుంపులు తిరుగాడ లీల తోడ 
గోంతు లేనుంగు లేనుంగు గొంగ లాన 
నీరు విరిసిన పూవులు నిండ నగల 
పగిది నశ్రమము సుఖము వడయ కున్నె 17. 


కం. నది వర్ణించుచు రాముండు 
పద జాలమ్ముల రఘుకుల వర్ణను( డిట్లున్‌ 
సుదతీ మణి జానకితో 
ముదమున నా చిత్రకూటమున విహరించెన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 96. 


చిత్రకూట పర్వత ప్రాంతమున సీతతో విహరించి విశ్రమించు చుండ సైన్యపు ఘోష వినబడ 

లక్ష్మణునిం బరికింప మనగ నాతండు వృక్షము నెక్కి వచ్చెడిది భరతుని సైన్యముగా గుర్తించి 

రామునకు దెలిపి తమను జంపుటకు భరతుడు స సైన్యము దండెత్తు చున్నట్టు లూహించి 
కోపముతో వానిని జంప నుద్యుక్తుం డగుట. 


ఉ. చూపుచు మైథిలీ సతికి సుందర నిమ్నగ నమ్మహాద్రికిన్‌ 
దాపున రాము డింపుగను దద్గిరి దేశము నందు, బ్రీతి స 
ద్రూపిణి కిద్ద మాంసము నదూషిత వహ్ని సుతప్త మీయయగా 1. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నా పల మారగించి ముద మారంగ నిద్దజు నిల్చి యుండంగన్‌ 


పెన(గిన వంత నా భరతు భీకర సైన్య సరావ రేణువుల్‌ 
తనరుచు వచ్చు చుండగను దా(కుచు నభ్ర పథమ్ము వింతగా 
విని గజ యూధప వ్రజము భీతిలి యూధము గూడి వేగ ప 
ర్వె నదరి యంత దిక్కులకు రేగి వనమ్మున సంభ్రమమ్మునన్‌ 


వినె రాఘవుండు శబ్దము 

లను సైన్యము సేయ భీకరముగ మజియు చూ 
చెను దిక్కులకుం బాజుడు 

ఘన భీత కరీంద్ర తతుల( గానన మందున్‌ 


కని విని విద్రావితులను 
ఘన నిస్వనములను బల్కెః గాకుత్సుండు త 
మ్ముని సౌమిత్రునిం దేజ 
స్విని వీక్షించి వచనములు శీఘ్రమ యిట్లున్‌ 


అచ్చెరువు సుమ్మి లక్షణ యతి గభీర 
తుముల నిస్వనములు కడు దుస్ఫహములు 
భీకరమ్ములు వినంబడె విస్తృ్తతముగ 
గాననమ్మున నిప్పుడు గాంచం దగును 


కానలో నేనుగు గములు ఘన వనమ్ము 
లోన దున్నలు సింగములు దజుమంగ 
నదరి పర్వులు వెట్టగ నరయు మిపుడు 
లక్ష్మణ! దశ దిక్కులకును రవము లిడుచు 


రాజపుత్రు' డయిన రాజైన వేటాడ( 

దిరుగుచుండ( దగును దివిరి వనిని 
శ్వాపద మితరమ్ము సౌమిత్రి! కాదేని 
తిరుగు నేమొ కనుమ తెల్లముగను 


పులుంగులకు నైన దుశ్చరము కద యిగ్గి 


తే.గీ. 


చం. 


తే.గీ. 


రి వర మరయంగ లక్ష్మణ! రేపు చున్న 
దియ్యది మనమం దనుమాన మియ్యెడల న 
చిరము నిజము నేర వలయు. జెలి నీవు 


నా విని లక్ష్మణుం డప్పుడు 

వే వృక్షము నెక్కి విరులు విరిసిన దానిం 

దా వీక్షణములు వజపుచు 

నావల నీ వలను దూర్చు నారసి మజీియున్‌ 


కనుచుండి యుత్తరపు దిశ 
ఘన సైన్యము రథ గజ తురగ పదాతి దళ 
మ్మును సంసిద్ధ మరసి చె 
ప్పె నన్న కా ధ్వజ విరాజి వేగమ యిట్లున్‌ 


అగ్ని నార్పుమ యగ్రజ! యవనిజ గుహ 
నుండ నిమ్ము భద్రమ్ముగ నుగ్ర చాప 
మెత్తు సశరాలి నారిని నింపుగ కవ 
చమ్ము నూని సంధింపుమ సమర వీర! 


విని రాము డనియె నంతం 

గను మో లక్ష్మణ! త్వరితముగ నరవ్యాఘ్రా! 

చను దెంచెడు సైన్యం బె 

వ్వని దని తల్పొెదవొ యెడందం బల్క్కుమ యనుజా! 


రఘువరుః డట్లనంగ విని లక్ష్మణు( డప్పుడు పల్కె నివ్విధ 

మ్ము ఘన త రాగ్రహం బడర బ్లుక్షి విధమ్ముగ మీజి మండుచున్‌ 
విఘటిత మానసమ్మున సుభీషణ సైన్యము నెల్ల నమ్మ హా 

నఘ చరితుండు గాల్బు విధి నాగ్రహ దుస్సహ వీక్షణమ్ములన్‌ 


నందనుండు కైకేయికి నంది రాజ్య 
మెల్ల బరమ సంపన్నము నింపుగ నభి 
షిక్తుడై మనలను జంప జేరుచున్న 
వా డిచటకు నిక్కమ్ముగ బార్ధి వేంద్ర! 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


అదె మహా కాంతి వెలుంగు చున్న దట పెద్ద 
బోదె తోం గోవిదారము భూరి తరువు 
ధ్వజము నందు రథమ్మునం దనరు చుండి 
సైన్యమునం బెక్కు కొమ్మలం జక్కగాను 


వీరె వడిగాం జరించెడి వేగుల నధి 
రోహు లయి రాగ స్వీయేచ్చ నాహ వీరె 
వారణమ్ములపై ముద మార వచ్చు 
చుండి రిచ్చొటున కడరి గండు మీటి 


వీర! మనము నిల్తుమె గిరి విండ్ల నూని 
యిద్దజ మిపుడు లేదేని యెత్తి యాయు 
ధ వరముల నింపుగ నిచట తనరి నిల్చు 
వారలమె తివిరి యెదిర్ప వారి నెల్ల 


ఆజి( గోవిదార భూజ ధ్వజ మగునె 
మనకు వశము భరతు గనుచు నుంటి 
నెవని వలన నీకు నవనిజకును నాకు 
గలిగె నిట్టి వ్యసనములు భృశముగ 


ఎవ్వని చేత జాజినది యిమ్మహి రాఘవ! శాశ్వతమ్ముగా 
నివ్విధి నీకు నా భరతు. డిప్పుడు శత్రువు నాకు వధ్యుండా 
యివ్వధ ధర్మ భంగమును నెత్తజి నీయంగం జాల దెన్నగా 
నవ్వు లొసంగి నట్టి నరు నొవ్వంగం జేసిన దోషముండునే 


వీత ధర్ము భరతు విరివి మున్నపకార 
ము మన కొసం నట్టి మూర్ధ చిత్తు 
నీతని వధియించి యిద్దరా తల మెల్ల 
నేల నింక రామ! మేలు సుమ్ము 


కరి కూల్చిన తరువు పగిది 
మరణింప(గ నావలన గుమారు భరతునిన్‌ 


20. 


21. 


నరపుంగవ! కననీ కై 
క రాజ్య కాముకను నేడు కలంగుచు భృశమున్‌ 


కం. స భట సబాంధవముగం గై 
క భయంకరముగ వధింతు( గానన మందున్‌ 
శుభముల నొసంగుదు( గలుషి 
త భూతలమ్మునకు రామ! ధర్మాచారా! 22. 


కం. అణ(చిన కోపం బెల్లను 
రణమునం గాల్చి యహిత నికరమ్ము నరణ్యాం 
గణమున విడిచెద ముదమున 
గుణనిధి! యంగారము తృణ కూటము, బోలెన్‌ 23. 


ఆ.వె. చిత్రకూట విపిన శేఖరమ్మును నేడు 
నిశిత దివ్య విశిఖ నిచయ దారి 
తారి గాత్ర సుస్ర వాస్ర పరీవృత 


భాసితమ్ము( జేయు వాండ నడరి 24. 


తే.గీ. నాదు శరముల చేత భిన్నము లయిన హృ 
దయములు గల కుంజరముల హయముల నర 
సంచయముల నీడ్వం గలవు శ్వాపదములు 
ప్రీతి సెలగంగ నడవిని భీకరముగ 25. 


కం. సమయించి శర శరారో 
పములం జమూయుతము నటవి భరతాఖ్యుని బా 
ణ మహాధనువుల నాదు బు 
ణము? దీర్చెద శంక లేక నైపుణ్యమునన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 97. 


ఆగ్రహముతో నున్న లక్ష్మణుని రాము డనునయమున శాంతపబచి భరతుని రాకకు కారణ మది 
కాక పోవునని పలుక లక్ష్మణుండు సిగ్గు సెందుట, భరతుని సైన్య మాతని పనుపునం జిత్రకూట 
పర్వతపు మూలమున విడియుట. 


కం. కని సౌమిత్రిని సంర 
బ్దుని లక్మణు నా యమర మూర్చితు సంప్రీ 
థ oa 
తి ననునయించి రఘూత్తము( 
డనియిను రాముడు వచనము లపు డిప్పగిదిన్‌ 


చం. ధనువున కింక గత్తికిని దాలునకుం బని యేమి లక్ష్మణా! 
పెను విలుకాడు ప్రాజ్ఞుడు వివేకుండు నా భరతుండె వచ్చినన్‌ 
జనకున కిచ్చి మాట నిటం జంపిన వచ్చిన యట్టి తమ్మునిం 
గొని యపవాద మివ్విధిని ఘోరపు రాజ్యము నేమి సేయుదున్‌ 


ఆ.వె. ఏ ధనమ్ము కల్లు బాధింప బాంధవ 
మిత్ర వర్గమును సుమిత్ర కెలమి 
నొసంగు పుత్ర! కోర విసపు టన్నము వోలె 
యట్టి ధనము నెన్న డవని సౌమ్య! 
ల 


చం. వెలసిన ధర్మ యుక్తములు విత్త స కామ ధరాతలమ్ములన్‌ 
వలచెద నెల్ల మీ కొబికు( బల్కుదు నీపయి నొట్టు నుంచియే 
కలసి చరింప(గా ననుజ కాయము సౌఖ్యము నీయ నాయుధ 


మ్ముల పయి నాన లక్ష్మణ! విమోహిని కాను నిజమ్ము రాఘవా! 


కం. గగన మగునె యిబ్బూమియు+ 
దగం గొన వనధి వసనమ్ము తలంచిన నాకున్‌ 
విగతంపు ధర్మమున( బొం 
దంగ నెంచను శక్ర పదవిం దథ్యం బనుజా! 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


భరతు నిన్నును శత్రుఘ్ను నరయ కుండం 
గల్ల నాకు సుఖము సుంత గాల్ప న్‌ప్పు 
బూడిదగ నగ్ని చేత సమూలముగను 
సందియంబు సుంతయు వల దిందు నింక 


భరతుడు భాతృ వత్సలుడు వచ్చి యయోధ్య కెటింగి నా బహి 
ష్కరణము ప్రాణ వత్రియుండు జానకి నిన్నును గూడి సజ్జటా 

ధరు నను మానవర్షభ! సుతప్త మనమ్మున వంశ ధర్మ మెం 

చి రతినిం గుంది మిక్కుటము స్నేహ పరమ్ముగం గాంచ వచ్చెనో 


అంతియ గాక యితర మా 
వంతయు. గా నేర దెంచ నంబను గైకం 
బంతమునం దిట్లి రాజ్యం 
ల 
బంత యొసగ వచ్చె నేమొ యర్చించి పితన్‌ 


మనమం దించుక యేనిం జె 

డును జేయం దలంప( డీతండు మనకు వీక్షిం 
పనడరి తగు కాలము వ 

చ్చినం దా నరుదెంచి యుండు శిఘ్రుమ యిటకున్‌ 


చేసెనె పూర్వ మెన్నండును జిన్న యనిష్టపుం గార్య మెద్దియున్‌ 
వాసి గలట్టి రాఘవుండు భ్రాతయు నా భరతుండు నీకునున్‌ 
దోసము లేక శంక మది దోరము నుంచంగ నేల లక్ష్మణా! 
బాసల నింద లీయకుమ పల్కిన నన్నని నట్టు లెంచెదన్‌ 


కలిగిన నెన్ని కష్టములు కాయజు( డెంచునె చంప దండ్రినిన్‌ 
లలితునిం బ్రాణ తుల్యు డగు భ్రాతను జంపునె సోదరుం డిలన్‌ 
వలసిన నీకు రాజ్య మిది పల్కుదు నబ్బరతుం గనంగ న్స్‌ 
కిల నిడు మంచు. బ్రీతిని నరేంద్ర కుమారుని తోడ నింపుగా 


పలికినం గని భరతు వచనము లీ రాజ్య 
మిమ్ము లక్ష్మణునకు నెమ్మి నంచు 


10. 


11. 


12. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నాలకించి యట్లె యను నించుకయు( జింత 
నూన కుండ నెడంద నుత్తముండు 


లలితుండు ధర్మశిలి రఘురాముడు వల్క(గ పల్కు లవ్విధిం 
జెలంగంగ సిగ్గు గాత్రములం జేరి భృశమ్ముగ లక్ష్మణుండు నేం 
దలంచెద నగ్రజా! దశరథ ప్రవరుం డరయంగ వచ్చె నం 

చు లలిని నం చిడెన్‌ బదులు శూర వరేణ్యుండు సంతసమ్మునన్‌ 


కని సిగ్గిలు లక్ష్మణు నను 

జుని రాముండు పల్కె నంతం జూడగ మనలన్‌ 
ఘన బాహుండు జనకుం డిటకు. 
చనుదెంచియె యుండనోపు సౌమిత్రి! తగన్‌ 


లేక మనల సుఖార్హుల నాకటా య 

రణ్య వాస కష్టము లాంచి రాడ్వరుండు 
గృహ వరమునకు+ గొనిపోవం గెరలి వచ్చె 
నేమొ లక్ష్మణ! యా మాన వేంద్రు( డిటకు 


కాక యున్న సీత గడు సుఖ సేవల 
కర్ణను జనకుడు మహాదరమున 

వనము నుండి యిపుడు వైదేహి గొనిపోవ 
నెంచి వచ్చె నేమొ యంచితముగ 


అవె వెలుంగు చున్నవి జాతి హయము లచట 
రెండు వాయు వేగ సమ సన్మండితములు 
సుందరము లెల్లరకు( గనువిందు గొలుప 

వీర! వీక్షింపు వానిని గారవమున 


అగపడె శత్రుంజయ నా 

మ గజేంద్రము సేన ముందు మనుజపు ధీమం 
తు గజ వరము వృద్దేభము 

ధగధగ మెజయుచు+ గడింది తను కాంతులతో 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. కన నేం దెల్లని ఛత్ర 
మ్మును లోక నుతమ్ము దివ్యమును నచ్చోటన్‌ 
జనకునిది లక్ష్మణ! మహా 


ఘనభుజ! సందియ మెడంద' గల్లుచు నుండెన్‌ 19. 


తే.గీ. మరలుమ తరువు నుండి లక్షణ రయమ్ము 
ననని ధర్మాత్ము( డా రాము డనగ నంత 
లక్ష్మణుండు పాదపము దిగి రాము చెంత 
జేరి నిలిచె నింపుగ మోడ్చి చేతులు వడి 20. 


ఆ.వె. భరతుండు నచట తన వారిని మూగరా 
దిచట వసతి చెంత నెవ్వ రనుచు( 
దూర్ణ మంత నిలిపె దోరంపు సైన్యము 
శైల పార్వ్యములను జక్కగాను 21. 


కం. కరి తురగ చయ స్యందన 
వర యుత మిక్ష్వాకు సేన బన్నుగ నంతన్‌ 
గిరి తటి యోజనము లొకటి 
యర వ్యాపించి నిలిచెను మహానందమునన్‌ 22. 


కం. అడరగ జేయుచు ధర్మము 
విడిచి యెడంద దర్ప మెల్ల బ్రీతుని జేయం 
గడు రాము భరతుండు నయ 
జ్ఞుండు తెచ్చిన బలము మురియుచు విరాజిల్లెన్‌ 234 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 98. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భరతుండు శత్రుఘ్నుని గుహుని నడవిలో రాముని యాశ్రమము నన్వేషింపం బనిచి తాను గూడ 
కాలి నడకను మంత్రుల గూడి వెదకుచు నాశ్రమపు నిప్పు పొగను గాంచి రాముని యాశ్రమ మని 


యెొజింగి సంతోషించుట. 


నిలువంగం జేసి ధ్వజినిం బె 
ద్దలం బూజించు భరతుండు దార్జ్యుండు పదా 
తుల నడచుచు దా నే(గం 


దలచెం గన రాఘవేంద్రుం దద్దయు: బ్రీతిన్‌ 


చెప్పి నట్టి రీతి సేనయె నిలువం జ 

క్కంగ భరతుం డనుజుని గాంచి యంత 
బల్కె నివ్విధముగ బల్కులు శత్రుఘ్ను 
తోడ నగ్రజుండు పాడిగాను 


సత్వరమ్ముగ నివ్వని సామ్య! వెదక 
వలయు రాఘవు నాశ్రమ వరము పలువు 
రెబుకులను గూడి చక్కగ నెల్లెడలను 

నర వరుల తోడ శత్రుఘ్న! నయవిచార! 


గుహుడు స్వయముగ జ్ఞాతులం గూడి చాప 
బాణ ఖడ్గములు ధరించి వనము నందు 
నెల్ల గాకుత్సు వెదకంగ నింక నేంగ 

న్‌ప్పు నిప్పట్టున నెడంద నుత్సహించి 


ఏంగెదం గూడి మంత్రుల మహీసుర సద్గురు మండలమ్మునుం 
జాగంగ పౌర సంచయము చారు వనమ్మునం గాంచ రామునిన్‌ 
వేగమ పాదచారి నయి ప్రీతి స్వయమ్ముగం గాన కింపుగా 
నేంగను నంత దన్కః దమి నీరజ లోచను రాఘవేంద్రునిన్‌ 


రాము సత్యపరాక్రము రాగ మలర 
లక్ష్మణు సలక్షణు మహాబల ప్రవరుని 


పీత నా మహాభాగ నీక్షించు తనుక 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


సుంత యైనను బొందను శాంతి నేను 


పద్మపత్ర నయను భ్రాతను చంద్ర స 
న్నిభ శుభానను ఘన నీల వర్ణు 
రాఘవుని జగ దభిరాము. జూచు వజకు 
సుంత యైన బొంద శాంతి నేను 


రాజ లక్షణ సువిరాజి తేద్ధ చరణ 
పద్మ యుగ్మ మేను బరంగి నాదు 
శిరము పైన భక్తిం జేర్చు నంత వజకు 
సుంత యైన బొంద శాంతి నేను 


రాజ్యము పితృపితామహరాజి దత్త 
మందు రాజ్యార్హు నభిషేక మందు నీటం 
దడియం జేయక యున్నంత దనుక నింక 
సుంత యైనను బొందను శాంతి నేను 


చంద్ర సన్నిభ నిర్మల చారు ముమఘఖుని 

రమ్య రాజీవ నేత్రుని రాముని ముఖ 

పద్మ మరయుచు నున్నట్టి భాగ్య పురుష 
వరుండు సౌమిత్రి కడు ధన్యు డరయం బుడమి 


కృతకృత్యురాలు జానకి 

సతము మహాభాగ పతిని సాగర పర్యం 

త తరళ భూభాగమ్మున 

రతి ననుగమనమ్ము సేయ రాముని జుమ్మీ 


నందన వన మందు గుబేరు చందము వసి 
యింప రాజీవ లోచనుం డింపుగ గిరి 

రాజ నిభ చిత్ర కూటాద్రి తేజరిల్లు 

చుండు భాగ్యమ్ము వడయుచు మెండుగాను 


చేర రాని దైన ఘోర వని వసింప 


10. 


11. 


12. 


పులులు దిరుగు చుండి భూరి విక్ర 
ముండు రాము. డుత్తముండు శస్త ధరుల 
నుండ భాగ్య మందె మెండుగాను 


చం. పలుకుచు గొప్ప తేజుండు సువాక్యము లా భరతుండ యివ్విధిం 
జెలంగుచు జొచ్చె. బాదముల శీస్రుమ భూరి వనమ్ము లోనికిన్‌ 
వలు(ద కరమ్ములన్‌ వెలుంగు పార్థివ సూనుండు మేటి మానవుం 
డల కన నెంచి యగ్రజుని నాత్రము మీఅంగ మిక్కుటమ్ముగన్‌ 14. 


కం. సానువు లందు('గుసుమముల 
తో నిండిన చెట్ల మధ్యం దూజుచు నాశం 
దా నే/గంగం దొడంగెను 
గాననమున గిరల మేటి కాకుత్సుండే 15. 


తే.గీ. చేరి పుష్పిత సాలము చెన్నుగ నట 
జిత్ర కూట గిరిని రఘుశేఖరు నన 
లమ్ము నుండి పుట్టి పయికిం గ్రమ్మినట్టి 
పొగను వీక్షించె ముదమారం బురుష వరుండు 16. 


ఆ.వె. చూచి భరతు( డపుడు సుశ్రియుతుండు ము 
దమ్ము వడసె బంధు తతినిం గూడి 
రాము డచట నుండు రమ్యముగ నని త 
లంచి నీటి దరి నరసిన యట్లు 17. 


కం. కని రామాశ్రమ వరమ 
ద్రిని దుర్గమ జిత్రకూట తీరమున బల 
మ్మును నిలిపి యట్లె తానేం 
గె నా గుహుని తోడ నచట గెరల ముని వరుల్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


యినిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 99. 


భరతుడు పర్ణశాలలో జడలు నార బట్టలతో ముని వలె నున్న రాముని గాంచి విలపించుట, భరత 
శత్రుఘ్నులు పర్వున జేరి రాముని పాదములపై బడ రాముండు వారినిం గౌగిలించుకొనుట. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నిలువంగ నిజ సేన యచట 

విలసిల్లం గుతూహలమ్ము వేగము భరతుం 
డల జూపుచు. దమ్మున కట 

నలరి చనె నరయంగ నన్న నవ్వన మందున్‌ 


అన్నపైం బ్రేమ గలయట్టి యా భరతుండు 
వేండి మౌని వసిష్టుని వేగ తనదు 

మాతలం గొనితేరంగం దాను బ్రీతి నంత 

వెడలె ముందుగ రయమున( దడబడుచును 


సుంత దూర మందు జూచి శత్రుఘ్ను సు 
మంత్రు డనుసరించె మనము నందు 
రాముని గన నా భరతుని పగిది నగ్గ 

లిక మపరిమితమ్ము రేగ నంత 


భరతుడు గాంచె జాగుచును భ్రాతృ వరాంచిత పర్ణశాలనున్‌ 

వరముని సంఘ వాసముల పంచను జిన్నకుటీర మన్యముం 
బరంగ6గం గాష్ట్ర ఖండములు ప్రక్కన గోసిన పూల గుంపులున్‌ 
విరివిగ ముందు భాగమున వీర వరేణ్యుండు సంభ్రమమ్మునన్‌ 


అచ్చ టచ్చటం దరువుల నానవాలు 

న కయి రామలక్ష్మణులు వారి కుశ చీర 
లుంచంగను వారిః గను కాంక్ష యుద్భటముగ 
నున్న భరతుండు వీక్షించెం గ్రన్నన నట 


దున్న లింక లేళ్ల తోరంపుం బిడకల 
ప్రోవు శీత కాలము కొటి కుంచ( 
గాననమ్ము లోనం గాంచెను భరతుండు 
భాతృ వత్సలుండు ప్రితి మీటి 


పోవుచు గాంతిమంతుః డతి భూరి భుజుండు ముదమ్ము మీఅంగా 
వే వలికెన్‌ ని జానుజుని వీక్షణ మొప్పుగ జేసి మంత్రులం 
బావను లెల్లరం గనుచు వాక్యము లిట్టులం బ్రాప్త మయ్యినే 

యా వన దేశ మింపుగ మహాముని చెప్పిన యట్టి చొప్పునన్‌ 


ఆ.వె. 


కం. 


తలంచెద నెక్కువ దూరము 
న లేదు మందాకిని యను నది యిచ్చటికిం 
బలికె. గద భరద్వాజుండు 

లలితమ్ముగ నటుల నయ్యె రమణీయముగా 


కట్టం బడిన వివియె కాన(గ దారి న 
కాల మందు గనుండు మేలు గాను 
పైన పైన నార బట్టలు లక్షణు 


ని వలన నని యంతు నిశ్చయముగ 


మెండుగ గర్జించుచు నీ 

కొండ సరసనం బెను దంత కుంజరములు తా 
మొందంట వడి వడి పెనంగు 

చుండి తిరుగు నట్టి మేటి చోట్లివి తలంపన్‌ 


కనంబడు చున్నది యదె దే 

నిని. దాపసు లుంచ( నెంత్రు నెమ్మిని వని న 
ల్లని యట్టి నిప్పు దైన పొ 

గను గనుఃడీ సంతసమున గ్రక్కున నచటన్‌ 


చూచెద నార్యుని నచ్చటః 

దోచు మహర్షి సదృశమ్ము దుర్ణయుః డవనిం 
9 జు 

జూచు గురు జనుల భక్తి య 


10. 


11. 


12. 


ఆ.వె. 


థోచిత మా రాముని రహి నుద జాంబకునిన్‌ 


అని చని కొంత తడవు రా 

జ నందనుండు చిత్రకూట శైల తటిని జే 

రెను మందాకినిం బల్కెను 

జనుల నరసి యివ్విధమ్ము సంభ్రమ మడరన్‌ 


ఈ యవనిం నరర్షభుం డహీన పరాక్రముం డుండ బ్రీతితో 

నీ యతి వీర నిస్టితపు టిద్ద వరాసన మందు రాముడే 
యాయెను గాంచ నిచ్చట మహాత్యయ రీతిని నేలయే జగ 
న్నాయకు నాసనం బకట నాయ దిసీ బ్రతు కింకం బుట్టువున్‌ 


నా వలననె లోక నాథున కిటం బుట్టె 

దుర్భర వ్యసనము లర్భకుని వ 

లన మహాద్యుతునకు ఘను డన్నియుం ద్యజించి 
రాఘవుడు నిలిచె నరణ్య మందు 


నిందింప నన్ను లోకము 
వొందంగ దయను బడుదును బోయి వడి మహా 
నందమున జానకీ రా 


మేందు వదన లక్ష్మణుల యహీన పదములన్‌ 


కనె నంతన్‌ విలపించుచున్‌ భరతు. డా కాకుత్స వీరుండు నె 
యథ 
మ్మిని రమ్యంబగు పర్ణశాల నట సంవీతమ్ము పత్రమ్ములన్‌ 
ణ 
ఘన తాళద్రుమ సాశ్వకర్ణ దళముల్‌ కార్మ్యచ్చ దొఘమ్ములుం 
గనిపింపం దన చుట్టు నింపుగను దత్కాంతార మధ్యమ్మునన్‌ 


మృదుతర పత్ర సంవృతము మేటి కుశమ్ములు విస్తరింప/ాం 
జదునగు యాగ వేదికను జక్కగ బోలుచు వెల్లు దానినిం 
బదపడి స్వర్ణ పృష్ట బహు భార రిపుక్షయ కార్ముకమ్ములన్‌ 
సదమల శక్ర చాప వర సన్నిభ సార యు తాయుధమ్ములన్‌ 


రవి రుచి సన్నిభమ్ములు కరమ్ము భయంకరముల్‌ వెలుంగం దూ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ణ వితతిం బోలి భోగి పుర నర్తిత సర్ప గణమ్ము దీప్తి తే 
ద్ద వదన యుక్త బాణములు దద్దయు వాడి కృపాణ యుగ్మమున్‌ 
ద్రవిణ మ యాంబరమ్ముల విరాజిల నింపుగ వెల్లు లీనుచున్‌ 


పసిడి చుక్కల డాలులు పరగ రెండు 
వ్రేలి తోలు తొడుగు లెల్ల వ్రేలంబడ(గ 
గోడ కట శాల వైరులకు చొజ రాని 
దాని గనె జింకలకు హరి దరి విధమ్ము 


అతి విశాల మైన యగ్ని గుండమ్మును 
గాంచెను భరతుండు మించ నెడంద 
నెలమి వంగి యుండ నీశాన్య దిశకుంబు 
ణ్య రఘు రామ నిలయ మందు వెలసి 


ఒక ముహూర్తము వీక్షించి యుటజ మందు 
నగ్రజుని జటా ధారిని నట్జనేత్రు( 

బుడమి నాసీను రామునిం బుణ్యపురుషుం 
భరతుం డెలమి నరసె భాతృ వత్సలుండు 


నల్లనౌ జింక తోలును నార బట్ట 

లూని కూర్చుండ నగ్నిసమాన తేజు 
సింహ సన్నిభ స్కందునిం జేతు లున్న 
వాని మోకాళ్ల వటికును బద్మనేత్రు 


కడలి దనుక వెలయు పుడమి నేల గలట్టి 
విభుని ధర్మచరితు విధినిభమ్ము 
శాశ్వతు( బఅిచిన కుశలపై నవనిజ ల 
క్మణుల తోడ రామ చంద్రు గనెను 


కని రఘు రాము భ్రాత నటం గైక కుమారుండు పొంగ దుఃఖమే 
మనమునం బాట్‌ ధర్మ రత మానసు డబ్బరతుండు కుందుచుం 
గనులను నిండ భాష్పములు గద్గద సంయుత దీన వాక్కులన్‌ 
వనటను సై(ప నేరకయు+ బల్కెను ధైర్యము నూని యివ్విధిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఎవ్వం డర్హుండై చను 

నివ్వసుధను రాజ సభల నెలమిం గొలువయగా 
నివ్వర పౌర నికాయం 

బవ్వానినిం గొల్పు చుండె నటవీ మృగముల్‌ 


పెక్కు వరాంబరమ్ములను బ్రీతి ధరించు మహాత్ము, డిప్టు తా 
నక్కట ధర్మ మూనుచు మృగాజిన యుగ్మము నూనె నక్కటా 
చక్కని చిత్ర పుష్పముల జారు తరమ్ము వెలుంగు రాముడే 
వెక్కస మైన యీ జడల విస్తృత భారము మోయ నెట్లగున్‌ 


తే.గీ. 


కం. 


కం. 


యుక్త రీతిని( జేసి యా గోత్కరముల 
నడరి ధర్మ సంచయమున కర్ణు( డైన 
యీతం డందంగ దలపోయు నెడ(ద ధర్మ 
మును భృశమ్ముగ బాధించి తనదు మేను 


చందనము తోడ నెవ్వని 

యందంపు( దనువు వెలుంగు నా గాత్రం బే 
చందమున ధూలితో నేం 

డిం దక్కట సేవ లందు నెన్నంగం దరమే 


నా కై సుఖార్హుడు వడసె 
నీ కానన మందు రాము. డిప్పగిది నహో 
యీ కష్టమ్ములె యిస్సీ 

నా కేల బ్రతుకు నృశంసునకు దోషునకున్‌ 


కుములుచు నివ్విధి భరతుండు 

చెమట ముఖాబ్దము తడియ+గ శ్రీ రామ పదా 
బ్దములను జేరకయి పడెను 

శ్రమ మీఅంగం బర్వు లిడుచు సంతాపమునన్‌ 


ఆర్యా యని భరతుడు వగ 
వీర్యము చాలక పలుక వేచి తిరిగి తా 


28. 


29. 


30. 


31. 


32. 


నార్యా యనంగ రాముని 
నార్యు గని యవాక్కు( డయ్యె నశ్రువు లుండన్‌ 


ఆ.వె. ఆత్ర మడర జేరి శత్రుఘ్నుం డేడ్చుచు 
వందనము లొనర్చె( బదము లంటి 
యన్న కంత రాము( డా యిద్దజినిం గౌంగి 
లించె బాష్పము లవి మించి రాల 33. 


తే.గీ. రామ లక్ష్మణు లిద్ద అరణ్య మందు, 
గలసిరి సుమంత్ర గుహుల నాకసము నందు 
సూర్య చంద్రులు వెలుంగుచు శుక్ర గురువు 
ల నిరువురం గలసిన యట్టి రమణ నెలమి 34. 


కం. వన వాసు లెల్ల రప్పుడు 
ఘన కరి రాజ నిభ రాజ ఘనుల నరణ్య 
మ్మున( గలయం గాంచి హర్ష 
మ్మును వీడి యెదల విడిచి రపుడు కన్నీటిన్‌ 35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు దొంబది 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 100. 


జడలతో నార బట్టలతో నున్న భరతుని రాముండు కలిసి జనకుని యితరుల కుశల ప్రశ్నముల 
నడిగి యయోధ్యా నగరమున భరతుని పాలనము గుజించి తెలిసికొనుచు రాజ ధర్మములను 
బ్రస్తావించుట. 


కం. భువిం గూలిన జడలను చీ 
ర వసనముల నూని నట్టి ప్రళ యావసరం 1. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పు వనజ హితు సన్నిభు( గనె 
నవలోకింపంగ గష్టు నల రాముః డటన్‌ 


తెల్ల నైన ముఖ మధికముగ సన్న న 
యిన యనుజుని భరతుని నతి కష్ట 
మున నెటింగి చిత్తమున రాము. డాతని 
గౌంగిలించు కొనియె రాగ మడర 


భరతు శిరమ్ము మూరుకొని పన్నుగ నంకము నందు నిల్పి కా 
వర తనయుండు రాముండు శుభమ్ముగ నిల్పి నిజాత్మనే నిజా 
వరజుని తోడ నిట్లనియె వచ్చితి వీ విటు తండ్రి యేండి భూ 

వరు( డిల నుండం గానలకు వచ్చుట కూడదు నీకు తమ్ముడా! 


చాల కాలమునకు గంటిం జాల చిక్కి 
దూరమున నుండి కాన కేతేరు నిన్ను 
భరత! దుర్గమం బయినట్టి వనికి నీవు 
నేల వచ్చితి వయ్య! యకాల మందు 


వచ్చితి వయ్య యిచ్చటకుం బార్థుండు పన్నుగ నుండెనే యటన్‌ 
నొచ్చుచు స్వర్గ మే/గండు మనో వ్యథనుం గద! దీనుండై త్వరన్‌ 
విచ్చెనె సౌమ్య! రాజ్య మది పిన్నతనంపు. గతమ్మునన్‌ నృపున్‌ 
నిచ్చలు సత్యవిక్రముని నీ వటం దండ్రినిం గొల్తువే తమిన్‌ 


రాజ సూ యాశ్వ మేధముల ననరించి 
నట్టి సత్య సంగరుండు నరాధి నేత 
దశరథుండు నిరంతర ధర్మ నిశ్చ 
యుండు నున్న వాడే కుశలుం డయి తగ 


విప్తు విద్వాంసు నిక్ష్వాకు వీర గురుని 
నిత్య ధర్మస్టుం దేజస్వి నెమ్మి తోడ 
నాన్న! శ్రద్ధ నర్హ విధిని నర వరేణ్యు, 
డడరి పూజించునే జనకు( డనయమ్ము 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


క్షేమమే కద కౌసల్య క్షేమముగ సు 

మిత్ర మెలగు చున్నయదె సత్పుత్రవతియు 
క్షేమమే కద కైకేయి చెప్పుమ ముద 

ము వడయుచు నున్నదే దేవి పూర్ణముగను 


చాల యెజీింగి నట్టి సత్కుల జాతు డ 
సూయ లేని ముందు చూపు కల్లి 
నట్టి మన పురోహి తాత్మజు: బూజింతె 
విరియ భక్తి నీవు వినయ ధనుని 


అగ్ని కార్యముల కొటి కభగ్న మింపు 

గ నొనరింప నుంచిన తాను గాల కాల 

ముల దెలియ జేయునే హుతముల హుతార్హ 
ములను నీకు దిన్నని వాండు బుద్ధి యుతుండు 


సురలను దల్లిదండ్రులను జూతువె యొజ్జల విప్ర వృద్ధులన్‌ 

గురు నిభులన్‌ నిజాత్మ( దగు కూర్మిని వైద్యుల దండ్రి! చెప్పుమా 
గురువు సుధన్వు శస్త్ర చయ గుప్తిని నర్ధ సుశాస్త్ర నైపుణిన్‌ 

భరత! నిరంతరం బట నపారపుః బ్రీతిని గౌరవింతువే 


మంత్రులుగ నుంచితె భరత! మనము గెల్చి 
నటి వారి నన్ని చదివి నటి జనుల 
ల ల 
నింగితజ్ఞుల శూరుల నెంచ నీకు 
సరి యయిన వారల గులీన సజ్జనులను 


మూల మగు గుప్త మంత్రము 
మేలుగ నృపులకు సచివులు మేటి తలంపుల్‌ 
లోలోనుంచం గలిగి స్వీ 

యాలోచన లిడ జయమున కవనిన్‌ భరతా! 


లోంబడవు గద నిద్రకు లోలుండ వయి 
మేలుకొందువె తగి నట్టి కాల మందు 


నర్ధ రాత్రి యెప్పు డయిన నర్ధ శాస్త్ర 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ము నెద నడరి చింతింతువె ముఖ్యముగను 


చేయవు గాదె యొక్కడివి చింతనముల్‌ మటి పెక్కు మందితో 
జేయక యుందువే భరత! చేసిన మంతన ముంతె గుట్టుగా 

నీ యెద నిర్ణయించినది నేర్పున నల్ప పరిశ్రమంబుతో 
నాయత లాభ కార్యము రయమ్మున( జేయుదె యాలసింపకే 


పర రాజు లెజుంగుదురె నీ 

దు రమ్య కృతములను లేక తూర్ణంబు తగం 
బరిపూర్ణ మయ్యిడివి నే 

రరు గద కర్తవ్యములను రాజ్యము నందున్‌ 


వాదనల నైనం దమ యుక్తి వలన నైన 
నేరరు గద నన్యమ్ముల నీదు గుప్త 
నిర్ణయములం జెప్పక యున్న నీవు గాని 
నీ యమాత్యులం దెవ రైన నిశ్చయముగ 


పండితు నెన్నుదే యొకని( బండితమాని సహస్ర సంఖ్యకున్‌ 
మెండుగ గూర్చు మే లతండు మీటిన గ్లేశము లెన్నండేనిం బా 
ర్టుండు వరింప నుండగను దోడుగ వే ల్పది వేల మూర్టులన్‌ 
దండ యొకింత యుండదు వృథాగతి నుంచిన యట్టులా నిలన్‌ 


శ్రీయ మొసంగు నొక్క. డయిన జెల్వముగను 
మంత్రి మేధావి దక్షుండు మాన్య శూరు( 
డత్యధిక విచక్షణుం డైన నవని పతికి 

నింక రా జాత్మజునకు నహీనముగను 


పెద పనులు గొప్ప భృత్యుల కొసంగుదె 
wm 
యల్పు లైన వారి కల్పకర్మ 
ముల నొసంగుదె మధ్యముల కిత్తె మధ్యమ 
కర్మములను రాజ కార్య తతుల 


తాత తండ్రుల క్రమ మందు దనరు చున్న 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


ఆ.వె. 


సన్మ తులను శ్రేష్టులం బరీకా విజయుల 
మంత్రి వరుల నియోగించి మంచి పనుల 
యందు వర్తింతువే రాజ్య మందు దండ్రి! 


జను లుగ్ర దండనమ్ముల 

ఘనతర ముద్వేజితు లయి కలంగంగ నమా 
త్య నరవ్రాతము రాష్ట్ర 

మ్మున నూరక యుండదు గద పుణ్యాత్ముండా! 


నిన్నవమానింపరు గద 

యెన్నండు నతిగ్రహీత యీతం డనుచున్‌ 
మిన్నగ యాజకులు పతిత 

లన్నా రులు విటులను వలె రట్టు లిడరుగా 


కని యెవ్వండు చంపందొవే 
ద్యు నత్యుపాయముల నడరు దుష్టు భటుల కి 
చ్చిన లంచము నాతని శూ 
రుని భాగ్యమ్ముల నరయు నరు నత డణంగున్‌ 


శూరు హృష్టు ధైర్యు శుచిని సద్బుద్ధుని 
నెంచి యుంచితి గద మంచి కులపు 
వాని సేనకు నధి పతిగ దక్షత యున్న 
వాని రాజ భక్తి కానంబడంగ 


22. 


23. 


24. 


25. 


బల్లిదు లైన ముఖ్యులను భండన నైపుణ వీర వర్యులన్‌ 
సల్లలితంపు రీతి ఘన శౌర్య జనాలిని సత్కరింతువే 

యెల్ల చమూ సమూహమున కిత్తువె భక్తము వేతనమ్ములే 
యెల్లి యనంతరం బనుచు నెన్న(డు వల్కవు గాదె రాఘవా! 


మించిన సమయ మీయంగ నంచితముగ 
భక్త వేతనములు భృత్య వర్గమునకు( 

బతిని నిరసింతు రూని కోపమ్ము చెడుదు 
రది యొసంగు నుపద్రవముల నధికముగను 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తలంతు నీకు నెల్ల రనురక్తు లని కులత 


నయ గణము విశేషమ్ముగం బ్రియముగ జను 


లెల్ల సన్మతి నీ కొటి కుల్లసిల్లి 


గ 


ప్రాణములు విడువ గలట్టి వారె తండ్రి! 


దూతగ నెన్నితె జాన ప 

దాతత విద్వాంసు ఘను మహా మేధావిన్‌ 
వే తిరిగి చెప్ప నేర్చిన 

యాతని దక్షత గలట్టి యత్యుత్తమునిన్‌ 


స్వపర పక్షము లందలి పది యయిదు బ 
దునెనమండ్రను గమనింప ఘనుల ముగ్గు 
రేసి మందిని నుంచితె యేరు నెటు(గ 

నట్టి వారి వేగులుగ నీ వంచితముగ 


విస్మరింపవు కద మున్ను వెడలం గొ ట్టి 
నట్టి విద్వేషుల రిపుగణాలి దమన! 
యల్ప బలు లని యెన్నండు నట్టి వారు 
తిరిగి వచ్చిన వీక్షించి భరత! చెపుమ 


28. 


29. 


30. 


31. 


కొందటి నిత్య లౌకికుల+ గోరి భజింపవుగా యధర్వులన్‌ 
డెందము లందు దమ్మిలం గడింది తలంతురు ప్రాజ్ఞు లన్న యా 
చందము వీ రనర్థములః జాల నొసంగుచు ధర్మ శాస్త్ర స 
దృృందము లింక6 దర్కముల రిక్త గిరావలి బల్కనేర్తురే 


పేరుకు! దగ్గ పట్టణము పెద్దలు మున్ను వసించి రింపుగా 
ద్వారము లుండ గొప్పగ రథవ్రజ హస్తి తురంగ కోటితో 
మూరి ధరాసురద్విజ సమూహము వైశ్య జనాలి నిత్యమున్‌ 
వారక స్వీయ కర్మములు వావిరి సేయగ వెల్లు దానినిన్‌ 


వేవు రుత్సాహు లార్యులు స్వీయ చిత్త 
ముల జయించిన వారు విబుధులు నుండ 


ల్‌ 


బహువి ధాకార గృహముల బరగు పురమ 
యోధ్య ను దగ రక్షింతువె యున్నతమును 


చైత్య శతమ్ములు సక్క(గ భాసిల్ల సజ్జనవ్రాతమ్ము సంచరింప 
దేవాలయమ్ములు దేదీప్యమానమై వెలుగంగం జలిపందిరు లమరంగ 

వర తటాకమ్ములు వజలుచుండం గరమ్ము నుప్పొంగ నర నారు లుత్సవముల 
వ్యవసాయ భూములు పశుసంపద లలర వీత హింసం బరిఢవిల్ల నెల్ల 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


వరుణి వశము గాక పరంగు శ్వాపద భయ 
వర్ణితమ్ము ధాతు సమృద్ద భాసితం బ 

వ ధ్‌ 
పాప నర వృతము మమ పూర్వ జన పాలి 
తమ్ము స్ఫీతమున జనులు నెమ్మి. గలరె 


ఆల కాపు లందును గృషి యందు బ్రతుకు 
వారు నీ కిష్టు లగుదురె భరత! సతము 
లోక మందు వీక్షింప6(గం బ్రాకటముగ 


వృద్ది సెందు సుఖము తండ్రి! వీరి వలన 


భరణం బిత్తువె వారికిం 

బరి రక్షణ మొసంగు చుండి పరిహారంబుల్‌ 
పరిశీలింతువె యాపద 

ల రాజు రక్షింపవలయు+ బ్రజలను సతమున్‌ 


ఊటడింతువె తగ నువిదల రక్షింతు 

వే కరుణ వహించి విరివి వారి 

నమ్మవు గద యెపుడు నారీ జన గిరలు 
వలుకవు గద మర్మములు మొగదల 


గజ గృహముల గాపాడుదె 

నిజ ధేనుకలు గలవే యనేకమ్ములు తృ 
ప్తిజములు గావు కద తురగ 

గజ సంఖ్యలు నీకు నెంచ గాకుత్మ వరా! 


కనం బడుదువె లేచి యుదయ 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


మున భూపితుండ వయి నర సమూహమ్మునకున్‌ 


ఘన రాజ వీథి నిత్య 


మ్మును రాజకుమార! యడరి మోదము తోడన్‌ 


సకల భటులు వీడి శంక నెల్లను రారు 

కద మజియు నిలుపవు కద సు దూర 
మందు మధ్య మార్గ మందు నుండగ మేలు 
రాజ పుత్ర! యల్లరకును గరము 


ధన శస్త్ర ధాన్య యంత్ర జ 

ల నిచయముల తోడ నిండి రాజిల్లునె నీ 
దు నిఖిల దుర్గములు మజియు 
దనుర్ధరుల శిల్పుల సముదాయము తోడన్‌ 


హెచ్చగునె నీదు రాంబడి 
వెచ్చ మలంతియె రఘువర వీక్షింపంగన్‌ 
నిచ్చలు పోదుగ బొక్కస 
మెచ్చోట నయోగ్య నరుల కెన్నం డైనన్‌ 


పితృదేవ నిర్ల రాభ్యా 
జు 
గత భూసుర మిత్ర యోధ కాయమ్ముల కం 
చితముగ నీదు వ్యయంబు ల 
లిత రీతి నగునె యభంగ లీలన్‌ భరతా! 


శుద్ద చిత్తు డధిక శుచి యైన యార్యుండు 
నింద వడసి దోషి చంద ముండ 
శాస్త చయ నిపుణుల సంప్రదింపక చంప 


రు గద యెన్నశడేని లోభ మడర! 


పట్టు వడ(గ6 గాలమ్మున 
దట్టమ్ముగ నుండ నడుగం దగు కారణముల్‌ 
కటెదుట నున్న దొంగను 
ల 
బెట్టిద మగు లోభ ముండ విడువరు గాదే 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కడువిన్న నీ యమాత్యులు 

బడుగుల ధనికుల నడుమున బాధల లోనన్‌ 
విడిచి యెదల రాగమ్మును 

నడతురె సమ రీతి నెస్టు నరవర వర్యా! 


టేని ప్రీతి. బడయణా నెంచి శిక్షింప( 
గపట రీతి దప్పు గాంచి కినిసి 

నేల రాలి నట్టి నిర్దోషు కన్నీరు 

కాల్చు నృపు సుత పశు కాయము నిల 


బాలుర వృద్ధుల చదువుల 

మేలైన జనులను మూడు మేటి విధములన్‌ 
లాలన దానము లనురా 

గాల గెలువ నేర్తువే తగ రఘువరేణ్యా! 


గురు వృద్ధ తాప సామర 
వరాతిథి ధరాసురప్రవర గణ చైత్యో 
త్కర సిద్దా ర్థాదుల కె 
అ అథ 
ల్లర కొసంగుదె దండములు భరత! సదృక్తిన్‌ 


అరము కొకు ధర్మ లయమ్ము ధర్మ 
(a 

మునకు నర్ధ వినాశము మూరి రెంటి 

నీదు కామ లబ్ది కొజికు మేదిని రఘు 

వీర! లయము సేయవు గద ప్రీతిం గోరి 


విజయు లందు మిన్న! సమయ వేత్త! వరద! 
ఘనుండ! ధర్మార్థ కామములను దగ విభ 
జించి కాలము ననయమ్ము నంచితముగ 
భరత! సేవించు చుందువె భద్రముగను 


సకల శాస్త చయ విశారదులు ధరణి 


సురులు జానపదులు పుర నివాసు 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


ల్‌ 


తే.గీ. 


ల్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


లెల్ల సంతతమ్ము నుల్లసిల్లుచు నీదు 
సుఖము కోరుదురె వసుధను బ్రాజ్ఞ! 


నమ్మమి దేవ గణముల నసత్యము కినుక యేమబజుపాటు పనుల దాసు 

జ్ఞానుల గనకుంట జా గొనరించుట పంచేద్రియ వశత స్వయపుం జింత 

యర్థము లందు ననర్ధజ్ఞులను సంప్రదించుట వే నిర్ణయించి నట్టి 

వాని ప్రారంభము వడయమి కావమి గుట్లు చేయమి శుభకోటి నడరి 

మార్కొనం జనుట యేక సమయము నందు 

భ్రాత! యివి యెల్ల బదునాల్లు రాజ దోష 

ము లన బరంగుచుందడు. బుడమి మూరి చేయ 

వు గద నీవు రాజ్యమ్మున భూప పుత్ర! 54. 


టేని పది చెడులు వాని కోట కయిదు కాపు లుపాయ యుక్తములు నాల్లు 

సప్త రాజాంగ సంచయము దోషంబు లెనిమిది రతులు మూడు నిండు నరుల 

విద్య లలరు మూడు వెలయు నాజింద్రి యాకాంక్షలు నింకను గాంచ దైవ 

మనుజ కృతమ్ము లయిన యుపద్రవములు మన్నియ లిరువది మంది యుండ్రు 

మజియుః బౌర వరులు తజిచుగ వసియింత్రు 

యాత్ర లింక దండ యాత్ర లుండు 

సంధి విగ్రహములు చక్క రెండు పరగు 

నెటి(గి తగం జరింతువే నరవర! 55. 


భరతా! మంత్రి వరులు ము 

గ్గు రేనియు నలుగుర తోడ గూడియు విడిగా 

బర(గియు నాలోచింతె త 

గు రీతి శాస్త్ర నిచయమ్ము కోరిన యట్లున్‌ 56. 


ఫలితము లొసంగినవె భరత! నీ వేద చ 

యముల యెటుక చేసినట్టి నీదు 

పనులు నీదు సతుల వర సహచర్యము 

నీదు శ్రుతుల చదువు మోదముగను 57. 


అనఘా నే నని నట్టుల 
మన మున్నదె యాయువు ప్రవిమల కీర్తి ధరన్‌ 58. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఘనముగ బెరుంగంగ ధర్మం 
బును గామము నర్ధ సహితముగ నీకు దగన్‌ 


తండ్రి! తగం జరింతె తాత ముత్తాతలు 
నడచి నట్టి రీతి నయము తోడ 
మంచి దారి నడచు మాన వోత్తముల మా 


రమ్ము ననుసరింత రమ్యముగను 


రుచికరం బయిన సురుచి రాన్న మొక్కండ 
వెప్పుడు తినవు గద యొప్పుగ వల 

సిన జనులకు నింక స్నేహితులకు బంచి 
యిచ్చి భరత! సంతసింతువు గద 


వసుధ నెల్ల బడసి తగ బార్థివుండు 
బుద్ధిమంతుడు విబుధుండు పుర జనులను 
దండ ధరుః డయి పాలించి ధర్మ యుతము 
చేరు స్వర్గము భువి నుండి చెలువముగను 


59. 


60. 


61. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూజవ 


కం. 


అయోధ్యా కాండము 
సర్గము 101. 


భరతుడు రాముని దిరిగి యయోధ్యకు రమ్మని వేండుట, తమ తండ్రి మరణము నెజింగించుట. 


విని రాముని వాక్యమ్ములు 


ఘనుండు భరతుం డొస(గెం దగ బదులు నయ హీ 


నునితో నక్కట వచియిం 
ప నేల నృప ధర్మ కోటి భ్రాతా! నా తోన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నరశార్దూల! సనాతన 
వర ధర్మము మన కులమున. బర6ంగును సతమున్‌ 
నరపతి తాంగా నేరండ 

వరజుండు జ్యేష్ట సుతు డుండ వసుధను రాజా! 


రామ! నన్ను గూడి రమ్య సమృద్ధపు 
బుర మయోధ్యకు( జనుము తమి మనకు 
లమ్ము నుద్దరింప రాజుగ నభిషిక్తు( 

డ వగు మెలమి తోడ నృవర! లెమ్ము 


రాజు నందురు కొందటు రామ! మనుజు 
డంచు ధర్మార్ధ వృత్తమ్ము నరయయా న 

రి ఇక 
మానుష మని పలుకు చుంద్రు దానిం బ్రీతి 
దేవు డని యెంతు నేను నృదేవు నెప్టు 


కేక యావని కరిగి నిలువ నట నేను 
గాన నాశ్రయింపశా నరేంద్ర! 

నీవు దివికి? జనియె ధీవరుండు జనకుం 
డార్యుః డవని ధవుండు యజ్ఞకర్త 


చన వని సజానకీ సలక్ష్మణుండ వయి జ 
గన్నుత రఘుప్రవీర! దుఃఖ పరి తప్త 
చిత్తమున వసు ధాధిప శేఖరుండు 


త్రిదివము నలంకరించెను దీనముగను 


లెమ్మొసంగ6 దర్పణమ్ములు తండ్రికి( 

బురుష వృషభ! పుణ్య పురుషున కట 
సలిలము లొసంగితిమి శత్రుఘ్నుండును నేను 
ము న్నయోధ్యలోన విన్నంబోయి 


అతి దయిత తనయు¢ దొసంగినం 


బితృ లోకము లందు సతము వెల్లు ననుచు బం 


డితు లంద్రు రామ! నీవే 
యతిప్రియుండవు గద తండ్రి కరయంగ ధాత్రిన్‌ 


తే.గీ. నీ కొజికు వగచుచు రాజు నిన్ను జూడ 
గోరుచు నెడందం దా నిన్ను గూడిన మతి 
ని మరలింప నేరక చెంత నిన్ను గనక 
కుములుచు( దలంచు చుండి దివమున కేంగె 9. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


యుకటవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 102. 


దశరథ మహా రాజు మరణమును విని సీతా రామ లక్ష్మణులు విలపించుట, మందాకినీ నదీ 
తీరమున రామ లక్ష్మణులు దండ్రికిం బిండ ప్రదానములు చేసి యాశ్రమమున రోదించు చుండ 
నెల్లరు నచటకు వచ్చుట 


కం. అశని నిభ వాక్కులను విని 
దశరథ సుత రాము( డంతం దప్తాత్ముండై 
భృశముగం గోల్పోయెం దెలివి 
దశరథు ఘోర మరణమ్ము( దలంచిన యంతన్‌ 1. 


చం. భరతుని ఘోర వాక్కులిశ పాతము వాసవ వజ్ర ఘాతమై 
పరగ బరంతపుం డపుడు పార్ధుండు రాముడు చూచు చుండ(గన్‌ 
ఖర రుచి మత్కుఠార ఘన ఘాత విఖండిత పుష్ప యుక్త త 
త్తరు వినిపాత సన్నిభము ధారుణి గూలెను జాచి చేతులన్‌ 2. 


6. కూలంగ విశ్వనాథు( డల గూలము గూల్చి శ్రమించి పండు నా 
భీల గజమ్ము భంగి ఘన వీరుండు రాముండు భ్రాత లందటున్‌ 3. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


జాలిగ సీత తోడుతను జల్లని నీటినిం జల్లి రంతటన్‌ 
వీలుగ మిక్కుటమ్ము విలపించుచు నాస్యము పైన నార్తినిన్‌ 


సంజ్ఞ నంది కొంత సమయమ్ము నకు? దిర్గి 
కనుల రెంట నీరు కార్చు చుండి 

భృశము జాలి గొ ల్పం బెక్కు వాక్యమ్ములు 
వలుకం దొడంగె నంత బార్ధ సుతుండు 


విని తండ్రి పుడమి నాధథుండు 

సనె స్వర్గమున కని ధర్మ సంయుతముగం బ 
ల్కెను ధర్మాత్ముం డబ్బర 

తునితో వాక్యమ్ము లిట్లు దుఃఖం బడరన్‌ 


ఎన్న(గ నయోధ్యతోం బని యేమి నాకు 
దండ్రి! స్వర్గ మే(గగ మన తండ్రి యిట్లు 
రాజవర్య హీ నాయోధ్య నోజ నెవ్వ 

రెంత్రు పాలింప నెదల యం దిప్పు డకట 


దుష్ట జాతుండు నైన సుతుండ నైతి 
నిద్ధరణి ధవుండు దివికి నే(గె నేన 
యేంచ సంస్కార మేం జేయ నోంచ లేదు 
నా వలన నుపయోగ మున్నదె నరవర! 


సత్కరించి రేరు సత్కృత ప్రేత కా 

ర్యముల నవని ధవుని నట్టి మీరు 
భయులు ధన్యు లయిరి భరత శత్రుఘ్ను లా 
ర! ధరం దలంచి చూడ రాజపుత్ర! 


ముగిసిన నీ వన వాసము 

విగత నృ పాయోధ్య రాజ వీత పుర మనే 
క గతుల నిత్యమ్ము మెలగు 

నగరము జేరంగ నొల్ల నరవర వర్యా! 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


వన నివాస మణంగం బార్జివుం డేంగ లో 
కాంతరమ్ము ద్విష నికాయ దమన! 

పుర మయోధ్య యందు మూరి నా కవ్వ రి 
త్తు రుపదేశములను గరుణ మీజి 


మున్నరసి నా సువృత్తము 

నన్ననురక్తి నను చుండు నరనాథు గిరల్‌ 
మిన్నగ ముదం బొసంగెడివి 

యన్నెటి చెవి కింపు లిప్పు డరయ+గ నగునే 


అని యివ్విధి భరతునితో 

ఘన శోకమున నిజ దారం గదిసి శశి ని భా 
స్యను దుఃఖిత రాముండు వ 

చనమ్ము లిబ్భంగి. బల్కె సంతాపమునన్‌ 


వింటివ సీత యౌర పృథివీపతి ధీనిధి నీదు మామయున్‌ 
మింటికి నే(గ లక్ష్మణుండు మేదిని దా పితృ హీనుం డయ్యెనే 
వింటిని చెప్పా నిపుడు వేంగుచు నీ భరతుండు రాఘవుం 
డంట వినంగ నిప్పగిది నశ్రులు నిండెం గుమార కోటికిన్‌ 


అంతట నూజిడించి తగ నన్నను దమ్ములు మువ్వు రాత్రుతన్‌ 
శాంతి వహించి తండ్రికిం బ్రశాస్త కొ నర్పుమ తర్పణక్రియల్‌ 
సుంత యెడంద నూని ధృతి శూరుండ యంచు వచించి రింపుగా 
నింతికి నిండ నశ్రులు నిజేశునిం గాంచ6గం జాల దత్తజీన్‌ 


విలపించు చున్న జానకి 

లలితమ్ముగ నూజిడించి రాముం డంతం 
బలికెను దమ్ముని లక్ష్మణు 

సులక్షణు విచారు( గాంచి శోకమున నిటుల్‌ 


ఏంగి లక్ష్మణ! వడి నింగుది తెలిక పిం 
డి మటి నార బట్ట విమల చరిత! 
తెమ్ము నేను తండ్రి కమ్మహాత్మునకు జ 


చం. 


తే.గీ. 


లక్రియ లొనరుపం దరలంగ వలయు 


చన వలయు నీవు ముంగల( 

జన నీ జానకిని వెనుకం జను వాండను నే 
ను నెలంత సీత పిమ్మట 

తనరును మన కియ్య దిస్టు దారుణ గతియై 


సతతము వెంట వచ్చు వర సన్మతి ప్రాజ్ఞుడు దాంత శాంత చి 
త్తత మృదు భాషణుండు వితతమ్ముగ రాముని యందు భక్తి ని 
ల్పి తనరు నా సుమంత్రు( డట శ్రీపతి సూనుల తోడ రామునిన్‌ 
నుతగుణు నూజడించి సుమనోజ్ఞత నాపగ డిగ్గ తోడ్పడెన్‌ 


మనుజ శ్రేష్టులు తీవ్ర కష్టమున నా మందాకినీ తీర్థమున్‌ 
ఘన పుష్పాంచిత కాననమ్ము జలవేగ భ్రాజిత హ్రాదినిం 
గన నిష్పంకము పుణ్యవంతము యశః కాంతా సుసంశోభితుల్‌ 


జనకా కొమ్ము జలమ్ము నిత్తు నని సచ్చారిత్ర రాముం డనెన్‌ 


వారి సుపూరి తాంజలిని బార్జివ సూనుండు వల్కె నేడ్చుచుం 
దీరుగ దక్షిణాభి ముఖ దీప్త ముఖుం డయి యిట్లు స్వర్గముం 
జేరిన యన్నరర్షభుని, జెన్నుగ నక్షయమై భృశమ్ముగా( 

S వై 
జేరును గాక నా యిడిన శ్రేష్ట వ రామల నీర మెల్లనున్‌ 


వర వహ తీర మెక్కి తన భ్రాతల నెల్లరం గూడి రాముం డం 

త రఘు వరుండు పిండములు తండ్రి కొసంగ(గ నింగుదీ సు భా 
సుర బదరీ సుమిశ్రములు శోభిత దర్భల నుంచి పల్కె నీ 
గిరలు విచార తప్త ముఖ కీలిత హస్త సరోరుహుండునై 


ఇదె మా యన్నము భూమీ 
శ దయం గొని యారగింపు చక్క+గ నిట యె 
య్యది నరులు తిందురో య 
య్యది యిత్తురు దేవతలకు నానందముగన్‌ 


అంత నది యొడ్డు నుండి వా రందటు తగ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


వచ్చిన గతిని వెడలుచు. బర్వతమ్ము 
రమ్య సాను విలసితమ్ము గమ్య మెక్కి 
స్వీయ పర్ణకుటీరము చేరి రపుడు 


చేరి రాఘవుండు చింతతో భరత ల 
క్మణులం గౌంగిలించె మాటు మ్రోంగె 
సీత భ్రాత లంత సింహ గర్జన భంగి 


నేడ్వ శైలరాజ మెల్ల ధ్వనుల 


బల్లిదులు తండ్రి కిడిరి తర్పణము లంచు 
నెటింగి నార్త నాదమ్ములు తజిచు వినిన 
కతన భరత సైనికు లంతం గ్రన్న నప్ర 
మత్తు లైరి యెల్ల రచట నుత్తలమున 


పలుకుచు నంత నొండొరుల భ్రాత నటన్‌ భరతుండు కాన లో 
పలం గని యుండుం దథ్యముగం బార్జుని యస్తమయార్తి ఘోషణ 
మ్ములు విన నయ్యె నిప్పు డని పోవం దొడంగిరి శబ్ద దిక్కునం 
గలసి గుడారముల్‌ వదలి గ్రక్కున వారు ధృథైక చిత్తులై 


తురగము లందు. గొందటును దొ డ్డ గజమ్ములం గొంద జుండంగా 
నరదము లందు భూషితము లందు. జరింప(గం గొంద టుద్దతిం 
దరుణులు పాదచారు లయి ధాత్రినిం జాగిరి పర్ణశాలకై 


చిరముగ దోచు నయ్యచిర సేవిత గోత్రుని? జూడం గోరుచున్‌ 


సోదర సమాగమము గాంచ మేదిని ఖుర 
నేమి రావము లడరె ననేక యాన 
రాజముల నెక్కి తరలగ రయము మీటి 
నభ్ర ఘన సమాగమ నిస్వ నాభముగను 


కరి కరేణు వర నికాయమ్ము గంధమ్ము 
ను వెదచల్లుచును ధ్వనులు వినంగ 
భీతి బాజం దొడంగె వేగముగ వ నేత 
రమున కప్పు డయ్యరణ్యము విడి 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వృక నికాయ మహిష పృషత శార్దూల వ 
రాహ సర్ప వానర మహిష చయ 

గో గణాదు లెల్ల ఘోర భయమ్మున( 
బర్వు లత్తినవి యభద్ర మెంచి 


బాతులు హంసలు నెమళులు 

భీతిని? గారండవములు బిసకంఠికలుం 
బోతు పికమ్ములు కొంగలు 
వీతస్ఫృహలన్‌ దిశలకు వేగమ పాజణెన్‌ 


విత్రాసి తాఖిల విధ ప 

తత్రి నికాయమ్ము తోడ దారాధ్వము నా 

ర్తి త్రాస జన గణముతో 

ధాత్రియు వెలు(గొందె నరయః దత్సమయమునన్‌ 


ఆనరు లెల్ల గాంచి రట నంత యశస్విని శత్రుఘాతు నా 
సీనుని భూమి పైన నర శేఖరు రాముని రాఘవేంద్రునిన్‌ 
మానిని కైక నమ్ముదుక మంథర నెల్లరు మీజి దూజుచుం 
గానంగ రాము నవ్విధము కన్నుల నింపిరి నేత్ర తోయముల్‌ 


కని యా జనులను బాష్ప న 

యనుల భృశ విచార ముఖుల నమ్మయు.+ బోలెన్‌ 
జనకుని వల ధర్మజ్ఞుం 

డిన కులుండు పరిష్వజించె నెలమిని వారిన్‌ 


కొందజినిం జేర్చె నక్కున గూర్మిని రఘు 
రాము డతనికి మ్రైక్కిరి యా మనుజుల 
గొంద అపుడు మిత్రుల బందుగులను దగిన 
రీతి సత్కరించెను జేరి నృపసుతుండు 


గొప్ప మనసుల యేడుపు 
లప్పుడు భువి దివుల యందు నద్రుల గుహలం 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


గప్పంగ నెల్ల దిశల గన 
నొప్పె మృదంగ స్వనమ్ములో యన వనిలో 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


రెండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 103. 


కౌసల్యాది దశరథ పత్నులు వసిష్ట మహర్షి వెనుక రాముని గాంచ నడచుచు మందాకినీ తీరమున 
రాము డర్పించిన నిందుగి పిండములను గాంచి కౌసల్య సవతులకుం జూపుచు విలపించుట, 
మాతలను జుచి లేచి సీతా రామ లక్ష్మణులు పాదాభి వందనము చేయుట, వసిష్ట మహర్షి 
చరణము లంటి రాముండు చెంతం గూర్చొనిన భరతుండు మంత్రులు మున్నగు వారితో నన్న 
పార్వ్యమున నాసీనుం డగుట. 


కం. మునిచంద్రుండు వసిష్టుండు 
చన ముందు దశరథు ధర్మ సతు లాత్మజ ద 
రన తర్షిత లద్దేశ 
చో త 
మ్మునుం జేరం నడచిరి మందముగ ముని వెంటన్‌ 1. 


ఆ.వె. మెల్లగ నడచుచు సమీప మందాకినీ 
తీర్థము దశరథ సతీమణు లట 
రామలక్ష్మణ వర రాజ కుమార సే 
వితము గాంచి రపుడు వెడల వెడల 2. 


కం. కన్నుల నశ్రులు నిండంగ 
మిన్నగ నెండ వదనము సుమిత్రా సతితో 
నన్నుల మిన్న లితరులం 
గ్రన్నం గని పలికెను దీన కౌసల్య గిరల్‌ 3. 


తే.గీ. 


ఆ.వె. 


తీర్ధ మిది యభాగ్యులకు నతి సులభముగ 
బనులు సేయం గలట్టి నృవరులు రామ 
లక్ష్మణులకు వివాసితుల కవనిజకు 

వనికి, దూర్పున నున్న దపతుల కకట 


డు రామున కిటనీ 


€ 
(2 


పుత్రుండు నీరము సుమిత్ర! పుణ్యం డా సౌ 
మిత్రి గొనితెచ్చు నిత్యం 


రి 


త్రపడక సుజన మిత్రు డానందముగన్‌ 


తగ దిట దూటి నీ సుతుని దానొన రించిన హీన కార్యమున్‌ 
సగుణ విరాజితమ్ము సుమి చక్క(గ నన్నకుం జేయ మేలునుం 
దగం డిత. డెట్టి బాధలకు దప్పక యీతండు నేటి కైననుం 
దగనివి యైన కార్యముల దక్క వలెం దగ నంచు. గోరెదన్‌ 


దక్షిణ దిక్కు దర్భలను దద్ధరణీపతి దార గాంచి భ 
ర్హక్షయ మింగుదీ కశిపు వాత్మజు డీయ ధరాధి నేతకున్‌ 
భక్షణ మెంచి మిక్కుటము భాధ సెలంగ నెడంద నంత నే 
ణాకుల తోడ బల్కెను ధరాధిప భార్యల తోడ నివ్విధిన్‌ 


ఇది యిక్వాకు నరేంద్రు భోజనము ధాత్రీ శాత్మజుం డీయగగన్‌ 
స దసద్విజ్ఞుండు రాముం డారయుండు సచ్చాస్తోక్త రీతిం దమిన్‌ 


సుదతుల్‌ వల్కుండు భుక్త భోగునకు నీ చోద్యంపు టాహార మె 
ట్లు దగుం బార్థున కమ్మహాత్మునకు నాలోచింపం జిత్తమ్ములన్‌ 


నుత చతురంభోధి పరీ 

వృ తావనీ భుక్త నృపతి పిణ్యాకమ్మున్‌ 

విత తేంగుదీ సుసంక్షో 

భిత చూర్ణము నెట్లు తినును బితృలోకమునన్‌ 


తండ్రి కొసంగె సంపదల వృద్ధి జేయు రా 
ముండు వట్టి గారపిండి యింత 
కన్నమిక్కుటంపు( గాటియ+( గాంచను 


10. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


నేను లోక మందు నెలంత లార! 


ఇచట నింగుదీ పిణ్యాక మీయ రాఘ 
వునకుం దండ్రికి రాముండు దనరి దాని 
నకట వీక్షింప హృదయమ్ము వెకలి వేయి 
ముక్కలుగం గాక నిల్చెను ముదిత లార! 


నరున కెయ్యది యశనం బగు నది యగు 
భోజనము సురలకు మున్ను కలదు 
లాకికంపు సూక్తి నా కిప్పు డయ్యది 
సత్య మంచు. దెలిసె జామ లార! 


ఇవ్విధి విలపించు నింతి కౌసల్యను 

సవతు లూటడించి చాగి యాశ్ర 

మమ్ము నందు గనిరి మాన్యు రాముని దివి 
చ్యుతు( డయిన దివిజుని జోక నెలమి 


సుఖములు త్యజియించి యఖిలమ్ములను నిల్చి 
నట్టి రాముని గని యంబ లెల్ల 

నంత దుఃఖ మడర చింత. జిక్కిన యట్టి 

వారు విడిచి రశ్రు వారి నజచి 


చరణము లంటెను జననుల 

నరసి నరవ్యాఘ్రుం డప్పు డట లేచి వడిన్‌ 
వర శుభతరముల భక్తి య 

లరంగ డెందమ్ము నందు రాముం డెలమిన్‌ 


సుదతులు తల్లులు ప్రీతిని 

మృదువు లయిన వ్రేళులు గల మెత్తని యజచే 

తం దగం దాశి సుతుని వీ 

పు దుమ్ము దులిపి రనురాగమున సుఖ మొదవన్‌ 


కని యెల్ల మాతలను వగ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


పున లక్ష్మణు డన్న పిదప మోడ్చి కరమ్ముల్‌ 
విన యాసక్తులు మీటి 
ఘనుండు మెల్లగను మ్రైక్కె గారవ మొప్పన్‌ 


కాంత లెల్లరు గుణవంతుండు రాముని 
రమణ లక్ష్మణు శుభ లక్షణు దశ 

రథ తనయుని గూడ రమ్య రీతినిం బ్రేమ 
తోడం గాంచి రంత వేడుకగను 


సీత యశ్రుపూర్ణాక్షియు నాత తాను 

శోక జేరి యత్తల నెల్ల సువ్రత చర 

ణమ్ము లంటి యొసగి వందనములు నిల్చె 
వారి ముందు వినయ మది మూర నపుడు 


వన వాసము వలన కృశిం 

చిన దుఃఖార్త నతి దీన సీతను వీక్షిం 

చి నయమునం బల్కె నక్కున 

నునుచుచుం గౌసల్య యమ్మయో యన నిట్లున్‌ 


కూతురు విదేహ భర్తకు కోడలు దశ 

రథ నరేంద్రునకును రఘురాము పత్ని 
సీత నిర్ణన వనిం జేరి యాతతంపు 
దుఃఖమును బొంద నెట్లగు దుర్భరమ్ము 


18. 


19. 


20. 


21. 


ఆతప తప పద్మ నిభ మరిత ముత్పల సన్నిభమ్ము సం 

య ద 
వీత రజోభ్ర తుల్యము సువృత్త ఘ నాబ్దిజ తాదృశమ్ము భూ 
జాత! తవాస్య మారయ విచార ఘనాగ్ని దహించు చున్నదే 
యాతత రీతి నా మది మహారణి సంభవ వహ్ని భంగినిన్‌ 


ఈ విధి విలపింప(గ నా 

భూవిభు దారలు రఘుపతి భూమిప తనయుం 
డావలం గాంచి వసిష్టునిం 

దా వడి రాముండు మ్రైొక్కె. దత్సదములకున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అగ్ని నిభ పురోహితుని మహా ప్రభా వి 
రాజితు చరణమ్ముల నంటి రాఘవుండు 
చెంత నాసీనుః డయ్యెను దాంతు(డా బృ 
హస్పతి చరణములను సురాధిపు వల 


పిదప భరతుండు తన వెనుక మంత్రి పురప్ర 
ముఖ జన సహితమ్ము నఖిల సైని 

కులు నిలువగ ధర్మకోవిదు లగ్రజు 

చెంత గూరుచుండె నంత నడరి 


ముని వేష ధారు రాముని 

ఘన తేజస్విని భరతుడు కాకుత్సుం గాం 
య 

చి నిలిచె. గృతాంజలి సురా 


ధినాథు భంగినిం బ్రజాపతి సరస భక్తిన్‌ 


వచనమ్ము లేమి వల్కునొ 

యచిరమ్ముగ నాచరించి యన్నకుం బ్రణతుల్‌ 
రుచిరముగ గౌరవించి త 

లంచు చిట్లు కుతూహల మడర నిలిచిరి నరుల్‌ 


సత్య ధృతి మూర్తి రాముండు సన్మహాను 
భావు6డా లక్ష్మణుండు ధర్మావతారుం 

డు భరతుండు చెలు లుండ తోడు వెలింగిరి 
హవ సదస్యుల తోడ మూడగ్నుల వలె 


24. 


25. 


26. 


27. 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


మూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 104. 


భరతుండు రాముని నయోధ్యకు వచ్చి రాజ్యము నేలు మని పరిపరి విధముల బ్రార్థింప రాము 
డంగీకరింపక తండ్రి దశరథు(డు వనవాసము, రాజ్యపాలనము కుమారులు రామ భరతులకు 
నస(ెను గావున జనకుని యాజ్ఞ యిద్దబికును దాట రాని దని పలుకుట. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


గురు వత్సలు ననుజు భరతు 
గురుతరముగ నాశ్వసించి కూరిమి మీఅన్‌ 
నరపుంగవ రాము డనుజ 

వర లక్ష్మణ సహిత మిట్లు బలుక దొడంగెన్‌ 


వినం గోరుదు నేను భరత! 

వనమున కిట కేల నీవు వచ్చితి జట ల 
ల్లి నరవరేణ్యా! ధరియిం 

చి నార బట్టలు వచింపు శీఘ్రమ నాకున్‌ 


యః ఆం ఇచ రి. 
జిష్టు సుప్రసిద్ద! కృష్ణాజిన జటా ధ 
౮! వర రాజ్య మకట ప్రవిమలాత్మ! 
వీడి వచ్చి తిటకుం బృథివీశ నందన! 
కార డవికి, జెప్పు కారణమ్ము 


పలుక మహాత్ము( డివ్విధము పల్కులు రాముడు కైకయీ సుతుం 
డలమటం బటి గటిగం గరాబ యుగమ్మును బల్కె బ్రాంజలిన్‌ 

ల ల బు 
లలితు. ద్యజించి నందను ధరాపతి దుష్కర కార్య మివ్విధం 
బలవడం జేసి యేంగె దివి కయ్య కుమార విచార తప్తు(డై 


చేసెను ఘోర పాప మొక చేడియ కైకయె నాదు మాతయే 
యాస వహించి పల్కగనె యాత్మ యశో విలయంపుః గార్యమే 
వీసము రాజ్య లాభ మరి వీర వినాశక! పొంద కుండయే 

రా సతి తప్ప కవ్విధవ రౌరవ మేంగును శోక తప్తయై 


అట్టి నన్ను దాసు నగ్రజ! కరుణం జూ 
చి యభిషిక్తునిగ నచిరము కమ్ము 


కం. 


తే.గీ. 


కం. 


నేడ రాజ్య మందు నిర్జర నాధుని 
భంగి నుత్సహించి పార్థివేంద్ర! 


పౌరులు విధవలు తల్లులు 

నో రాఘవ!వచ్చి రెల్ల రొద్దకు+ గనుమా 
గారవమున వీ రందటి 

నారయః గృప నర్హుండవు మహాత్మ! భృశముగన్‌ 


ఉర్వి వంశపారంపర్య యుక్త మిద్ది 

క ద 
గౌరవమ్ము లొసంగు రాఘవ! కడింది 
నీకు యుక్తంపు ధర్మంపు నేల గొమ్ము 
కోరికలు నీ సుహృదులకుం దీర నిమ్ము 


భూమిని సనాథం జేయుమ 
గోముగ నెల్లం దమిని రఘుప్రవర! దయన్‌ 
భూమీశుగ నిన్ను బడయ 
రామా! శారద నిశ వలె రాజుని, బడయన్‌ 


స సచివ నిచయము తల వాం 

చి సదమలాత్మ! నిను భక్తిం జేరి యడుగగా 
నొస(గుమ భ్రాతకు దాసున 

కు సురుచిరపు శిష్య వరునకు దయేక్షణముల్‌ 


10. 


పన్నుగ శాశ్వతం బయిన వంశ సమాగత రాజ్య మేలశా 

నిన్నర సంచయం బడుగ నింపుగ దాని నతిక్రమింప రా 

దెన్నండు నీకు రామ యని యివ్విధి గన్నుల నీరు నిండగా 
నన్న పదాబ్ద యుగ్మమున కాతండు మ్రైక్కెను వంచి మూరమున్‌ 


మత్త మాతంగము పగిది నత్తజి భర 
తుండు నిశ్వసించుచు నుండ మెండుగ గని 
కౌగిలించి రాముం డస్టు కరము ప్రీతిం 
బలికెం దమ్మునితో మేటి భాషణములు 


సువ్రతుండును సత్త్వ సుశోభితుండు 
ఘన కులీనుండు తేజస్వి కాంచం బాప 
మెట్టు లాచరింపం గలడు దట్ట మైన 


రాజ్యమునకు నీ వంటి నరప్రవరుండు 


కాంచను బాప మించుకయు గాదిలి తమ్ము(డ! నీదు చేతలం 
గాంచను మాత యందును నృకాంతుని పత్నిని దూఅ నీకు నే 
యించుక యేని కూడ దయ! యిట్టులు బాలుని భంగి నెన్నం డే 


నెంచ/ దైవ కృత్య మిది యివ్విధి నేరంగ నప్పు రాఘవా! 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


అనఘ! వినుము ప్రాజ్ఞ! యందిన దారల 
యందు పుత్రు లందు నరయ గురులు 
తా మెదం దలచిన విధమ్ముగ జేయ న 
ర్హు లగుదు రని విందు ముర్విలోన 


ఏ విధి సాధులు నుడివిరొ 

యా విధి మన మెల్ల దార లాత్మజ శిష్యుల్‌ 
భూ విభు సొత్తులమే యని 

నీ వెటుంగ వలయును సౌమ్య! నిక్కం బెంచన్‌ 


నలతోలు గుడ్ల నార బటల నన్ను 

౧ CC ల 
వనము నందు నైన బార్థివుండు 
రాజ్య మందు నైన రాఘవ! వాస ముం 
డుమని బంచ నగును విమల చిత్త! 


తండ్రిని జగన్నుతుని నెంత తత్పరత సె 

లంగ గౌరవింతువొ ధర్మ రతుల యందు 

మిన్న! తలిని నటుల యెన్నవలయు 
ణ్‌ ట్‌ 

భరత! ధర్మజ్ఞు జనకుని భంగి నెపుడు 


వనికి నరుగు రామ యని తల్లి దండ్రులు 
ధర్మశిలు రన6గం దతృమయము 
నందు నాలకించి యన్యమ్ము నే నెట్లు 


15. 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


సేయం దలంతు భరత! చింత యేల 


లోక సత్కృతమ్ము కాకుత్స! రాజ్యమ్ము 
నీకు( బ్రాప్త మయ్యె వీ(క నేల 


నార చీర లడర నా కిట్లు దండ కా 
రణ్య మీయః బడెను రాజు వలన 


చేసి విభాగం బిట్టులు 
వాసి గల నరేంద్రుం డపుడు పన్నుగ లోకా 
వాసులు వీక్షింపంగన్‌ 


భాసురముగ నే(గె దివికి, బార్థివ సూనా! 


నీ వర్ణుడవు జగన్నుత 

భూవర ధర్మాత్ముండు ముదముగ శాసింపన్‌ 
వావిరి విభాగ మందంగ 

నా విధి నీ వనుభవింపు మలరుచు భరతా! 


పదునాలు గేండ్లు సౌమ్యా! 

యదరక పితృ దత్త దండకారణ్యమునున్‌ 
విదితాత్ముని నానతి నే, 

బదిలముగా ననుభవింతు. బాయక భరతా! 


ముల్లోక పూజ్య డెయ్యది 

సల్లలితముగ నుడివె నది శక్రాభుండే 
యుల్లమున నెంతు హిత మని 

యొల్లను లోకేశ్వర పద మొసంగిన భరతా! 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


నాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 


భరతుండు తనకు దండ్రి యిచ్చిన రాజ్యమును దల్లి గైక యనుమతితోం దిర్గి రామునకు నిత్తును 
గ్రహించి యయోధ్య కేతెంచి పాలింపు మనిన రాము డంగీరింపక తండ్రి యానతి యిద్దజికిని మీటి 


చం. 


తే.గీ. 


కం. 


రాని దని పలుకుట. 


పురుష వ్యాఘ్రులు సంవృత 

వర మిత్ర శ్రేణు లట్లు వందుచు నుండం 
బరితాపము నిండ భృశము 

గ రజని వీక్షించు చుండ గడచిన దయ్యెన్‌ 


చని నిసి తెల్లవాజిగను సల్లలితమ్ముగ భ్రాత లత్తటీన్‌ 

ఘన నది కేగి స్నానము సుఖమ్ముగ+ జేసి సమిత్ర బృందమున్‌ 
మనముల వే జపించి జన మాన్యుని రాముని జేరి యిల్లరున్‌ 
మినుకులు లేక నిల్వ ననె మెల్లగ నా భరతుండు బభ్రాతతో 


మాతను నూజిడించితిని మానవ నాథుండ! దత్త రాజ్యముం 
బ్రీతిని నీకు నిత్తు ని(క వీత శితాగ్రమ యేలు రాజ్యమున్‌ 
భ్రాత! జలాగమంబునం బ్రవాహపు నీటిని యాపశగా( దరం 
బే తెగం గట్ట నీకు బరు డెట్లు భరించును రాజ్యఖండమున్‌ 


అశ్వ వేగము గాడిద కౌనె తరము 
వైనతేయు వేగము గాంచం బక్షి కగునె 
నిన్ననుసరింపం దగు శక్తి చిన్న మైన 
నీదు గతిలో మహీపతి! లేదు నాకు 


జను లవ్వని యాశ్రయమును 

మనుగడకై యింత్రు వాని మన్కి సుఖ మగున్‌ 
జను డెవ్వం డాధార ప 

డునన్య జను లందు నాతడు గను నసుఖమున్‌ 


తరువును నాంటి పెంపం దగ దద్దయు.ః బెర్గిన( బూసి ఘోరమి 


త్తరువు ఫలమ్ము లీయక సతమ్ము కనం బడ హ్రస్వ దుస్సహం 
పు రమణ బెంచి నట్టి ఘన పూరుషుం డొందండు ప్రీతి నెన్నండున్‌ 
నరవర యెర్లు మీ యుపమ నా నుడి మమ్మిల నేల కున్నచో 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


పాడిగ వణిజుల నితరుల( 
జూడంగ నిమ్ము జ్వలియింప సూర్యుని భంగిన్‌ 
వాడలవాడల రాజ్యము 


తోడుత నిన్ను బరవీర దుర్భయ! రాజా! 


మత్త వారి దాభ మాతంగముల ఘీంక 
రింప నిమ్ము రామ యెలమి వెంబ 

డించి నిన్ను గలసి యంచయానల నంతి 
పురము నందు నుండి మురియ నిమ్ము 


నుతియించి రాలకించి భ 

రతు వాక్యములు తగ వేండ రాముని నట్టున్‌ 
వితతముగ నాగరికులు భ 

రతుని వివిధ జనులు గిరలు రమ్యము లనుచున్‌ 


కృత నిశ్చయుండు రాముండు 
మతిమంతుండు దుఃఖతప్త మను జోత్తమునిన్‌ 
నుత కీర్తు. దన యనుజుని భ 
రతుని ననునయించె మృదు గిరల నిబ్బ్భంగిన్‌ 


తగ నిజేచ్చ జేయ ధరం బురుషునకురా 
దస్వతంత్రుండు సుమి యతండు సతము 
దైవము నడపించు ధాత్రి నెల్ల జనుల 


నిటు నటు నెటు లయిన. బటుతరముగ 


అరయ సర్వసంపదలు లయాంతము లగు 
నధిక వృద్దు లన్నియు బతనాంతము లగు 
నడరు కలయిక లవి విరహాంతము లగు 
నకట జీవితం బగు మరణాంత మరయ 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


పండి నట్టి దైన పండున కుండుం బ 

తన భయమ్ము కరము తరువు నుండి 
పుట్టి నట్టి యెల్ల బూరుషులకు నుండు 
మరణ భయము మూరి ధరణి యందు 


గటి కంబము లడరంగఈ గట్టి నట్టి 

ల ల ల 
భవనము నశించు జీర్ణించి పగలు రేలు 
ముదిమి చావుల బారిని. బుడమి జనులు 
పడి నశింతు రెల్లరు నట్ల వారకుండ 


కడచి నట్టి రాత్రి పుడమిలో నెన్నండు 
తిరిగి వచ్చు టెల్ల నరయః గల్ల 

నీరు నిండ యమున నిర్గమించు మరలు 
టరుదు నీటి కుప్ప యబ్ది నుండి 


రే పవళులు వడిం గడచుచు 

నాప కడరి ప్రాణి కోటి యాయువు లణంచుం 
జూపక దయ నిటిని ను 

ప్లోపగమ కిరణముల వలె నుర్విని భరతా! 


నిలిచినం జరించినను నీ 


కిల నాయువు తటజుంగు చుండు నివ్విధి నుండం 


దలశుమ యించుక నీ కయి 
తలతుంగ నేల పరుల కయి తాపము తోడన్‌ 


చనును సంతతమ్ము చావు నీ తోడుతః 
గూర్చొనంగ నీవు కూరుచుండు 

దూర మేగిన కడు దోడు వచ్చి మరలు 
చుండు నిన్ను గూడి యండ నుండు 


ముడుత లల్ల గాత్రమ్ముల( బడయు చుంద్రు 
నల్లగ మెజియు కురు లొల్లం దెల్ల వగును 


13. 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


కం. 


కం. 


ముదిమిం గృశియింత్రు తప్పక పురుషు లెల్ల 
నే పనినిం జేసి తగ వాని నాపం గలరు 


సూర్యోద యాస్తమయము ల 

వార్యమ్ము లరసి ముదమ్ము వడయుదు రకటా 
వార్యము కాని తమ లయము 

నార్య జనులు నెటు(గ రెదల నాశ్చర్యముగన్‌ 


బుతువులః గొంగ్రొత్తగ నా 

గతముల వీక్షించి జన నికాయం బిలనా 
తతముగ హర్షం బందును 

బుతుభ్రమణము జన కోటి కేర్చు నసువులన్‌ 


కట్టెల రెండు నొక్క తలి గాంచమె చేరగ నూర్మిమాలినిన్‌ 
నెట్టన నన్యకాలమున నేరమె దూరము కాగ వేగమే 
యట్టుల దార లింక+ దన యాదులు బంధులు విత్త రాసులుం 
జుట్టును జేరి దట్టముగ( జూడ(గ జాజుట తథ్యమే చుమీ 


ధర నే ప్రాణియు(దన కి 
ష్టరీతిజరియింప లేదు సామర్థ్యము దా 
నరయండు మృతుని కొజకై 


పరితప్తుండు నిల మరలుపః దనదు మృతినిన్‌ 


పథిక సమూహ మారయంగ బాటను నిల్చిన వాం డొకండు మీ 
పథి నరుదెంతు మీ వెనుక పాంథులు! నా వచియించి యేంగండే 
పృథివిని వీడి చన్న మన పెద్దల మార్గము తప్ప దట్టులే 

వృథ లగు శోక తాపములు వెంటం జరింప(గ( దప్ప దేరికిన్‌ 


గతియించు వయో ధారను 

బతన మగు విమల జలప్రవాహము నెవ రే 

గతి నైన మరల్పం దరమె 

మతి నుంచినం గడు సుఖముగ మనుజులు సుఖులే 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


దానము లొసంగి క్రతువులు దా నొనర్చి 
పెక్కు ధర్మాత్ము. డా పృథివీ ధవుండు 
దశరధుండు మన జనకుండు తరలి దివికి 
భృత్యుల కొసంగి భరణమ్ము లత్యధికము 


పాలించి ప్రజల జక్కంగ 

మేలుగ నరి స్వీకరించి మించిన నీతిం 
గాలానుగుణము సనె భూ 

పాలుండు ఘనుండు మన తండ్రి స్వర్గమ్మునకున్‌ 


మంచి పను లెన్నియో నొన 

రించి సవన రాజము లొనరించి ధరణిలో 
మించి యొసంగి దక్షిణలన్‌ 

వేంచేసెను స్వర్గమునకుం బితృ దేవుండే 


జన్నములు పెక్కు లొనరించి మిన్నగ భువి 
భోగముల నంది భూపతి పుష్కలముగ 
నుత్తమంపు టాయువు నొంది యుచిత రీతి 
స్వర్గమున కే మన తండ్రి సద్దుణుండు 


తగదు వగవంగ బుధ నుతు( 
డు గౌరవము లందె నిల బటుతరం బాయు 
స్సు గనెం దగు భోగములు ఘన 

ముగం గని చనె( దండ్రి స్వర్గమునకుం దండ్రి! 


అటిీగిన యట్టి దేహమును ద్యాగ మొనర్చి ఘనమ్ము దివ్యమౌ 


26. 


27. 


28. 


29. 


30. 


యజిముటి లేని దట్టి దగు నబ్బజ లోక విహార యోగ్యమౌ 
తటి చగు బుద్ధి నందె మన తండ్రియె యర్హులు కారు ప్రాజ్ఞు లం 
ద టీటుల బుద్ధిమంతులును దల్పంగ నీవును నేను గుందంగన్‌ 


ఈవిధి శోకములు వగపు 
తో వచనమ్ములు సతతము తొలగింప దగున్‌ 
ధీవరుల ధైర్య వంతుల 


32. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


చే వివిధమ్ములు వహించి శీఘ్రమ ధృతినిన్‌ 


చేకొనుమ స్వస్థత మది శోదింప వలదు 
వెడలి నిల్వు మయోధ్యలో వీరవర! ని 

జేంద్రియ జయు జనకుని చే నిట్టు లాన 
తీయం బడితివి వాక్యజ్ఞ! యెలమి నీవు 


ఎక్కడ నేనా పుణ్యుని 

వాక్కుల శాసింపం బడితి వసియింపంగా 
నక్కడ నివసింతు భరత! 

తక్కను బిత్రాజ్ఞ నేను దథ్యం బిదియే 


కా దతిక్రమింపం గార్యము నీతియు 

నా కరిందమ! తగ నీకు నరయ 

మాన్య మగును సతము మనకుం దండ్రియు నింక 
బంధు వయ్య! మటణియు( బార్ధివుండు 


వనవాస ముండి పాలిం 

తు నరేంద్రుని మన జనకుని తోరపు ధర్మా 
తుని సమ్మతంపు వాక్యము 

లను నే ననివార్యములను రాఘవ! వినుమా 


పర లోక వాస మెంచిన 

గురు పూజ్యుడు నిత్య ధార్మికుం డహింసుండున్‌ 
నరవరుండు కావలెం జుమి 

నరపుంగవ! నిక్క మెంచ నర లోకమునన్‌ 


మన పిత దశరథు సచ్చరి 

తను గాంచి సముచిత రీతి, ద దనుగుణముగా 
నినకుల నందన! నడవ మ 

ది నెంచుమ స్వభావ గరిమ ధీర వరేణ్యా! 


అనుజుని భరతుని తోని 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


ట్లని పితృ వాక్య పరిపాల నార్ధముగ విభుం 
డు నరర్షభుం డర్ధ యుతము 
గనాగె రఘు రాముందో క్క క్షణమున నంతన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


యేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 106. 


అన్న మాటలు విని భరతుడు తిరిగి యనేక విధముల వే(డుకొనుచు( దండ్రి స్త్రీ కారణముగా. 
జేసిన తప్పును సరిదిద్ద వలయు నని యయోధ్య కేతెంచి రాజ్యమును బాలింప మని వేండ 
రాముడు తండ్రి మాటను నెరవేర్ప నిశ్చయముగ నుండుట. 


కం. విరమింపంగ సహజప్రియు 
డు రాముడు నదీ తటిని నుడువు లబ్బంగిం 
బర మార్థ వంతముల నని 
భరతుడు ధర్మ గిర లనెను వర ధార్మికుతో 1. 


ఉ. కాంచము నిన్ను బోలు నరు గాజియ నీయదు నీకు చింత హ 
ర్షించుట సౌఖ్య మబ్బ విపరీతము వృద్దుల గౌరవింతు వీ 
a య 
వంచిత రీతి సంతతము నందటు మెత్తురు నిన్ను మిక్కిలిన్‌ 
మంచివి సందియమ్ములను మాన్యులం బ్రశ్నము సేసి నేర్తువే 2. 


ఆ.వె. చావు పుట్టుకలను సమముగం గన గల్లు 
మంచి చెడుల నొక్క మాడ్కి నరయు 
నటి బుది కలుగ నటి వాండు తపింప 
ల wm ల 
గాన నగును బుడమి దేని చేత 3. 


తే.గీ. ఎవడు భూత భవిష్యత్తు ల౮టు(గు నట్టి 4. 


ఆ.వె. 


ఆ.వె. 


నరుండు నీవంటి వాండు నెదు రయిన వ్యస 
నమ్ములు విచార మంద మనమ్ము నందు 
నెన్న(డర్హుండు కాదు నరేశ వర్య! 


అమర నిభుండ! సత్త్వ 


గ్విమల మహాత్మ! సర్వ వర వీక్షణ! రాఘవ! బుద్ధిమంతుండా! 


మున నన్ని యెటింగిన వాండ! సత్య వా 


స మరణ జన్మ కోవిదుండ! సద్గుణ భాసిత! దుస్స హోగ్ర శో 
కములను బొంద నర్హుండవు కాదు సుమీ పురుషర్ణభా! యిటుల్‌ 


నే నల నుండ దూరమున నీచయె నా కొటి కెన్నె మాతయే 
యే నెద( గోర నట్టి పని నీ దురితమ్ము క్షమింపు మింపుగా 
నే నిట ధర్మ బద్ధతను నిల్చితి నందులకే వధింప న్స 

మానిని నెంచి ధర్మమును మాతను బాపిని దండ నార్హనున్‌ 


రోత పనిని నెట్లు జాతుండు దశరథ 
నృపునకు నొనరించు నేరి నేరి 
ధర్మమును నెడంద నధర్మ కార్యమును స 
ద్వంశ శుద్ధ కర్మ భాసితుండు 


సభలో దూజ నమరస 

న్నిభు జనకుని స్వర్గతు ధరణీపతిని వయో 
విభవుని సత్కార్య నిచయు 

నభయదునిం దగదు నాకు నావంతైనన్‌ 


ఎవ్వరు సేయ నెంతు రయ యొర్గియు ధర్మము నర్ధ ధర్మముల్‌ 
నవ్వుల పాలు గా నిల ననర్ధపుం గార్యము నివ్విధమ్ముగా 
నవ్వనితా హి తార్థమునకై యఘ కార్యము ధర్మ కోవిదా! 
యివ్వసుధేశు వీడి కలరే యిల నన్యులు మానవర్షభా! 


మూర నంత్య వేళ మోహితు లాదురు 
సకల జను లని కల దొక పలు కిల 
మున్ను దాని సత్య మిన్నరేంద్రుండు సేసెం 
జెన్నుగ నిట నిట్లు సేసి పనిని 


10. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


దేనిని నతిక్రమించెన్‌ యీ నృవరుండు 
మన జనకుండు కోపమున నయినను మోహ 
మున నయిన నిజ సాహసమ్మున నయినను 
దాని సరిదిద్దం దగు నీకు మానవేంద్ర! 


తండ్రి సేసిన దగు దుష్కృతమ్ము నాత్మ 
జుండు సాధు వొనర్ప నతండు సత్య 

మైన సుతు డగు విపరీత మైన నాత 
డన్య విధ మగు నిజ మెంచ నవని యందు 


కమ్ము రాఘవ నీ వట్టి సమ్మతంపు 
నందనుండవు ధీరులు నింద సేయు 
దుష్కృతమ్ము నీ వొప్పకు దొడ్డ మనము 
నూని నిజ జనక కృతము మానవేంద్ర! 


కైకను నన్ను మన జనకు 
వీళ సుహృద బంధు పార వితతిని నింకం 
గాకుత్సా! జానపదుల 

య 


వే కావుమ సర్వుల నిల వీర వరేణ్యా! 


11. 


12. 


13. 


14. 


ఎక్కడి ఘోర మైన వన మెక్కడి వయ్య జటాజినమ్ములే 
యెక్కడి నీచ కర్మములు నెట్టుల నిట్టివి యొప్పు నీ కిలం 
జక్కని క్షాత్ర ధర్మము ప్రజా పరి పాలన కర్ణ మైన యీ 
చిక్కిన దట్టి దైన యభిషేకము ప్రప్రథమంపు( గార్యమౌ 


ఎదురుగ నున్న ధర్మము నరేశ్వర క్షత్రియుం డైన వాండహో 
వదలి చరించునే కొని యవాంఛిత లక్షణ మున్నదూర మం 
దుందనరు సంశయాత్మకపు( దోరపు( జంచల ధర్మ మెన్న నం 


తే.గీ. 


గద నిడు కార్య మీవు కను కష్టము వర్ణ చతుష్క శిష్టినిన్‌ 


ఆశ్రమమ్ములు నాల్లింటి యందు ధర్మ 


వేత్త! గార్లస్త, మగ్ర 
టం 


గ్‌ ర్యము పృథ్వి యందు 


16. 


17. 


ఆ.వె. 


ఆ.వె. 


నని పలుకుదురు ధర్మజ్ఞు లని యజు(గమె 
దాని నీ వర్హుండవె వీడ మానవేంద్ర! 


బాలు(డ జ్ఞాన జన్మముల భ్రాత! పదమ్ముల నిన్ను బోల్వంగం 
csp 

బాలన మెట్లు సేయం గల వాండను రాజ్యము నీవు నుండంగం 

జాలను బుద్ధి నల్పుండను స్థాన గుణమ్ముల మించి బాలుండన్‌ 


లాలితు( గాక యున్న నిక. బ్రాణము లూనం దలంప రాఘవా! 


జనకు సమస్త రాజ్య మవిచార మకంటక మిద్ది యింపుగా 

ఘన నిజ ధర్మ మూని యవికారము పాలన మింక( జేయు మ 
య్య నరవరేణ్య! బంధు యుత మందుమ ప్రీతి వసిష్ట బుత్వికుల్‌ 
జనచయ మంత్రి సంయుతము చక్క+గ నీ వభిషేక మిచ్చటన్‌ 


లోకముల జయించి వీ వాసవుండు మ 
రుత్సహితము దివికి నుత్సహించి 

యేంగి నట్లు నీవు నిచ్చట యభిషిక్తు 

డ వయి చను మయోధ్య కవని నాథ! 


తీర్చి బుణత్రయమ్ము రిపు ధీరుల వే పరిమార్చి చక్క చే 

కూర్చి సుఖమ్ము తృప్తి సమకూర(గ మిత్రుల కెల్ల బాలనం 
దేర్చుట యొప్పు హర్షమున( దేలుదు రెల్ల సఖుల్‌ మునుంగంగా 
నార్చుచు శత్రు వీరులు మహాపద లందు సభీతిం బాజుదుర్‌ 


ఆర్య! నాదు తల్లి యాక్రోశన మడచి 
జనకుని దురితమును దునుము నేండు 
మ్రైక్కుదు( దల వంచి భూత రాశిని నీశు 
వలె దయం గనుమ నను బంధు జనుల 


విన్నప మెల్ల వెనుక నిడి 

చన్న వనికి నీవు దలంచి సంచారమునే 
క్రన్నన నీ తో వచ్చెద 

నన్నా! వెన్నంటి యింక నానందముగన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


తే.గీ. కుంది భరతుండు కడు వేండ వందనమ్ము 
లిడుచు శిరము వంచి యటుల నెల్ల గతుల 
రాముండు బలుండు నృపుండు దలశుండు వెడల 
నిలువ నెంచెం బితృ వచనముల దృఢముగ 


తే.గీ. స్థైర్య మద్భుతమును గాంచి తద్రఘు వరు 
నందు హర్ష దుఃఖమ్ముల నందిరి సమ 
ముగ నయోధ్యా పురికి రామి మూర వగపు 
హర్షము స్థిర ప్రతిజ్ఞకు నడరె మదుల 


కం. జననులు యాజకులు వణి 
గ్ధన వల్లభు లెల్ల నశ్రు కణములు నిండం 
జన సంజలు మెచ్చి భరతు 
ఖా 
ఘన గిరలకు వేండి రెరంగి కాకుత్స వరున్‌ 
య 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


యాజవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 107. 


భరతునితో రాముండు తమ తండ్రి తాత యగు కేకయ రాజునకును, దల్లి కైకకు నిచ్చిన మాటలను 
నిజము సేయుటకే తనకు వనవాసము భరతునకు రాజ్యము నొస౮గెను గావున తండ్రిని 
సత్యవంతునిం జేయుట తమ యిద్దటి కర్తవ్య మని పలికి యయోధ్య కేంగి రాజ్యమును బాలింపు 
మని భరతునకుం జెప్పుట, యయోధ్యలో నరులను నీవు పాలింప నడవిలో మృగాదులను నేను 
పాలింతును గనుక విచారము వల దనుట. 


కం. భరతుం డవ్విధిం బలికినం 
దిరిగి గిరలు బదు లొసంగె దీంటుగ నిట్లున్‌ 
నరవరుండు లక్ష్మ ణాగ్రజుం 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


డు రాఘవుడు బంధువుల నడుమ మన్ననలన్‌ 


రాజసత్తముండు రాఘవుండు దశర 
రథ నరర్షభునకు రమణి కైక 

కు నుదయించి నట్టి తనయుండ వీవు నీ 
వచనములు భృశముగ నుచితము లవి 


పూర్వము పెండ్లి యాడు తటి భూపతి నీ జననిన్‌ ఘనమ్ముగా 
సర్వము స్వీయ రాజ్యమును జక్కంగ నిచ్చెను రాజ్య శుల్కమున్‌ 
ఖర్వము గాని వాక్యము నృకాంతుండు కేకయ భర్త కప్టు రా 
ట్పర్వము సూచుచుండ(గను భ్రాత! సమంచిత రీతి, దండ్రియే 


అంతియ కాదు నిర్జర గ ణాసుర యుద్ధము నందు భర్తకున్‌ 
స్వాంతము నందు సంతసము పన్నుగం గల్లంగం జేయ మాతయే 
దాంతున కిచ్చి గౌరవము తద్దయు+ దా వర యుగ్మ మిచ్చె నా 
యింతికి నిచ్చ మెచ్చి వసుధేశుండు సత్య వచోనురక్తుండే 


వరదుని సత్య సువ్రతునిం బార్జు యశస్విని నీదు మాతయే 

తరుణము గాంచి తా నడిగె ధర్మ వరద్వయ మివ్విధమ్ముగా 
భరత! నరోత్తమా! పుర వివాసము నా కొస(గంగ నింకయున్‌ 
నరపతి జేయ నిన్ను నర నాథుం డొనర్చెను దా నియుక్తుండై 


అవ్విధి నర వర్య! యడవిని' బదునాలు 
గేండ్లు వాసము వర మిచ్చి నట్లు 

సలుప వలయు జనకు వలన నిట్టేనుని 
యమితు(డ నయితి మన యధిపు వలన 


కాన వచ్చితి తప్పక కాన కేను 

గూడి సీతను లక్ష్మణు తోడ నిర 
నమ్మునకు( దండ్రి నుంచంగ నెమ్మి సత్య 
పథము నందు నెదురు లేని వాని ననుజ! 


అవ్విధమ్ము నీవు నయ్యవని పతిని 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సత్యవాదిగ నిల నిత్య ముంచ 
దగుదు వయ్య! మీటి తత్‌క్షణం బభిషిక్తుం 
డ వయి రాజ వర్య! యవని నేలు 


జనకు బుణ విముక్తినిగా 
జననాథుని నా కొటి కయి సదమల చిత్తా! 
యొనరింపుమ ధర్మజ్ఞుని 
ఘనముగ జననీ జనకుల గనుమా భక్తిన్‌ 


గయుడు మున్ను బాడెను యశస్వి గయ లోన 
దండ్రి! గీత మొకటి తండ్రుల కయి 

తా యజించు చుండి తద్దయు భక్తిని 

వేద మందు గలది వినమె దాని 


రయముగ ఘన పున్నామ నరకము నుండి 
యెవడు తరియింప జేసి రక్షించు. బితరు 

ల నతడు పిలువ బడు దగం దనయు( డంచు 
లోకమున సార్థకమ్ముగ రుచిర రీతి 


కోరం దగుం బెక్కు మంది కు 

మారుల గుణవంతుల బుధ మాన్యుల ధరలో 
వారల సుతు డొక్క డయిన 

జేరం గలం డని గయ గలసి సహోదరులన్‌ 


ఎల్ల రాజర్హు లివ్విధ ముల్లములను 
సమ్మతించిరి నిజ మంచు చక్రవర్తి 
తనయ! రక్షించు నరకమ్ము దాట దండ్రి 
బుణము తీర్చుకొనుమ నరశ్రేష్ట తివిరి 


పురవర మయోధ్య కేంగుమ 
భరతా! శత్రుఘ్నుం గూడి వరనుత వీరా! 
ధరణి సురులతోం బ్రజ ల 


ల్ల రంజిలెడు భంగి. జూడు రాజవరేణ్యా! 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. జాగు చేయ కేను జానకీసతి లక్ష్మ 
ణుని నుభయుల గూడి ఘన వనమ్ము 
దండకావనమున నుండ నేగుదు నర 
వ్యాఘ్ర చింత లేక శీఘ్రముగను 15. 


తే.గీ. భరత! రాజు వగుము నీవు నర వరులకు 
వన్య మృగముల కేను రాజన్యు నగుదు 
జను వర పుర మయోధ్యకు సంతసమున 
మురిసి దండకావని కేను దరలువాండ 16. 


తే.గీ. ఛత్ర మెండను దొలగించి చల్లగ నొన 
రించు నీదు శిరమ్మును మించి భరత! 
కానన ద్రుమ చ్భాయల నేను శ్రమదొ 
లంగ విశ్రమించుచు నుందు రహి చెలంగ 17. 


కం. ఘన ధీనిధి శత్రుఘ్ను. దడ 
గు నీకు లక్ష్మణుండు నా కగును దో డరయన్‌ 
మనము తనయులము సత్యము 
న నిలిపి జనకు నడతుము వనర వల దనుజా! 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


యేడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 108. 


భరతుని నూజడించు చున్న రామునితో జాబాలి యను నక బ్రాహ్మణుండు ధర్మ విరుద్దము లగు 
వాక్కులం దండ్రి యానతినిం బాటింప వలసిన పని లేదని యభిషిక్తుడవై రాజ్య భోగముల 
ననుభవింపు మని బోధించుట. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


భరతు ననునయించుచు ను 
న్న రాము నటం గాంచి బ్రాహ్మణ మహా కుల శే 
ఖరు డనె జాబాలి సుధ 


ర్మ రతునితో నయ విరుద్ధ మలిన గిర లిటుల్‌ 


చాలు రాఘవ! సద్బుద్ధి! మేలి మనము 
పరగు వాండ! పామరు భంగి వ్యర్థ మైన 
యిట్టి బుద్ధి వహింపంగ నేల యిత్త 


రుణము నందుం గాకుత్న! సద్గుణవరేణ్య! 
థె 


ఎవ్వండు ధాత్రి నెవ్వనికి నెవ్విధి బంధువు రాఘవోత్తమా! 
యెవ్వండు వొందు నెట్టిదియు నెవ్వని నుండి తలంచి చూడగా 
నెవ్వండు వైన నొంటరిగ నిద్దరం బుట్టును నిక్క మెంచంగా 


నెవ్వండు వైన నొంటరిగ నెన్నండు వైన నశింప కుండునే 


కావున నెవ్వం డైనను వికారము నొందిన దండ్రి యూత డం 
చీ వనితా మతల్లి యగు నింపుగం దల్లియె యంచు డెంద మం 
దా వరుసం దలంప(గ మహాత్మ! యతం డిల వెజ్టివాండు సూ 
యే విధి నేరి కైన గన మిద్ధర రాఘవ! యెట్టి బంధమున్‌ 


అన్యగ్రామమునకు న 

ధ్వన్య పురుషుడు పయనించి వసియింపంగ రా 
జన్య! యొక యడం దిరిగి గ్రా 

మాన్యమున కపరపు దినము మరలి చను గతిన్‌ 


నరులకు జననీ జనకులు 

వరూధములు కాంచనములు వాసమ్ములా యి 
దర బంధమ్ములలో (జి 

థి 


క్కరు సజ్జను లెన్న, డేని కాకుత్గ వరా! 


నిజ జనకుని నృపతి నిఖిల రాజ్యంబును 
వీడి దుఃఖతరము విషమము బహు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కంట కావృతమ్ము కాపథమ్ము( బరిగ్ర 


హింప నెంతు వేల యినకులాగ్ర! 


అతి సమృద్ధ మయోధ్యను వితత వైభ 
వమున నభిషిక్తుడ వగుమ పార్టివేంద్ర! 
యొక్క జడ నూని నగరమ్ము చక్కణగాను 
నీ కొజకు వేచు చున్నది నీరజాక్ష! 


ఘన భోగములు మహార్ధ్హము 

ల ననుభవించుచు నయోధ్య రమణన్‌ విహరిం 
పు నరవరేణ్య! దివమ్మున 

ననిమిష భర్త విహరించు నట్లు మహీశా! 


దశరథుండునీ కెవ్వండు దలతశు నెడంద 
నీవు నెవ్వః డాతనికిని నిజము నెంచ 
నన్యు(డవు నీవు దశరథుం డన్యుం డయ్య 
కానం జేయుమ యుక్తమ్ము మానకుండ 


బీజ మాత్రుండు జీవికి విశ్వ మందు 
దండ్రి తెల్లని రుధిరము తల్లి యందు 
బుతిమతి యయి నట్టి తటి మిలితము కాగ 


బురుషు డుదయించు' బన్నుగం బుణ్యపురుష! 


ఏగ వలయు గతికి నేంగె నరేంద్రుడు 
మర్త్యుల కిది యగును మానవేంద్ర! 
సంతత ప్రవృత్తి సత్యమ్ము నెన్నిన 


వంతం బొందు దీవు వ్యర్థముగను 


ఎవ్వ రెవ్వరు న్యాయమ్ము నింక ధర్మ 
మునను రక్తి నుంతురొ యట్టి జనుల కొజకుం 
గరము చింతింతు. బరులకు కాదు వెతల. 
బడసి యిట వారు నశియింత్రు విడువ మేను 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


శ్రాద్ధము పితృ దేవ చయమునకుః జలుప 
నెంత్రు జనులు పుడమి నెల్ల నకట 
యన్నమవ్విధమ్ము వ్యర్ధ మౌటం గనుమ 
యేమి తినును మృతుడు భూమి మీద 


పరుండు తిన్నట్టి యన్నమ్ము నరవరేణ్య! 
యన్యు దేహమ్ము సేరంగ నగునె యేని 
శ్రాద్ధ మప్పు డొసంగ వచ్చు నిద్ధచరిత! 
చేరి యశన మది యగునె దారి లోన 


కొనుమ దీక్ష యిమ్ము యజింపు మొనరుపుమ త 
పమ్ము త్యజియింపుమ యనుచు. బండితు లిట 
భువిని? బ్రోత్సహింప జనుల ముడుపు లీయ 
గ్రంథముల ననరించిరి గాదె తలప 


లేదు పర జగమ్ము మేదినీశ్వర! యిట్టు 
లాంచి డెంద మందు నంచితముగ 
గోచరమ్ము నెల్ల గూర్పుము మొదట న 
గోచరము వెనుకకు గూల్పు మయ్య! 


బుధుల మతి గౌరవించి సముచిత రీతి 
జగములకు నియం దగు నిదర్శనము రామ! 
భరతుః డిచ్చిన రాజ్యమ్ము పార్టి వేంద్ర! 

(టి 
యందుకొనుమ సమ్మదమున నిందు వదన! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


యినిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 109. 


ల్‌ 


జాబాలి యట్లు నాస్తికుని రీతి, బలుక విని రాముడు చలింపక యా వచనముల నాదరింపక 
సత్యము యొక్క గొప్పతనము నుగ్గడించి పలికిన యాతని కోపమును దిలకించి జాబాలి తాను 
నాస్తికుండు కాదని యయోధ్యకు రాజుగా నిన్ను మరలింప నట్లు పలికితి నని యనుట. 


గిరలను సత్యాత్ములలో 
వరుండు రఘురాముండు విని భక్తిని జాబా 
లి రతిం బలుక( జలింపక 


యరసి తనదు బుద్ధి బలికె నపు డిబ్బంగిన్‌ 


ప్రియములు వల్క నెంచుచు నికృష్ణపుం బల్కులు మీర లివ్విధిన్‌ 
నయ మగు నెట్లు పల్కంగను న్యాయపు రీతిని నున్న నింద్య వా 
కృయములు కార్య యుక్తములుగా ధర దోచు నకార్యముల్‌ గద 
య్య యడర బ్రీతి నా పయి ననాదర వాక్కులు వల్క వచ్చునే 


ఎల్లల నెల్ల దా(టి కడు హీన చరిత్రం జరించి పాపముల్‌ 
కొల్లలుగా నొనర్చుచును గ్రూరపు కార్యము లల్ల జేయగా 
నుల్లము నుంచి సంతతము నుత్తము లొల్లని వర్తనమ్ముతోం 
గల్లలు వల్కు మానవుండు గౌరవ మందున యన్న, డైననున్‌ 


ఉత్తమ వంశ మందును ననుత్తమపుం గుల మందు. బుట్టినన్‌ 
సత్త గలట్టి వాని మణీ సత్తువ నెంచెడు వాని నైననున్‌ 

నిత్తెము శుద్ధుం డైన మటీ నిండుగం దా నశుచుండు నైననున్‌ 
సత్తెముగా వచించు నిలః జల్పెడు వాని చరిత్రమే కనన్‌ 


శిష్టునిగ నటించు దుష్టుని శుచి హీనుం డతి శుచుని నిభమ్ము నగుణుండు గుణు 
భంగి దనర శీలవంతుని వలె శీల హీనుండు నీతిగ హీన నీతిం 

గలవర పటిప జగమ్ముల నీతి హీనంపు బనుల నెల్ల నింపం బుడమి 

నందంగ సంతత మధమంపు ధర్మము దూషింప లోకమ్ము దొడ్డ రీతి 

నట్టి చెడ్డ నడత నడరు వానిని మంచి 

చెడు లెటి(గిన వాండు చేతనమ్ము 

గల నరుండు నన్ను గౌరవింపం గలండె 

యింత యని యున్న, డేని యకట 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


వర్తిలు చుండ హీన నయ భంగిని నే నిల నేరి కిత్తు సం 

వర్తన మెట్టు లందుదు దివమ్ము. బ్రతిజ్ఞకు భంగ మీయ భూ 
భర్త చరించు రీతి( గని పౌరులు వర్తిలు వారు గాదె సం 

పూర్తిగ లోకు లిచ్చ మెయి మూరి చరింతురు సంతతమ్మునున్‌ 


సత్య మహింస రాజులకు సంతత మాచరణీయముల్‌ ధరన్‌ 
సత్యమె యాత్మగా నునుపం జక్క(గ లోకము వెల్లు చుండు నీ 
సత్యము నంద దేవతలు సంయమి వర్గము నెమ్మి నమ్మి రీ 
సత్యము సత్యవాది తతి సద్గతు లందుట నిక్క మెప్పుడున్‌ 


అనృతము లాడు నా నరుని నారసి సర్పము భంగి భీతి గం 
పనములు గల్లు నెల్లరకు వావిరి ధర్మము సత్య మీ జగ 


మ్మున దివి నంద మూల మగు, బూర్వులు సెప్పిరి యివ్విధమ్ము. ద 


ల్ప నిజమె యీశ్వరుండు వర లక్ష్మి వసించును సత్య మందునే 


మూలము సత్య మన్నిటికి భూతల మందు నిజమ్ము కన్ననున్‌ 
మేలగు వస్తు వెద్దియు సమీక్షణ మింపుగం జేయం గానమే 


వేలిమి యింక దానములు పెన్తపముల్‌ హుతముల్‌ శ్రుతుల్‌ ధరన్‌ 


వ్రాలును సత్య మందునె శుభప్రద సత్యము మిన్న యన్నిటన్‌ 


జగతి బాలించు నొక్క(డు చక్కగాను 
గులముం బాలించు నొక్కండు కూర్మి తోడ 
మునుంగు నరకమ్ములో మజి జను డొకండు 
తేలు స్వర్గమున నొకండు దివ్యముగను 


నిజపుం బ్రతిన నూని నిజమునకే బద్ధు 
డ నయి నట్టి నేను జనకుని ప్రతి 
నను నిలుపక యేల నడయాడుదు. బరిపా 


లింతు. దప్పకుండ సంతసమున 


అరయక లోభ మోహముల నజ్ఞత నందక చీంక టింతయున్‌ 
నరవరు సత్య వాక్యములు నా వర సేతువు గూల్ప నెన్నండున్‌ 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ధర నిజ మాడు వాండం బితృ దైవత వర్గ మసత్యవాదికిన్‌ 
నిరత మనిశ్చయాత్మునకు నెమ్మది సమ్మతి నీమి విందుమే 


స్వయము నేను గాంతు సత్యంపు ధర్మము 
ను బరమాత్మ యంచు నుత జన గణ 
మెంచు రీతిం గాన నిబ్బారము వహింతు( 


జింత లేక సుంత నంత రాత్మ 


త్యజియింతు కాత్ర ధర్మము 

గుజను లధర్మమును ధర్మ గుణ యుక్త మనం 
గంజరుప వెలుంగునది నీ 

చ జన నృశం సాఘ లుబ్బ జన సేవితమున్‌ 


మనమున జింత సేసి మును మానవు డొక్కటి నిశ్చయమ్ముగం 
దనరును దాని జేయ మెయి! దత్సరు(డై కడు సంతతమ్ము దా 
ననృతము నాడు జంకకయె యాత్మను సుంతయు నివ్విధమ్ముగా 
జనుం డొనరింపం బాపములు సాగు నఘమ్ములు మూడు భంగులన్‌ 


పురుషుని వరించు. గద కీర్తి భూమి సంప 
దలు ప్రసిద్ధియు నిత్యమ్ము ధాత్రి యందు 
స్వర్గ మందును గూడ ననర్గళముగం 

గాన నిజమును సేవింప(గ6 దగు నెపుడు 


శ్రేష్టముగను భద్రమ్ముగం జెలువముగను 
నిర్ణయించి వాక్యమ్ములు కర్ణ పయ 

(x) (x) 
ములుగ మీ రన్న వెల్లను మునివరేణ్య! 
యగు ననార్యములు దలంప నాత్మ లోన 


మాట నొసంగి తండ్రి కట మౌనివరా! చని వాస ముందు ఘో 
రాటవి నంచు నీ భరతు. డాడిన యిచ్చట నివ్విధమ్ములా 

మాటల నెట్టు లొప్పుదును మాన్యు,డు భూపతి తండ్రి యన్న యా 
మాటల నెల్ల నొల్లక యమానుష రీతిని జేయ నేర్తునే 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


జనకు సన్నిధిని విశంక( జల్పితి నేను 
సుప్రతిజ్ఞ నపుడు క్షిప్రముగను 
సంతసించెం జక్క నంతరంగము నందు 
దేవి కైక యెడందం దేటపడంగ 


వనమున శుద్ధ చిత్తమున వాసము సల్పుదు క్ల్టప్త భోజినై 
తనుపుచు మూల పుష్ప ఫల తండములం బితృ దేవ కోటినిం 
దనిసి నిజేంద్రియమ్ములను ధర్మ యుతమ్ముగ నమ్మకమ్ముతో (6 
గని తగ మంచి చెడ్డల సుఖమ్ముగ నేం జరియింతు నిత్యమున్‌ 


పనులు చెలంగు నేల యిల ప్రాప్తము గాగ నొనర్ప నొప్పు వా 
నిని మది శ్రద్ధ నూని తగ నిత్యము వాని ఫలమ్ము లింపుగా 
ననలుండు వాయు వబ్ధిజుండు నంది ముదమ్మును బొంది యుందురే 


యనిశము తచ్చుభప్రద సమంచిత కర్మము లాచరింపగా 


శత యాగమ్ము లొ నర్పంగ 
శతమన్యుం డేంగె దివికి సదమల రీతిన్‌ 
సుతపము లుగ్రములం జే 
సి తాపసు లరిగిరి దివికి శ్రేష్టమ్మునకున్‌ 


విన నా నాస్తిక వాక్యము 

ల నుగ్ర తేజుఃడు సహింప రాక నృవర నం 
దనుం డా నింద్యమ్ములం దా 

ననె రాముం డిట్లు తిరిగి యమ్ముని తోడన్‌ 


పలుకుట సత్య మెప్పుడును బన్నుగ ధర్మ పరాక్రమమ్ములన్‌ 
నిలుచుట యుంట భూత దయ నెమ్మది బల్కుట మంచి మాటలం 
జలుపుట భూసు రానిమిష సంచయ సాతిథి పూజ లెల్ల దా 

రు లనుచుం బ్రాజ్ఞు లందు రిలలోం ద్రిదివమ్మున కెల్ల వారికిన్‌ 


ఎటి(గి దాని నిజమ్ముగ గుటిని నుంచి 
ధర్మ మంద చరింపంగ దగిన భంగి 
విపు లప్రమత్తులునై భువి నరయంగ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నున్నత పదమ్ములను గోరు చుందు రెదల 


ధర్మగతి విడిచిన వాని దద్ద చెడ్డ 

బుద్ధి నున్న వానిని దైవము పయి సుంత 
నమ్మకమ్ము నుంచని వాని నరుని నిన్ను 
గొన్న తండ్రి పనిని నొల్లంగొంచ మయిన 


దొంగ భంగి విద్వాంసుని సంగతుండు 

కా నదైవ మతిని నాస్తిక పురుషు డని 
ప్రజల కనుమానమై నట్టి వాని కెదురు 
చనరు బుద్దిమంతు లయిన జనులు ధరణి 


వర జనులు నీకు పూర్వులు 
పరము నిహమ్మును గెలిచిరి వర కార్యమ్ముల్‌ 
ధర ననరింపంగ హుతములు 


విరివి జన హితార్ధ మడరి విప్రవరేణ్యుల్‌ 


ఘన ధర్మ బద్ధు లమలులు 
తను తేజస్వులు వితరణ తత్పరులును స 
జ్ఞన గణ సహితు లహింసక 


మునిప్రధానులు సమధిక పూజ్యులు సుమ్మీ 


పలుక నివ్విధి రాముడు వడసి కినుక 
కని మహాత్ము నదీన బలుని వచించెం 
దిరిగి విశ్వాస యుత సత్య గిరలు విప్పు 
డనునయముగ రాముని తోడ నంత నిట్లు 


నాస్తికుండు పల్కు మాటల ననను నేను 

కాను నాస్తికు డను సుంత నేను రామ! 
యొక్కొ కపు డాస్తి కుండ నౌదు' జక్క(గ మటి 
యొక్క తి నాస్తికుండ నౌదు నుర్వి గిరల 


అట్టి తటి వచ్చె నిపుడు నే నిట్టి నాస్తి 


ల్‌ 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


క వచనమ్ములు భాషింప(గ నిట రామ! 
నిన్ను మరలింప( బ్రార్ధింప నిన్ని వాక్కు 
లిట్టు లంటి నంతియ యన్య మెద్ది లేదు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


కం. 


తే.గీ. 


చం. 


తొ మ్మిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 110. 


జాబాలిపై గోప మూనుట నెజింగి వసిష్ట మహర్షి రామునితో నీ జాబాలి లోక గతులు బాగుగ 
దెలిసిన వాండే ననియు ని న్నయోధ్యకు రప్పింప నట్లు పలికె నని చెప్పి యిక్వాకు వంశ 
క్రమమును పేర్కొని యందు జ్యేష్ట సుతుండే రాజ్యమును బొందుట యాచారమని పలికి రాముని 
నయోధ్యకు వచ్చి పాలింపు మని పలుకుట. 


రాముని కోప మెజింగి మ 
హా మునివృషభుండు వసిష్టుం డనియి బదులుగా 
రామా! యీ జాబాలికి 


నీ మహి గతు లెల్ల నెబుకయే భృశ మనుచున్‌ 1. 


నిన్ను రప్పింప వని నుండి యన్నగ వర 

మున కయోధ్య కింపుగ నెంచి మునివరుండు 

పలికె జాబాలి యవ్విధి నలరి వినుము 

విశ్వపతి! జగ దుత్పత్తి విధము నుడువ 2. 


సలిల మయమ్ము కాన బడె సర్వము నిర్మిత మయ్యె నందు భూ 

వలయము పుట్టె విష్ణు వటం బన్నుగ నంత స్వయంభువుండునై 

లలిత సురాలి తోడుత వరాహపు రూపము దాల్చి భూమినిన్‌ 

సలలిత మెత్తి స్వీయ సుత సంతతితో సృజియించె లోకముల్‌ 3. 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


ఆకస మందు నవ్యయుండు నైన సనాతను( డైన బ్రహ్మ ని 

త్యైక వపుండు పుట్టెను మహాత్ముండు వానికి నా మరీచి నా 

మైకు(డు సంభవించె సుతు డాతని కయ్యెను గశ్యపుండు భూ 

లోకములో వివస్వతుని రోచ్య సుతుం గనె దా మనుం గనెన్‌ 4. 


మనువు వైవస్వతుండు దాః దనరి మును ప్ర 

జా పతిగా బ్రసిద్ధుండు ప్రజా పతికింగు 

మారు డిక్వాకుండు మొదటి మగండు పురమ 

యోధ్య కతని కింపుగం గుక్షి యుదృవించె క్‌ 


కుక్షికి బుట్టె వికుక్షి శ్రీమంతుడు నతనికి బాణుం డమిత బలుండు 

బాణునకుం బ్రతాపవంతు డగు ననరణ్యుండు తేజస్వికి నుద్భవించెం 

బృథు వాతని సుతుండు వీర త్రిశంకువు దుందుమారుండు సుతుం డతనికి 

యువనాశుుః డాతడె యుర్వీధవుండు మాంధాత యతని కయ దనయు( డెలమి 

ఘనుడు మాంధాతకు సుసంధి తనయు( డాయి 

నతనికి ధ్రువసంధి ప్రసేనజితు( డనంగ 

నిద్దజు సుతులు ధ్రువసంధి కెలమి. బుట్టె 

భరతు( డసితుండు నందన వరు డతనికి 6. 


అసితున కైరి శత్రువులు హెహయు లా శశిబిందు తాళ జం 

ఘ సహిత శూర పుంగవులు కానలు సేరి పరాజితుండు నా 

యసితుండు మంచుకొండ దరి కల్పబలుండు సభార్య మంత్రి వ 

ర్ల సహిత ముండె నా పుడమి కాంతుండు భీతి భృగూత్స వాటినిన్‌ 7. 


దార లిద్ద అపుడు గర్భ ధారిణు లని 

విదిత మొక సతి సవతికి విష మొసంగె. 

జ్యవన నాముండు భార్గవుం డవని సురుండు 

హిమనగం బాశ్రయించి యుండె ముని వరుండు 8. 


ఒక సతి దారల లోన సు 

త కాంక్ష భార్గవు సురనిభుం దపసి మహా భా 

గ కొలువ మృగలోచన య 

న్య కాంత కాళిందియు సుతు నందంగ. గొలిచెన్‌ 9. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


ల్‌ 


ముని యనె దేవి తోడ వగపుం గొన కమ్మ మహా బలుండు దా 
జననము నొందు శీఘ్రమున సన్నుత శూరుండు నీకు నావ రా 
నన పతి శోక తప్త ఘన నందను బట్టపు రాణి దాః గనెన్‌ 

ఘన విష సంయుతమ్ముగ సుఖమ్ముగ దాపసి పల్కి నట్టులన్‌ 


సవతి యాయ విషము చంప బిండమ్మును 
గరము తోడ బుట్ట వరసుతుండు 

సగరు డంచు నామము గనె సార్థకముగ 
రాజ సుతుండు ఘన పరాక్రముండు 


క్రతువును నొనరించి రతిః బర్వ దినమున 
భయము నందం బ్రజలు పార్థివుండు 
సాగరమ్ము భువిని జక్కగం ద్రవ్వించె 
సగర చక్రవర్తి చారుతరము 


అసమంజసుడు సగ రాత్మజుం డంశుమంతు. డతని సుతుడు పుత్రుం డతనికి 


10. 


11. 


12. 


నా దిలీపుడు దిలీ పాత్మజుండు భగీరథుండు కాకుత్సు( డుద్దండ సుతుం డ 
(a) 
తనికిం గాకుత్సుని తనయుం,డు రఘువు నరాదక కల్మాషపాదుండు రఘు 
య 
నందనుం డతని తనయుడు శంఖణు( డితనికి సుదర్శను డితనికిం గుమారు. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


డగ్నివర్లుండు శీఘ్రుగుం డతని సుతుండు 
శీఘ్రగు సుతుండు మరువు ప్రసిద్ధుం డితని 
పుత్రుండు ప్రశుశ్రుకుం డితని పుత్రు.డంబ 
రీషు6 డితనికి నహుషుడు రిపు దమనుండు 


నహుషునకు యయాతి జనించె నందనుండు య 
యాతి పతికి నాభాగు(డె యాతని సుతు 

లిర్వు రజుండు సువ్రతుం డన నియ్యజునకు 
దశరథధుండు ధర్మాత్ముండు తనయు( డయ్యి 


ఆ దశరథ నృపున కగ్ర జన్ము(డ వీవు 
రాఘవేంద్ర! యివ్వర సుతులందు 
నీదు రాజ్య మీవు నెమ్మి గ్రహించి కా 


13. 


14. 


15. 


వుమ పురుష వరేణ్య! పుడమి జనుల 


ఆ.వె. జ్యేష్ట నందనుండ యిక్షాకు కులమున 
నగును రాజు సతత మవరజుండు 
జ్యేస్టుం దుండం గాడు జ్యేష్టుండే యభిషిక్తు( 
డగును రాజ్య మందు నవని నాథ! 16. 


తే.గీ. రాఘ వాన్వయ ధర్మము రమ్య తర స 
నాతనమ్మును ద్యజియింప నరవరేణ్య! 
తగదు బహురత్నవర భూషితమ్ము భూమి 
నేలుమ ఘన రాష్ట్రము తండ్రి వోలె రామ! 17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 111. 


వసిష్ట మహర్షి యింకను నీకును నీదు తండ్రికి గురువు నైన నా మాటలు విని భరతుడు కోరిన 
విధముగా నయోధ్యకు రమ్మని వేండంగ రాముడు తన తండ్రి కిచ్చిన మాటను దప్ప లేనని పలుక 
భరతుడు తాను నిరాహారముగ నచట నుందు నన నది క్షత్రియ ధర్మము కాదన భరతుడు తాను 
రాముని మారుగ నడవిలో నుందు నన నంగీకరింపక రాము(డు వన వాసము పూర్తి యైన 
పిమ్మట నయోధ్యకు వత్తు ననుట. 


కం. పలికి వసిష్టుండు రాఘవ 
కుల భవ్య పురోహితుం డకుంఠిత వచన 
మ్ము లటుల ధర్మ యుతమ్ములు 
వలికె( దిరిగి రాముని గని వాక్యము లిట్లున్‌ 1. 


మ. గురులన్‌ ముగ్గురం బొందు మానవుండు కాకుత్సా ధరం బ్రితినిన్‌ 2. 
యథ 


కం. 


కం. 


గురు వాచార్యుండు తండ్రి యౌ గురువు సంకోచమ్ము లేదిందుం ద 
ల్లి రఘూర్వీపకు లోద్భవా! గురు వగున్‌ లీలన్‌ సుతుం బెంపంగా 
గురు వౌ నొజ్జ కరమ్ము జ్ఞాన మిడం గాం గోదండ వీరాగ్రణీ 


గురువును దండ్రికి నీకును 

బరంతపా! యే వచింపం బన్నుగ దానిం 
బరగంగ6 జేయ దాంటవు 

వర విబుధుల గతిని నీవు పరికింపంగన్‌ 


పరిషద్వర్తక భూసుర 

వరార్థ మొనరింప ధర్మ వత్కృత్యమ్మున్‌ 
నర పుంగవ విను దాటవు 

వర విబుధుల గతిని నీవు పరికింపంగన్‌ 


వర ధర్మశిల! కడు వృ 

ద్ధురాలు దల్లి విడువ దగదు సుమీ సేయన్‌ 
గిరలు జనని యన దా(టవు 

వర విబుధుల గతిని నీవు పరికింపంగన్‌ 


కడు దీనముగ నడుగం ద 

మ్ముః డాతని పలుకులు సేయ ముదముగ రామా! 
యడరు నుచితం బగుచు నీ 

యెడ(దను దాట వరయంగ నినవంశమణి! 


తియ్యగ నిట్లుడివిన విని 

యయ్యతి పుంగవు వసిష్థు నారసి యంతం 
జయ్యన సమీప సంస్టితు 

నయ్యెడ పురుషర్దభుండు మహాత్ము( డనె నిటుల్‌ 


తల్లియు దండ్రియుం బణపు దార్జ్యము నారసి యాయ వస్తముల్‌ 
సల్లలితమ్ము వెంప(గను జక్కంగ నిద్దుర పుచ్చు చుండగా 
నుల్లము హర్ష మందు వచ నోత్కరముల్‌ వలుకంగ నిత్యముం 


జల్లగ వారి కౌనె యిలం జల్పగ6 బ్రత్యుపకార మేరికిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


జన్మ మిచ్చిన తండ్రి దశరథ నృపుండు 
నన్ను బంచిన వేళలో నా యొసంగి 

నట్టి మాట యెట్టి విధమ్ము నయిన దేవ! 
కాదు వ్యర్థమ్ము తథ్యముగను మునీంద్ర! 


పలికిన రాము డిట్లు తన ప్రక్కన నున్న సుమంత్రు సూతునిం 
గలవర మంది చిత్తమున గాంచి యనెన్‌ భరతుండు సూత! వే 


యిల(గుశ తల్పముం బఅపు మింపుగ నిల్చెద నన్న సన్నిధిన్‌ 


లలితు ప్రసాద మే నిట వరమ్మును బొందని యంత కాలమున్‌ 


శయనింతు శాల మ్రైలనె 

నయోధ్య కయి యన్న మరలు నంత వజకు( దా 
దయ నూని విప్ర నరు పగి 

ది యధను( డనశనుని భంగి దిట్టతనమునన్‌ 


కలత మనము తోడ( గాంచి సుమంత్రుని 
నగ్రజుని ముఖమ్ము నరయు వాని 

దానె యరిగి యంత దర్భ తృణమ్ములు 
స్వయము తెచ్చి వేగ పబిచె వాని 


కని నృవరర్షి రాము(డు సగౌరవ మేమి టిదెల్ల దండ్రి! యం 

చు నిచట నేను చేసినది సుంతయు నెయ్యది పల్కు మయ్య నీ 
వునిలువ నేక పార్యమున భూసుర కోటికి నప్పు నిల్వా 
ఘన నృప కోటి కొప్పదు సుఖమ్ముగ రాజ్యము నందు వారికిన్‌ 


చక్క లెమ్మింక నర శార్దూల! మాను మీ 

వ్రత మయోధ్యకుం బుర వరమున కరు 
గుమ త్వరితముగను రఘువరేణ్య! మూర్దాభి 
షిక్తులకుం దగ దిది యుక్తి గాదు 


భరతుండు కూర్చొని యుండియు 
పుర జనులను గాంచి దుఃఖమునం బల్కెను మీ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


రరి దమను రాము శాసిం 


ప రేల నొక్కండు నైనం బల్కుండు మీరల్‌ 


నా విని పారు లంత రఘు నందను రాముని మే మెజుంగమే 
తా వర భాషణమ్ములను దద్దయు నీతిని బల్క వింటిమే 
భూవరు తండ్రి వాక్యముల బుత్రుండు రాముడు నిల్ప నెంచగా 
నే విధి మాకు నెల్లరకు నీతని రమ్మని పల్క శక్యమౌ 


అట్టు లన వారి పల్కుల యర మెటి(గి 

ల థ 
రాఘవుం డిట్లు పలికె భరతుని గాంచి 
ధర్మ చక్షులు వీరల ధర్మ యుక్త 
వచనముల నేరు మింపుగ భరత! యెలమి 


వింటివి యుభయుల మాటల 

నొంటరి మది జింతం జేయు మొప్పుగ లెమ్మా 
యంటుమ నన్నును జలమును 

గంటికి విం దొసంగు మయ్య కాకుత్గ వరా! 


అన విని యన్నమాటలు మహాత్ముండు నీరము నాని యంతం బ 
ల్కెను బరిషద్వణిద్దన వరేణ్యుల మంత్రుల తోడ నిట్లు తం 

డ్రి నకట రాజ్య మే నడుగ లే దటం దల్లి యనుజ్ఞ నల్ల న 

న్నను వర ధర్మవేదిని వనమ్మున కంపంగ నీయ సమ్మతిన్‌ 


జనకుని పం పవశ్య మనః జల్ప నరణ్యము నందునుందునే 
న నెజి చతుర శాబములు నన్నకు( దోడుగ నుండ నన్న త 
య యట 
మ్ముని గిర లీయ వింత జనముం గని రాముండు వలా నివ్విధిన్‌ 
జనకుని మాట దాంటంగ నశక్యము తమ్మున కింక నాకునున్‌ 


అమ్మి నట్టిది మజి న్యాస మిడినది దె 
చ్చినది యైన నేమి జనకుం డుండం 
జేసి నట్టి దాని జెటుప లేము భరతు. 
డైన నే నయినను గాని వినుడు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. నాకు మారుగ నుంచ వనమ్ము నందు 
నితరు గర్హితం బగును నే నిట్టిది యొన 
రింప నొల్లను వచియించె నింపుగ నట 
గైక జనకుండు సేసెం జక్కని దగు పని 


కం. నేరుదు భరతునిం జక్కటి 
యోరిమి గల యట్టి వాండె యుంచు గురులపై 
గౌరవము మహాత్మున కగు 
ధారుణి శుభములు నిజమునం దనరు నరునకున్‌ 


కం. తిరిగి నరుదెంచగానే 
నరణ్య వాసమ్ము నుండి యనుజని తోడన్‌ 
వర ధర్మశిలు తోడన్‌ 
ధరకు నగుదు నుత్తమ పతిః దప్పక భరతా! 


కం. వర మడిగెం గైక తండ్రిని 
గిరలను బాటించితి నరిగి వనమ్మునకున్‌ 
భరతా! మహీపతి యనృత 
నరుండు గాని పగిదిని గన వలయు నీవున్‌ 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పదునకండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 112. 


తాపసు లెల్లరు భరతునితో రాముని మాటల నంగీకరింపు మని పలుక రాజ్యము నేలు శక్తి తనకు 
లే దన రాముడు భరతుడు రాజ్య భార మూన సమర్థుండే యని పలుక భరతుండు సమ్మతించి 
రాముని పాదుకలను దమకు రక్షగా నిమ్మని యడిగి పుచ్చికొని వన వాసము పూర్తియైన 
తత్‌క్షణము రాము డయోధ్యకు రాకున్న నగ్ని ప్రవేశము చేయ గల వాండ నని తెలుపుట. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


రాము డంత నందజినిం బంపి పర్లశాలలోనికి, బ్రవేశించుట. 


వచ్చిన మౌనిపుంగవులు పార్ధ కుమారుల సంగమమ్ము నా 
యచ్చపు రోమహర్షణము నారసి డెందములన్‌ భృశమ్ముగా 
నచ్చెరు వంది రెల్ల రట నప్రతి మాంశుల రాఘవేంద్రులన్‌ 
మెచ్చిరి వార లిద్దజిని మిక్కిలి యాడంగ ధర్మ వాక్యముల్‌ 


కనుల కగోచ రాకృతి సకాశులు సిద్ద మహర్షి సంఘముల్‌ 

ముని వరు లెల్ల గాంచి నృప పుత్రుల భబ్రాతల నమ్మహాత్ములన్‌ 
మనముల మెచ్చి పంక్తి రథ మానవ నాథుండు ధన్యు( డయ్యి నా 
తనయుల బొందగా ననిరి ధర్మ పరాక్రమ ధర్మవేత్తలన్‌ 


మన మెల్లరమ్ము బంధ 

మ్మునం జిక్కితిమి యనురక్తి బుత్రద్వయికిన్‌ 
ఘనులగు రాజ కుమారుల 

ఘన నయ వాక్కులు వినంగం గమనీయముగన్‌ 


అంత క్షిప్రముగ మహర్షు లంతరంగ 

మందు దశముఖ వధ నెంచి యరసి భరతు 
నిట్లనిరి కూడి వినందగు నీ మహాకు 

లజుని రాముని గిరలు దలంచినం బితను 


కనం గోరుదుము బుణ విము 

క్తునిగా రఘ రాము దశరథున కనిశమ్మున్‌ 
ఘను డీ దశరథ పతి యేం 

గను దివికి బుణమ్ము( దీర్చి కేకయి కట్లున్‌ 


పలికి యింత దనుక వచనము లరిగిరి 

తమ తమ గృహములకుం దరలి రాజ 
బుషుల గూడి బ్రహ్మ బుషులు గంధర్వులు 
నంద అంత వచ్చి నట్టి దారి 


ముదము సంతరింప ముఖమునం దా శుభ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దర్శనుండు వాక్య తతిని వినంగ 
రాఘవుండు ప్రీతి రాముండు పూజించె 
వారి నెల్ల మీఅ భక్తి యెడంద 


వణంక గాత్రము భరతుండు పదిలుండు నయి 
కొంత శిరమున కేలూని యంత. దిరిగి 
పలుక దొడంగె వాక్యమ్ములు బ్రాతను రఘు 
రాముని నరసి యిబ్బంగి రాఘవుండు 


కుల ధర్మమ్మును రాజ ధర్మమును గాకుత్యేంద్ర! పాటింపంగా 
నిల నర్హుండవు నావి నా జనని వా యీ కోర్కులన్‌ యాచిత 
మ్ముల భద్రమ్ముగ దీర్పగా వలయు నీ భూ భార మే నూనణాం 
గలనే రక్తులు పౌరు లెల్లర నహో కాపాడ శక్యుండనే 


నిరతిం బర్జన్యుని కొజకు నిత్య మెదురు 
జూచు కర్షక సంఘమ్ము చొప్పు నిన్న 
జ్ఞాతులు సుహృదులు సుయోధ చయము నీదు 


సఖులు కాంక్షింతు రెల్లరు సుఖము లంద 


నిలుపుమ యీ రాజ్యమును వి 

దు లందు నుత్తముండ వీవు తోరమ్ము మహా 
బలవంత! పాలన క్రియ 

లలో నతి సమర్ధుండవు నిల నరసి చూడన్‌ 


పలికి భరతుః డివ్విధముగ బడెను రామ 
చరణముల పైనః బ్రార్థించె నరవరేణ్యు 
రాముని( బ్రియ వచనుండు నరవర నంద 
నుం డెడంద దుఃఖ ముప్పొంగ మెండుగాను 


అంకము నందు నిల్పి యపు డబ్భరతుం దగ రాము. డిట్లనెం 
బంకజ పత్ర నేత్రుం గని బంధుర సన్నిభ సుస్వరమ్మునం 
బొంకము మీటి నేర్వంగను బుద్ధులః దండ్రి! ధరాతలమ్ము నే 
యంకిలి లేక పాలనము నద్భుత రీతిని, జేయు వాండవే 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


పుడమి నేలు మయ్య బుద్ధిమంతుల మంత్ర 
విదుల సంప్రదించి పదిలముగను 

సర్వ కార్యములను సఖులను మంత్రి వ 
రులను గష్ట మైన నలరి భరత! 


చందురుని నుండి నెలవెల్లు జాజుం గాక 
మంచు కొండ వీడును గాక మంచు తివిరి 
కడలి చెలియలి కట్టను గడచుం గాక 
తండ్రి పంపు నే నెన్న(డు దాట నయ్య 


కామ మెదలోన( గడు మీటిగా నయినను 
డెంద మందు లోభమ్మును బొందియైన( 
దల్లి నీ కొటి కొనరించె దాని నుంచ 

దగ దెడంద లోనం గాంచుమ తల్లి వోలె 


విని పలుక నట్లు భరతుండు 

ఘను నాదిత్య నిభు రాము గౌసల్యా నం 
దను నవ్యేందు సదృశ ద 

ర్శను వీక్షించి వచియించె రమ్యముగ నిటుల్‌ 


పసిడి విభూషితమ్ములను బాదుక లూనుమ నీ పదమ్ములన్‌ 
వసుధను యోగ భద్రములు భ్రాత! కనుంగొను నివ్వియే యనం 
గుసుమ నిభమ్ము లంఘ్రులను గూర్చియు. దీసియు+ బావకోళ్ల నం 
త సుమతి యిచ్చె దమ్మునకు( దద్దయుః బ్రీతిని రాము డింపుగా 


పలికె నమస్కరించి తమిం బన్నుగ నా భరతుండు జోళ్లకున్‌ 
ఫలముల నింక మూలముల వల్కలముల్‌ ధరియించి వేణులే 
వెలయ జతుర్ద శాబ్దములు వీటికి నావల( బావకోళ్లపై 

నిల యఖిలంపు భార మిడి యింపుగ వేచెద నీదు రాకకై 


నిండిన బదునాలు గేండులు నిండుగ 
రఘువరేణ్య! నిన్నరయక యున్న 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిచట దత్‌క్షణంబ యేను బ్రవేశింతు 
నగ్నిగుండ మందు నార్తి తోడ 


అట్ల యగు గాక యని రాము. డతని కొసంగి 
మాట భరతుని శత్రుఘ్ను మన్నన యెద 
నిండం గౌంగిలించికొని రాముండు ప్రీతిం 

బలికె భరతునితో నిట్లు భాషణములు 


జననికిం గైక కిమ్ము కడు చక్కని రక్షను రోష మామె పై 

ననిడకు మొట్టు సీత పయి నాపయి నంచు వచించి కళ్లలో 
ఘనముగ నిండ నశ్రువులు కంపిత చిత్తుని వీడె నంత ద 

మ్ముని రఘు రాము. డింపుగను మూర్కొని యౌదల సంభ్రమమ్మునన్‌ 


కడు నలంకృతములు పాదుకలకు బూజ 
సేసి ధర్మ విదుండు చక్కం జేసి తగం బ్ర 
దక్షిణము రాఘవునకు నుత్తమ గజంపు 
శిరముపై( బావకోళ్లను జేర్చె భక్తి 


రాఘ వాన్వయ వర్ధన రాము డప్పు 
నిలిచి నిజ ధర్మ మందు నచల హిమాద్రి 
భంగి గురు మంత్రి నిజ పౌర వర్గ మనుజు 
లను యథారీతి బూజించి రతిని విడిచె 


మరల ననుమతి గొనలేక మాత లెల్ల 
గంఠముల నీరు నిండంగం గరము నిలువ 
దానె వందనమ్ము లొసంగి తల్లులకు వ 
గచుచు నుటజమ్ము లోనికి? గదలె నంత 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పండ్రెండవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 113. 


భరతుండు రాముని పాదుకలను దన దలపై నూని శత్రుఘ్నునితో రథ మెక్కి తరలి మార్గమున 
భరద్వాజుని యాశ్రమములో నా మహర్షిని గలసి నమస్కరించి రాముని దీక్ష నెజింగించి 
యయోధ్యను శృంగిబేర పురము సేరంగ వీక్షించుట. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


శిరమున నా పాదుకలను 

భరతుండు శత్రుఘ్ను. డుండం బ్రక్కనం దనకుం 
గర మనురక్తి నునిచి స్వీ 

య రథ మధిష్టించె నంత నానందమునన్‌ 


ముందు చనిరి సకల మునులు వసిష్ట జా 

బాలి వామదేవ పరమ పావ 

నులు సమంత్రి గణము నుతు లంది నిజ మంత్ర 
ములకు నెల్ల రపుడు కలసి మురిసి 


వలనుగా దిర్గి సద్భక్తి వారు చిత్ర 

కూట శకైలమునకు( బ్రాజ్మఖు లయి యంత 
గదలి పుణ్య మందాకినీ నదిని కదియః 
బయన మైరి యెల్లరు నతి భద్రముగను 


సబలము శైల పార్వమున సంచిత ధాతు సహస్ర చిత్రముల్‌ 
ప్రబలంగం గాంచుచుం దమిని రమ్య తరమ్ములం జాగి యంతటన్‌ 
గబగబ గాంచె నగ్గిరి సకాశము నందు మహాశ్రమమ్మునుం 
దబిసి యుతథ్య సూను నిజ ధామము నా భరతుండు ప్రీతినిన్‌ 


కదిసి భరద్వాజ మఠ మ 

రదమ్ము నుండి దిగి యబృ్బృరతుండు రయమునం 
బద పద్మములం దాశి త 

గం దాపసికి మ్రొక్కె భక్తి గాకుత్సుండే 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మురిసి కడు భరద్వాజుండు 

భరతుని వీక్షించి యడిగె బని సఫలంబై 
పర౦ంగెనె యింపుగం గూడితి 

వె రాముని సలక్మణు నట నెలమిన్‌ భరతా! 


అన ధీనిధి యవ్విధముగ 

మునీంద్రుడు బదు లొసంగె వర ముని కిబ్బంగిన్‌ 
ఘన ధర్మవత్సలుండు వ 

చనమ్ములు రఘూదృవుండు సత్వర మంతన్‌ 


అడుగ మునీంద్ర! రాఘవుని నచ్చట నేను వసిష్ట మౌనియుం 
గడు దృఢ విక్రముం డనియె గారవ మొప్పగ నివ్వసిష్టుతో 

నడరి ముదమ్మునం బలుకు లప్పుడు రాఘవు( డివ్విధమ్ము/ా 
నడవిం జతుర్ద శోర్వటము లబ్బ కొసంగితి నుండ మాటనున్‌ 


దాని నింపుగం బాటింతు నేను నిక్క 
ముగ ననంగ రాముండు విని మునివరేణ్యు, 
డరసి వాక్యజ్ఞుడు పలికె నంత వాక్య 
వ 
కుశలు రాముని( జక్కగం గూర్మి తోడ 


ఈ నీ పాదుక లభ్ర భూషితము లిమ్మింపారం గాకుత్న! రా 
యథ 
మా! నిత్యం బిడం బట్టణమ్మునకు క్షేమం బిద్ద యోగమ్ముతో 
ల య 
నా నైపుణ్యము మూరు వాని కిల నా నాతండు ప్రాగ్దిక్కునుం 


దా నీక్షించియు+ దొడ్డి యిచ్చె జన వాత్సల్యుండు రాజ్యార్థమై 


కొని మహాత్ము నాజ్ఞం గూర్మి. గైకొని పాదు 
కల నయోధ్య కరుగం గదలినాండ, 

దిరిగి తాపసేంద్ర! స్థిరపు డెందమ్మున 
రాముడు నిలువంగ నరణ్య మందు 


పలుక విని ముని భరతు శుభవచనమ్ము 
లట్లు శుభతర వాక్యము లిట్లనె ముని 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


యిట్టి వృత్తము నీయందు నిట్టు లుండం 
జిత్రమె జలము పల్లము. జేరు గాదె 


దశరథుండు ధర్మజ్ఞుండు ధర్మ వత్స 
వో 

లుండు నయిన నీ యట్టి పుత్రుః గనె నట్టి 

భాగ్య మందంగ( గడు దీర్ణ బాహు దమరు' 

డిద్దరాతల మందు నరేంద్ర వరుండు 


ముని వరు( డట్లనంగ విని మూర్ధ కరస్టుండు నంజలించి తా 
ననుమతి నంటి పాదముల నారసి చేసి ప్రదక్షిణమ్ములన్‌ 
వినయముతో నయోధ్య కయి వేగమ మంత్రుల నెల్ల గూడుచుం 
జన దొడంగెన్‌ నరేంద్ర వర సన్నుత సూనుండు కూడి యెల్లరన్‌ 


మరలి వెడలం జాగెను వడి భరతుని రఘు 
వీరు విస్తీర్ల సైన్యము వెన్ను నంటి 
అక్ష 2 
బళ్ల నరదమ్ములను మద వారణమ్ము 
ల హయముల నెక్కి పన్నుగ రాజసమున 


అంత వారు దాంటి యమునా నదిని నూర్మి 
మాలిని దగ గంగ మేలి నీటి 

నలరు దాని నప్పు డందబు గాంచిరి 

సంత సాంతరంగ సంయుతు లయి 


దా(టి రమ్యోద కాపగం బాటవమున 

బంధు జన సంయుతము మహాబల యుతమ్ము 
శృంగిబేర పురము. బ్రవేశించి రమ్య 

నగరిం గాంచి రయోధ్యను నగర వరము 


విగత పితృ భ్రాతృ యుగ్మము 

నగరమ్మును గాంచి రాజ నందన భరతుం 
డు గడు విచార మనముతో 

జగపతి సారథిని, గని వచనము లనె నిటుల్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


లయపు టయోధ్యం గనుమా 

ప్రియసారధథి! నగరము నట విర హానందం 
బయి భృశముగ నిశ్శబ్దం 

బయి వికృ తాకార మంది పరంగెడు దానిన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


తే.గీ. 


తే.గీ. 


బదుమూడవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 114. 


భరతు( డయోధ్యా పురము+ జేరి తండ్రి యన్నయు లేని యా పురము కళావిహీనమై యెట్లున్నదో 
చూడమని సుమంత్రునితో దుఃఖమున వర్ణించి చెప్పుట. 


పయనించి సాంద్ర నిస్వన 

చయ రథమునః దద్విభుండు సత్వర మంతన్‌ 
సుయశస్వి భరతుండు పురం 

బయోధ్యః జేరెను దశరథుః డగపడని పురిన్‌ 


పిల్లులు గ్రుడ్లగూబలును బిట్టు చరించెడి దాని నింక నే 
యెల్లెడ నేను(గుల్‌ మగలు నెవ్విధి నిల్వని యట్టి దానినిం 
బెల్లగు చీకటిన్‌ మునిగి వేంగుచు మిక్కిలి యున్న దానినిన్‌ 
నల్లని రేయి వైనమున నల్లడ వెల్లులు లేని దానినిన్‌ 


తనదు కాంతుల వెల్లెడు తార రోహి 

ణీ సతియె రాహు విద్వేషి నిజ సతీమ 
తల్లి క్రూర గ్రహము పట్ట ధవునిః గుములు 
చుండ నట్టి తారను బోలుచున్న దాని 


గోరు వెచ్చని యల్లాడు నీరు పాజః 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


గాంక వేంగెడు నా విహగముల తోడ. 
గ్రుంగిన మొసలి చేపల గోడు తోడ 
గొండ నది భంగి మిక్కిలి క్రుంగు దాని 


మును పొగ లేక బంగరపుం బోడిమి కాంతుల వెల్లు చుండియున్‌ 
మును(గ6గ నేతి నాటు క్రతు ముఖ్యపు టగ్ని విధంపు దానినిం 
జినిగిన వర్మ సన్నిభము చీలిన టెక్కెములన్‌ హయేభ రా 

శి నిహత వీర సంఘ రణ శేష చమూ సదృశంపు దానినిన్‌ 


నురు(గుల రవమ్ములం గూడి కరము పైకి 
లేచి యుప్పొంగి జలనిధి వీచు లంత 

వీచి నట్టి మారుతమున వెన్క కరిగి 
సమయ నట్టి యలల భంగి. జనెడు దాని 


యాగ సాధనము లరుగ యాజకులు బు 
ధులు సురా పానము ముగియం దూర్ణ మేంగ 
వీడి జన్నము నెల్లరు వీత వేద 

ఘోషల క్రతు వేదినిం బోలు ఘోర పురిని 


ఆలమంద నడుమ నలమటించు వృషభ 
రాడ్విసర్జిత బహుళ యట సుంత 
యేని పచ్చ కసువు నానక తమి నున్న 
దాని పగిది నున్న దాని(బురిని 


నున్నకాంతు లూని మిన్నగ జ్వలియించు 
మంచి జాతి వైన యంచితంపు( 
బగడములు మొదలగు పరమ మణులు లేని 


ముత్యముల సరమును బోలు దాని 


వడి చలించి కాంతి, బాసి తన దగు న 
నమ్ము నుండి తత్‌క్షణమ్ము స్వీయ 

పుణ్య లయపుం గతన భూమిపైం బడు నట్టి 
తార వలె కనబడు దానిం బురిని 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


విరులతో నిండి ఘన మత్త భృంగ నాద 
విలసితమ్ము వసంతర్తువు లయ మైనం 
గారు చిచ్చు రగల మండి క్లాంత మైన 

వన లతా నిభముగ నున్న పట్టణమ్ము 


చేష్ట లుడిగిన వర్తక శ్రేణి తోడ 
మూసి యుంచిన యంగళ్ల బోలె నుండు 
దాప నంబుదములు శశి తారలను వె 


లుంగ నేరని నభము( బోలు నగరమును 


తటీ(గి నట్టి మదిర విజిగిన పాత్రల 

తోడం గూడి మిగుల తూలి నట్టి 

లొట్టిముచ్చు లున్న యట్టి యూడ్వక యున్న 
పానశాల బోలు పట్టణమ్ము 


పగిలి నట్టి నేల పగిలిన కుండ లె 

ల్లెడల చెదరి యుండ నెల్ల నీర 

మచ్చట నుపయుక్త మై కూలిన చలిపం 
దిరిని. బోలు చున్న పుర వరమ్ము 


బల్లిదు డెక్కుపెట్టి యరి బద్ధపు వింటిని బాణ మేయంగా' 
బెల్లున నారి యంత+ దెగి పృధ్వినిం గూలిన యల్లెం బోలెడిం 
దల్లడ మందు పట్టణము దద్ద పరాక్రము గుట్ట మాజిలో. 
గల్లరి శత్రుచే బుడమిం గ్రాలిన దానినిం బోలు వీటినిన్‌ 


ఎండిన నీటి తో ననిమిషేంద్ర గణమ్ములు కూర్మ రాసులున్‌ 
మెండుగ సంచరింప(గ నమేయ తటమ్ములు కాగ భగ్నముల్‌ 
పండిన పత్ర జాలముల వాడిన యుత్సల పద్మ షండముల్‌ 
దండ చెలంగం గన్పడెడు. దమ్ముల యింటి విధంపు వీటినిన్‌ 


అంగ లేపనమ్ము లాదరింపక నప్ర 
హృష్ట జనము లుండ కష్టమునం ద 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


పించుచు నగ లూన కించు కేనియు+ గజ్జ 
వోని నరుల తోడ నాను పురిని 


దట్ట మైన వాన తరుణ మందు గదిసి 
యభ్ర మండలమ్ము నభ్ర రాశి 

జిక్కి మిక్కుటముగం దక్కిన రవి కాంత 
బోలు చుండు నట్టి పురవరమ్ము 


చేరి భరతుండు స్యందన శ్రేష్ట మంద 

నిలిచి దశరథ పుత్రుండు నెగడ నెడందం 
గడు విచారమ్ము రథమును నడపుచున్న 
సారథిని గాంచి పల్కె వచనము లిట్లు 


వినంబడ వేల వాద్యములు పెల్లుగ గీతము లెందు నిప్పురిన్‌ 
మునుపటి భంగి మూర్చిలంగ మూరవు మద్యపు మత్త గంధముల్‌ 
కనంబడ వెట్టి ధూపములు కమ్మని మాలల వాసనాదులి 

ప్లు నగర మందు నే యగరు పూరిత వాయువు వీవ దెచ్చటన్‌ 


యాన వ రోగ్ర రావములు స్యందన నిస్వనముల్‌ హయధ్వనుల్‌ 
గానము మత్త కుంజర నికాయ రవమ్ములు రాముం డేగణగా 

నీ నగరమ్ము నందు నరు లిప్పుడు పూయరు చంద నాగరుల్‌ 
మేన ధరింప నొల్ల రిట మేలగు మాలల నూతనమ్ములన్‌ 


అరుగరు బాహ్య యాత్రలకు నందపు మాలల నూను పారులే 
పరఃగవు రామ శోకమున( బండుగ లెట్టివి పట్టణమ్మునన్‌ 
గురుతర కాంతి నీ పురము కోల్పడె యేంగంగ భ్రాత కానకుం 
గురియగ వాన మిక్కుటము కూలిన వెన్నెల రాత్రి చందమై 


ఎన్న డరుదెంచు నుత్సవ మన్న విధము 
నాదు భ్రాత యయోధ్య కానంద మెప్పు 

డు కలుగు( బుర వరమున కుష్ణకము నందు 
వచ్చు ఘన నీల మేఘమ్ము పగిది నరయ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


ఆ.వె. 


తరుణులు నుత్తమ వేషులు 

నరవరు లున్నత గమనులు నగ సమ ధీరుల్‌ 
వర రాజ వీథు లందు న 

లరిన వెలుగ దెట్టి గాంతులను బుర మరయన్‌ 


సింహ హీనపు గుహ చెలువంపు రాజ హీ 
న గృహ రాజ మందు నరవరేణ్యు 

డు భరతుం డిటులు కడు విచారమున ననే 
క విధముల వచించి కాలి నుంచె 


సురలు విడిచి నట్టి ప్రభా 
కరుండు లేని దినము వలం గాంతిరహితమున్‌ 
వర రా జాంతఃపురమును 


నరసి వివిక్తమును భరతు( డశ్రులు రాల్బెన్‌ 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


కం. 


బదునాలవ సరము. 
౧ ౧ 


అయోధ్యా కాండము 
సర్గము 119. 


అయోధ్యను జేరి భరతుండు మాతల నచట నిలిపి వసిష్థాది గురువులతో. దాను నందిగ్రామమున 
వసింతు నన వా రంగీకరింప శత్రుఘ్నునితో మంత్రి వర్గ సైన్య సమేత మే(గి యచట రామ 
పాదుకలను రాజలాంఛనములతో సింహాసనమున నుంచి పాలనా కార్యములను వానికి 
నివేదించుచు( బరిపాలించుట. 


మాతల నయోధ్యను నిలిపి 

యాతత సువ్రతుండు భరతుం డారసి గురులన్‌ 
నీతి సమేత వచనములు 

నా తటి వచియించె నిట్లు నందటి తోడన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఎల్ల రిప్టు నందిగ్రామ మెంచి యేంగ 
నాకు నానతిం డక రఘు నందనుండు 
లేని దుఃఖ మట వసించి నేను సైప 
నేర్తు నార్యు లార యణ(గు నార్తి కొంత 


ఏంగె నక్కట దివికి నరేంద్రు డార్తి 

నడవి నాశ్రయించెను ఘను డన్న యిప్పు 
డెదురు చూచెద నన్నకై యింక నేను 

రా జగును నిక్క మెంచగ రాము డవని 


పలికిన నట్టు లబ్బరతు వాక్యము లెల్లరు నాలకించి మం 

త్రులు గురు వా వసిష్టుండును దోరపు మన్నన కర్థముల్‌ దగం 
బలికిరి యంత నెల్లరును బన్నుగ నిట్లన నీక శక్యమౌ 

నిలుపంగం బ్రేమ నన్న పయి నిత్యము రాఘవ! బంధు వత్సలా! 


ఎవ్వరు గౌరవింపరు నరేశ్వర! ధర్మపు టిట్టి మాటలన్‌ 

దవ్వుల నున్న నన్న నెదం దల్చుచు నెన్నుచు నార్య మార్గమే 
యివ్విధి నీవు వర్తిలంగ నింపుగ నంచును వారు పల్కణా 
నవ్వుచుం బిల్సి సారథిని నా రథమున్‌ వడిం బోయి తెమ్మనెన్‌ 


హృష్ట వదనుండై భరతుండు ప్రీతి మాత 

ల కిడి వందనములు నెల్లరకు నరదము 
నెక్కి శత్రుఘ్ను తోడుత మిక్కిలి తమి 
మంత్రులు పురోహితులు రా(గ మరలి చాగె 


అరిగిరి తూర్పు దిక్కునకు నందటు నంత వసిష్టు తోడుతం 
బురవర మైన నంది యను పుణ్యపు గ్రామము వెల్లు చోటికిం 
దరలెను స్వీయ సైన్యము రథమ్ములు వాజులు నేన్లు లుండగా 
భరతుండు సాగం గోరకయె పట్టణ వాసులు సర్వు లవ్విధిన్‌ 


తలపయి నిడి పాదుకలను ధర్మరతుండు 
భాతృ వత్సలుం డా తేరు పైన నుండి 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తూర్ణముగ నరుగుచు భరతుండు చేరి 
పురము ననె నిట్లు దిగి తేరు గురువులం గని 


కుదువగ నిచ్చె రాజ్యము రఘుప్రవరుండు వనమ్ము నందు నా 
కుం దనరి పాదుకా యుతము కోర(గ( బౌరుల భద్ర యోగముల్‌ 
వదలక కాంచు( బాదుకలె భర్మ మయమ్ములు పల్కి యివ్విధిం 
దదుచిత పాదుకల్‌ తలను దాల్చి వచించె నిటుల్‌ జనాలితో 


నిలుచు ధర్మము సుస్థిర మిల గొలువంగ 
నన్న చెప్పుల నిచ్చట మిన్నగ నిడి 
రాజ్య మందు నీ రాజ ఛత్రమ్ము పట్టుం 
డింక రామ పాదుకలకు శంక వీడి 


ఉనిచె మహానురాగమున నుత్తము౦ డీ రఘు నందనుండు దీ 
నిని దిలకింప నా పయిన నెమ్మి వహించి ధరింతు భార మే 
ననఘుండు వచ్చు నంత వటి కార్యుని రాకకు వేచు చుండి యి 
త్తును గని నంత రాజ్యమును దూర్ణము భద్రముగా సపాదుకల్‌ 


రామ నిక్షిప్త భారము రామ చరణ 
పద్మముల పయి నుంతును వనము నుండి 
తిరిగి రాగ నింపుగం గూడి గురువు సేవ 
లందు దరియింతునిత్యము డెంద మలర 


విగత కల్మషుండ నగుదును నా వద్ద 
నుంచి నట్టి యీ మహాంచితములు 
బాదుకల నొసంగి నీ దుర్భరంపు రా 
జ్యమ్ము తోడ నింక నెమ్మి నుందు 


అడరుచు నభిషిక్తుః డైనం గాకుత్నుఃడు 
రాజ్య మందు నెల్ల బ్రజలు సంత 

సింత్రు ప్రీతి యశము సేరు నాలుగు రెట్లు 
నన్ను రాజ్యపాలనమ్ము కన్న 


10. 


11. 


12. 


13. 


14. 


మ. స్థిర చిత్తుండు సుదీను, డవ్విధము నందిగ్రామ మందుండిరా 
జ్య రమా పాలన మార్తి సెందుచు నమాత్యాచార సంఘంబుతో 
గురు భక్తిం దనరించె వల్కల జటా గుచ్చప్రకాశమ్ముతో 
వర భట్టారక సన్నిభమ్ముగను దుర్వారోగ్ర సైన్యమ్ముతో 15. 


తే.గీ. పట్టముం గట్టె భరతుండు పావుకోళ్ల 
కపుడు భ్రాతృ వత్సలుడు జక్క(గ గ్రహించి 
యన్న చెప్పిన మాటను గ్రన్ననం దన 


ప్రతిన నిలుపంగ గాంక్షించి భ్రాత రాక 16. 


ఆ.వె. ఆతపత్ర మింక నా చామరము నూని 
స్వయముగ భరతుండు శాసనముల 
నెల్ల బాదుకలకు నెలమి నివేదించు 
చు సతతమ్ము నుండె. జోద్యముగను 17. 


కం. అభిషేకించి వినయ మూ 
ని భరతుం డా పాదుకలను నెమ్మి. ద దాజ్ఞా 
ఘ భరిత చిత్తత రవి స 
న్నిభ తేజుండు పాలనమ్ము నెగడంగం జేసెన్‌ 18. 


ఆ.వె. చిన్నకార్య మైనం జేరంగ గొప్పవౌ 
కానుకలును బాదుకలకు మున్ను 
తగ నివేదనమ్ము తాను జేసి పిదప 
తగిన రీతి. జేయు దథ్యముగను 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


బదునేనవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 116. 


తపోవనములో నున్న రాముండు భయ సంభ్రమములతో నున్న మునులను వీక్షించి కారణ 
మడుగ నొక వృద్ధ ముని తమను ఖరుం డను రాక్షసుని యనుచరులు బాధించు చుండగ దాళ 
లేక పోవుచున్నా మని పోవ ననుమతి యడుగ వారికి ననుమతి నొసంగి తాను తన పర్ణశాల 
యందు. కొంద జూర్ష చరితు లగు మునులు తనతో నుండ నిలుచుట. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


అరుగ భరతుం డా విధముగ 

ను రాముండు తపోవనిని ఘనుండు వీక్షించెం 
గర ముత్కంఠ బెగడువడు 

వర ముని సంఘమును బద్మ పత్రాక్షుం డటన్‌ 


ఎవరు మున్ను దలంచి యింపుగ రా మాశ్ర 
యమ్ము నుండ నెంచి రద్రి చిత్ర 

కూట మందు నెలమి ఘోరమ్ముగా నుత్సు 
కు లయి రిపుడు వీడం గలంత వారు 


మును లట కన్ను లింకం గను బొమ్మల శంక వహించి రామునిం 
గని తమ లోన దాము పలుకం గని రాముడు సందియమ్ముతో 
మునిపతిం గాంచి మోడ్చి కరముల్‌ దగ బల్కె నయంపు వాక్యములో 
ఘన మగు వారి సంభ్రమము గాంచి మనమ్మునః జింత మూరంగా 


కంటిరే మహాత్మ! యుంట నావృత్తము 
నందు మార్పు కొంచె మైన వికృత 

మేని మునులు గాంచి దేని. గలవరమ్ము 
నందు చుంటి రిట్టు లంద టిచట 


బుషులు గాంచిరే యించుక యేని నాయ 
నుజుండు లక్ష్మణు నందు ననుచిత మతని 
కిం దగని యట్టి దెట్టిది యిందు నైన 
నప్రమత్తమున( బలుకుం డార్య! దయను 


నాదు సేవ లగ్నం బయిన నెద తోడ 
జానకీ సతి మీకు నర్చనల నొసంగు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


సమయ మందు నెప్పు డయిన. జామలకుం ద 
గని దయిన భంగి నడవదు గద మునీంద్ర! 


వృద్ధుండు రెంటినిం దపపు( బేర్మి వయస్సున( గంపితుండునై 
యద్ధరణీ సురుం డనె మహాత్ముని రాముని తోడ నింపుగా 
నిద్ధర నున్న భూతముల నెల్ల దయం గను వాని ధర్మ సం 
బద్దుని తోడ నివ్విధము పన్నుగ వాక్య విదుండు పల్కులన్‌ 


సీత కల్యాణి కల్యాణ చేష్టలం ద 

భిరుచి మిన్నయయిన నారి వికృత మెట్టు 
లుండు మునుల నిమిత్తము నువిద యందు 
నింత యని రఘూత్తమ యెంచ( దండ్రి! 


రక్కసుల వలని భయము రామ! నీదు 
కతన. దాపసులు దలచి కథలను దమ 
లోనం దా మెల్ల రడరి పలుకుచు నున్న 
వార లచ్చట యాత్రమ్ము వడసి యెదల 


దీనుల దాప సోత్తముల దిట్టతనమ్మునం గ్రూరు(డై జన 
స్థాన నివాసులన్‌ ద్విజుల సర్వుల రావణ సోదరుండు నౌ 


దానవ దుష్టుండా ఖరుండు ధ్వంసము సేయుచు నుండె నిత్యమున్‌ 
మానవ భోజనుం డఘుండు మానండు హింస నిడంగ నీకునున్‌ 


ఈవు రామ! వచ్చి యీ యాశ్రమము నందు 
నున్న నాంటి నుండి యుత్సహించి 

రక్కసు లమితముగ నిక్కట్టు లొసంగు చుం 
డిరి తపస్వులకు బెడిదముగ నిట 


క్రూరు లతి భీష ణాకృతిం గూర్ప భయము 
వివిధ రూపముల విరూప వికృత దర్శ 
నముల గనిపింతురు దనుజ నాథు లిచట 
ఘోరముగను రఘువరేణ్య! కుటిల రీతి 


10. 


11. 


12. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చెడ్డవి మలినములః. జేర్తు రాశ్రమముల 
దనుజు లల్ల దనరి తాపసులను 

గొంద అంత వచ్చి మఘోరముగాం జంపు 
దురు నిలబడి యెదుట దూర్గముగను 


అచ్చ టచ్చట దాంగుచు నగపడకయెి 
యాశ్రమము లందు దానవు లశ్రమమున( 
దాపసేంద్రుల సమయించి దారుణముగ 
నల్ప చేతస్సు లానంద మందు చుంద్రు 


జన్నపు గరి(టెల నితర గిన్నెల వడి 
విసరి వైతురు వేలిమి వెలయు చుండ 
నిప్పుపైః గుమ్మరింతురు నీరు కినిసి 
కుండలను గాంచి నంతనె చెండు చుంద్రు 


విడువక యా దురాత్ము లిటం బెట్టగ బాధలు మిక్కుటమ్ముగం 
గడు భయ మంది తాపసులు గ్రక్కున శాలల వీడం గోరి వీ 
రెడందల నన్య దేశమున కే(గ(గ వేగిర పెట్టు చుండి రి 

య్యెడ నను దల్లడిల్లుచు నహీన పరాక్రమ రాజసత్తమా! 


మిన్నగ మము వీరు మున్నొడళుల బాధ 
పెట్టు చుండి రకట బెట్టిదముగ 

దుష్ట రాక్షసు లిటం దూరము త్యజియింతు 
మాశ్రమమును భద్ర మరసి రామ! 


విరివిగ ఫల మూలమ్ములు 

దొరకెడు రమ్యాటవి యవిదూరము నందుం 
బర(గును బురాత నాశ్రమ 

వర మొక్కటి యుందు మందు భయ రహితముగన్‌ 


ఖరు( డనుచిత రీతి గాకుత్స! నీయందు 
యథ 

వర్తిలం గలవాండు పరమ పురుష! 

యిష్ట పడుదు వేని యెలమి మా తోడుత 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


నేగు మిచట నిలువ నేల నీకు 


కం. అతి సామర్థ్యము కలిగిన 
సతి తోడ వసింప రామ! సందేహ మగున్‌ 
సతతము దుఃఖమ్ములకుం 


గతం బగును వాస మిచట( గాకుత్స వరా! 20. 
థె 


తే.గీ. వెడల నుత్సాహవంతుని నుడువు లట్లు 
పల్కి నట్టి వాని, దపో విభాసితుం గని 
యుత్తరం బీయ మాటల నుర్విప తన 
యుండు రాము డాప(గ నేర కుండె నపుడు 21. 


ఆ.వె. నతు లొసంగియు ననుమతి గొని యూరార్చి 
రాఘ వోత్తముని బరమ ముని విడి 
యాశ్రమమును గూడి యాత్మ జనుల నెల్ల 
వెడలె నా కులపతి వేగముగను 22. 


తే.గీ. చని వెనుక కొంత దూరము మునుల జాగ 
నంపి కులపతి కిడి నతు లంత వారి 
భావము గ్రహించి బాగుగ బర్జశాల 
కరిగి వసియింపంగా నెంచి యవ్విభుండు 23. 


కం. ముని హీనమైన యాశ్రమ 
మును వీడ డొక క్షణమయిన పుడమిపు డెపుడున్‌ 
ఘను లార్ష చరితులు విడువ 
రు నరేంద్రుని గొందజు మునులు ధృత గుణాఢ్యుల్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పదునాఅవ సర్గము. 


అయోధ్యా కాండము 


సర్గము 117. 


మును లట్లే/గిన పిదప రాముండు పెక్కు కారణముల నూహించి యచట వాసము చేయుట కిష్ట 
పడక బయలుదేరి యత్రి మహర్షి యాశ్రమమును జేరుట, యత్రి మహర్షి వారి కాతిథ్య మొసంగి తన 
భార్య యనసూయను బరిచయము చేసి సీత నామె వద్దకు పంప మన రాముండు పంపగా 
ననసూయా దేవి సీతకు పతివ్రతా ధర్మముల నుపదేశించుట. 


కం. మును లరిగినం జింతించుచు 
మన మందున్‌ రాఘవుండు మనుజ వరేణ్యుం 
డునగ తటమ్మున నిలువం 
గ నిష్ట పడకుండె( బెక్కు కారణములదేన్‌ 


చం. భరతుని నేను గాంచితిని భ్రాతను మాతల తోడ నిచ్చటం 
బుర జన సంఘ సంయుతము మూరుచు నున్నవి జప్తు లల్ల భూ 
వరు బల ముండ నిచ్చటను బాడయి యుండెం బ్రదేశ మెల్లనున్‌ 
విరివిగం గుంజ రాశ్వముల పెండల గూడి తలంచి యివ్విధిన్‌ 


తే.గీ. పలికి రాముండు కావున బయన మయ్యె 
ద మితరపు దేశమున కని దార సీత 
నింక బ్రాత లక్ష్మణు( గూడి యింపుగం జనం 
జాగె రయమున వదలి యాశ్రమము నంత 


ఆ.వె. అత్రి యాశ్రమమ్ము నంత గదిసి మహా 
యశుండు రాము డరసి యంజలించి 
మునికి మ్రొక్క నత్రి మునిపుంగవుండు పుత్రు 
భంగి నారసె భగవంతుం డతని 


చం. స్వయముగ సత్కరించెను సుసత్కృతు రాఘవ వంశ వర్దనున్‌ 
దయితునిం గాంచి లక్ష్మణుని ధార్మికు జానకి బుణ్యశిలనుం 
బ్రియ వచనమ్ములం దగిన రీతిని బల్కుచు గౌరవించె నం 
త యమి గణాధ్యుం డిద్దటినిం దద్దయు వేడుక సంతరింప(గన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ ముని సర్వ భూత హితుం డయ్యనసూయను బిల్చి దారనున్‌ 
వామను వృద్ద సత్కుతను బల్కెను ధర్మ విదుండు శ్రద్దతో 

6 —© థె 
నీమము లాచరించు సతినిం గని పుణ్య తపస్వినిం దగన్‌ 
భూమిజ( జూపి యీమె గొని పోవుమ లోనికి నంచు. బ్రితినిన్‌ 


తాపసిని ధర్మచారిణి 
నా పడతిని స్వీయ దారనానర వరుండా 
భూప తనయ రామునకుం 


దాపసు డెటింగించె నిట్లు తద్దయు౦ బ్రీతిన్‌ 


కలుగ బుడమి ననావృష్టి కానకుండ( 
దెజపి పది వత్సరమ్ములు కబివు నణబచె 
మూల ఫలములు సృష్టించి పుణ్య గంగ 
నునిచె ధర ననసూయ తగిన విధముగ 


నియమముల నెల్ల బాటించి నెలత యుగ్ర 
తపము న్‌ొనరించెం బదివేల దారు ణాబ్బ 
ము లనిమిషులకై నాటంకములను బాపె 
బది నిశల నొక్క రాత్రిగం బరంగం జేసి 


అట్టి యనసూయ వ్రతముల నవభృధమ్ము 
నాచరించిన యట్టి మహాత్మురాలు 
నీకు మాతృ సమానము నీరజాక్ష! 
రఘు కులాన్వయ పూర్ణచంద్ర! నర వృషభ! 


జానకి నేగ నిమ్మిపుడు చక్కంగ నీ యనసూయ వద్దకుం 
దా నగు నర్హురాలు వసుధం గల ప్రాణుల మ్రొక్కు అందంగ 
బౌ 
న్మానును కోప మింపుగను నా ననసూయగ ఖ్యాతి జెందె లో 
కానం గడింది వృద్దయు సుఖమ్ముగ పంపుమ రాఘవోత్తమా! 


ఇట్లనిన యమ్మ నీంద్రున 
కట్టి యని వచించి రాము డతి ధర్మజ్ఞుం 


డిట్లనియె సీత నారసి 


10. 


11. 


12. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బోట్లకు( దగు వాక్యములను బురుషోత్తముండే 


వింటివి కద రాజాత్మజ! 

వెంట నరుగుమ ముని యన్న విధి రయముగ వా 
ల్లంటి! యనేక శ్రేయము 

లంటు నిను దపస్విని కడ కరిగిన యంతన్‌ 


తన హితముంగోరునారా 

ముని మాటల నాలకించి భూమిజ యంతం 
గని ముని పత్నిని ధర్మ 

జ్జను జేసె బ్రదక్షిణమ్ము చక్క(గ భక్తిన్‌ 


కని యనసూయ నా గృశను గంపిత నారి నరంటి భంగి( దె 
ల్లని వగు వృద్ధ కేశములు రంజిలు వృద్దను వే వళుల్‌ చెలం 
గిన సుమహా పతివ్రతను గీర్తిత పుణ్య సతీ మతల్లినిం 

దన యభిధానముం బలికి తజ్జన కాత్మజ మ్రొక్కె మెల్లగా 


మ్రొక్కి తాపసి కనసూయ కక్కళంక 

హీన కంజలి ఘటియించి హృష్ట చిత్త 

త నడిగె ననామయమ్మును ధరణిజ ముని 
పత్ని నింపుగ రఘురామ పత్ని యపుడు 


అంత సీతమహాభాగ నరసి ధర్మ 

చారిణిని నూబిడించుచు సమ్మదమున 
సీత! భాగ్యవశమ్మున బ్రీతి దర్మ 

మాచ రించి తని మటీయు నా ముని సతి 


విత్త గర్వములను విడిచి బంధు జనుల 
వీడి యనుసరించి విపిన బద్దు 

రాముని నిజ భర్త బ్రమదమున నరుదెం 
చితివి భాగ్యమునను సీత! నీవు 


పురమున నున్న వసించిన 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నరణ్యమునం బాపి యయిన నంచితు. డైనం 
గర మే స్తీలు తమ పతుల 
నరయః గలరు ప్రీతి వారి కగు శుభ గతులే 


ధన హీను డైన దుష్టుండ 
యిన గాముకుం డైన భర్త యే దైవం భై 
తనరు సతతమ్ము స్త్రీలకు 
ఘన పూజ్య చరితల కెల్ల గమలదళాక్షీ! 


కన నేను దగం బరీక్షిం 

చిన వైదేహి! పతి కన్న శ్రేస్టుం డగు బం 
ధుని యోగ్య మవ్యయం బై 

న నిజ తపః ఫలము భంగి నలిన దళాకీ! 


నింద్యపుం గామ చిత్తలు నిజపతులకు 
నాథ లౌ దెడ్డ వారైన నారు లెల్ల 

మంచి చెడుల నెన్నండును నెంచ లేరు 
యశము ధర్మము బడయ లే రట్టి వారు 


సుగుణ యుక్తలు మంచి చెడుగుల నేరు 
వారు నీవంటి వారలు పన్నుగ నెటు 

ల ననరింత్రు నయపుం బనుల నటులనె చ 
రింత్రు స్వర్గమున కరిగి యెలమి సీత! 


భర్తకు ననుకూలవతివై పతివ్రత 

ల నియమమ్ము లెల్ల లలన యనుస 
రించి యగుమ పతికి మంచి సతివి యశో 
ధర్మములను బొంద దగుదు వనెను 


20. 


21. 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పదునేడవ సర్గము. 


తే.గీ. 


ఆ.వె. 


అయోధ్యా కాండము 
సర్గము 118. 


అనసూయా సతి యుపదేశము నంగీకరించుచు సీత యొసంగిన ప్రత్యుత్తరమునకు సంతోషించి 
దివ్యమైన కానుక లొసంగి రాముని వివాహ మాడిన విధ మెల్ల విన గోరిన వివరముగా నా కథను 
జానకీ దేవి వివరించుట. 


అనసూయ సీత సతి యా 

యనసూయా దేవి పల్క నవ్విధ మంతన్‌ 
విని పూజించి పలుక దొడం 

గను మందమ్ముగ నుచితపు గిర లిబ్బంగిన్‌ 


పూజ్యురాలివి యిట్టి సముచిత వచన 

ము లన నీ వబ్బురం బేల కలుగు దేవి! 
యెటు(గుదును నేను నబలల కెల్ల, బూజ్యుం 
డగును నిజ భర్త సంతత మంచు భృశము 


నా పతి హీన వృత్తుః డయినన్‌ ధర మిక్కిలి సంతతమ్మునుం 
బ్రాపున నాదు సేవలకు బాత్రుం డనంగను వీత శంకతో 

నీ పురుషోత్తముండు విజితేంద్రియు. డిద్ధ గుణుండు సద్దయా 
భూప సుతుండు ధర్మరతి పూజ్య తముం డన జెప్ప నేలనో 


సుస్టి రానురాగ శోభితుండు ప్రియుండు 

తల్లి వోలె నింక దండ్రి వోలె 

రఘుకు లాన్వయుండు రాముండు నిశ్శంక 
నాకు గౌరవింతు వీ(క నేను 


ప్రసరించున్‌ నిజభక్తి రాట్సతులం దుల్య అంచు గౌసల్య క్రీ 
యసమానుండు మహాబలుండు రఘు వంశానంద సంవర్దనుం 
డు సతీ రత్నము నొక్కతిం దమిని రాట్పూజ్యుండు వీక్షించినన్‌ 
వెస నా పంక్తిరథుండు తల్లివలెం దా వీక్షించు నిర్గర్వియై 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


విజనము భయద మడవికి నరిగెడు వేళ 
యత్త నా కొసంగిన యట్టి సదుప 

దేశ మింకను మది స్థిరముగ నిల్చి యు 
న్నయది నాకు దేవి లయము గాక 


పెండ్లి నాండు తల్లి ప్రేమ తోడుత నగ్ని 
సన్నిధిం బలికిన వచనము లింక 
నాదు డెంద మందు నష్టము కాక సు 
స్థిరముగ నిలిచినవి దేవి! నిజము 


అవి యిపుడు తిరి క్రొత్తవియ్రై చెలంగు 
చున్న విట నీదు మాటల మిన్నగాను 
భర్త సేవకు మించిన పడతి కెంచ( 


దపము లేదన్య మెట్టిది ధాత్రి లోన 


పతిని సేవించి సావిత్రి పన్నుగ ధర 
గౌరవింపం బడెం దగ స్వర్గమ్ము నందు 

౧ 
నవ్విధము నూని సేవించి యాత్మనాథు 
దేవి! వడయు దీవు దివినిం దెల్లముగను 


నారు లందు మిన్న నాక దేవత రోహి 
ణీ సతీ మతల్లి నిజ పతి శశి 

వీడి నిమిష మైన వీక్షింపం బడునె నె 
న్నండు నైన నింగి నరుల చేత 


ఈవిధి వరాంగనలు పతి 
సేవించి పతివ్రత లతి శీలవతు లటం 
బావన నిజ కృత కృత్యము 


లే వెలయ వెలుంగుదురు దివినే సన్నుతులన్‌ 


విని యా సీత పలుకులను 


ముని పత్ని ముదమ్ము నంది మూర్కొని శిరమున్‌ 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


జన కాత్మజం గాంచి ముద 
మ్ము నీయ వచియించె నిట్లు మునుకుల నంతన్‌ 


నియమము లాచరింపంగ ననేకము లింపుగ బొంది నట్టి వె 
న్నియొ కల విష్ణు నా కడను నిక్కపు దివ్య తపోబలమ్ముతో 
బ్రియముగ నిత్తు నీకు నిట బ్రీతి వహింపగ నీ వెడంద నే 


నయితిని నీదు పల్కుల ముదాత్మను గోరుమ యెద్ది యేనియున్‌ 


విని తపశ్శాలిని గిరలు విశయమ్ము 
నంది యంతరంగమ్మున నంత సీత 
యిచ్చితివి కాదె దేవి! యిట్టింపుగ ననె 
నవ్వు ముఖ మూని మెల్లగ నలిన నేత్ర 


పలుక6గ సీత యవ్విధము వాక్యము లింపుగ నాలకించి యా 
లలితపు ధర్మ వేత్త నికరమ్ముగ హర్షము నూని డెంద మం 

దు లలన గాంచి సంతసము తోరము వొందితి నీదు పల్కులన్‌ 
ఫల యుత మే నొనర్తు నిట వానిని నంచు వచించి యిట్లనెన్‌ 


ఏణ నిభాక్షి! గైకొనుమ యింపగు మాలను వస్త్ర భూషణ 
శ్రేణులు గాత్ర తైలములు లేపన ముఖ్యము లీ మహార్హముల్‌ 
త్రాణము లంగ సంతతికి దద్దయు వీ లగు వాడ వెప్టు క 
ల్యాణి! యొసంగ నే నిచట నంద మొసంగును నీదు మేనికిన్‌ 


అలంద వైదేహి! దివ్యపు టంగరాగ 
మీవు నీ భర్త కతి శోభ నిత్తు వెప్పు 
డవ్యయుం డగు విష్ణున కాది లక్ష్మి 
సంతత మొసంగు భంగినిం జారునేత్ర! 


అంత మైథిలి వస్త్రము నంగరాగ 

ముల ప్రజమ్ముల భూషణములను దత్త 
ములను శ్రేష్టముల గ్రహించెం బుణ్యశిల 
ప్రీతి మునిపత్ని యానతి పేర్మి నూని 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కొని ప్రీతి సీత దానము 

లనా యశస్విని ఘటించి రమ్యాంజలినిన్‌ 
వినయమునం గూరొ ఎనో దప 

స్విని యనసూయా వరసతి చెంత ముదమునన్‌ 


ఆసీన యైన జానకి 
నా సతి సుధృఢవ్రత తగ నారసి దొడంగెన్‌ 
బాసలు వలుకంగ వినుట 


కోసము ప్రియ కథల నెల్ల గూర్మి సెలంగన్‌ 


అవనిజ నీ స్వయంవరము నందు యశస్వి రఘూత్తమున్‌ శ్రుతం 
బవు నిటం గాంచి నట్టుల మహాత్ముని వేడుక యయ్యె నాకిటన్‌ 
వివరముగా నెజుంగ నది విస్తృత రీతిని మైథిలీసతీ! 

చెవులకు నింపు గూర్పగను జెప్పుమ నీ యనుభూతు లన్ని టిన్‌ 


అడుగంగ ధర్మ చారిణి 

కడు నాసక్తి నిటులం బలుకం దొడ(గె నంతం 
బుడమి తనయ వచియింతు వి 

ను డంచు నా గాథ నెల్ల నోరార నిటుల్‌ 


మిధిలకు నధినేత మేటి వీరుండు జన 
కాఖ్య డభిరతుండు క్షాత్ర ధర్మ 

మందు ధర్మ విదుండు న్యాయముగం బరిపా 
లించు( బుడమి నెల్ల నెలమి తోడ 


లాంగలమ్ము కర తలమ్ము నందుంచి పు 
డమిని దున్ను చుండ దమిని నృపతి 
ధరను జీల్చి నేను దనయగ రాజున 
కుద్భవించితి వెజ గొంద జనులు 


పుడమిం గాంచి యబ్బుర మందె భూధవుండు 
నన్ను నవ్విది. దా విత్తనమ్ములు వెద 
చల్లుచుండ(గ నంగంబు లల్ల ధూలి 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తోడ నిండంగం గన్పట్టం దోరముగను 


పిల్లలు లేని వైనమున విట్సతి యంకము నందు. జేర్చి తా 
మెల్లగ నీమె నా తనయ మేదిని గాంచితి నంచు పల్కుచుం 
జల్లని ప్రేమ నా పయిని జక్కంగ జూపె నభమ్ము పల్కొ ని 
ట్లెల్లరు గాంచ నీకు సుత యిమ్మను జేతర ధర్మ రీతినిన్‌ 


నరపతి యంతరిక్ష వచనమ్ముల నింపుగ నాలకించి సం 
బరమున నన్ను గైకొనియె మాతకు నిచ్చెను బ్రీతి బెంపగా 
వర మహిషీ మతల్లికి నపార రతిన్‌ నను బెంపం దల్లియై 


కరము ముదమ్ము నంది నృప కాంతయు నవ్విధి వృద్ధి సెందితిన్‌ 


పెండ్లి యీడు రాగ పృథ్వీశ్వరుండు గాంచి 
నన్ను జింత మునింగె నన్ను గన్న 

తండ్రి విత్త లయ మధనునకు నేర్పడి 
నట్టి విధము భృశము పట్టి కొటికు 


శక్ర నిభుని నైన సదృశులు నల్పులు 
కూడ జులుకందనము తోడ( జూతు 
రవనిః గన్య తండ్రి నందటు నిత్యము 
వొందు నత డవమతి నెందు నైన 


అట్టి ధరణమ్ము నందుట కెంతొ దూ 

రమ్ము లే దనుచు నర వరు డెటి(గి 
యొడంద భృశముగం దపియించె దుఃఖాబ్ధి పా 
రమ్ము నప్లవుని సరణి గనండు 


సము ననుకూలు. డైన పతి క్మాజను నాకు లభింప జేయ నెం 
చి మనుజ నాధు( డాత్మ( దగ చింతన. జేసి యజుంగ కుండె న 
ట్టి మగని సంతతమ్మును బటిష్టముగా నెదం దల్బ్చె నంతటన్‌ 

సమదమునే స్వయంవరము సల్పుదు. బుత్రిక కంచు ధీరతన్‌ 


మున్ను మహాధ్వరమ్మునను భూపతి కా వరుణుం దొసంగెంనా 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. 


చం. 


సన్నుండునై ధనుర్మణి నిషంగము లక్షయ సాయకమ్ములున్‌ 
మన్నన తోడ భారమున మర్త్యుల కెత్త నశక్యమే ధను 
స్పెన్న(గ స్వప్నమం దయిన నిద్ధర నేరికి వంగం దీయ(గన్‌ 


వింటిని నంది భూవరుండు పేరిమి పిల్చి నరేంద్ర కోటినిన్‌ 
మింటిని నంట సంతసము మేలుగ నిట్లనె సత్యవాదియే 
కంటిరె వింటి నిచ్చటను గ్రన్నన నెవ్వడు దీని నెత్తి యా 
వింటికి నారి గూర్చు నిట వీరత వానికి నిత్తు( బుత్రికన్‌ 


బరువు నందు కొండకు సరి నరసి చాప 
రాజమును బన్నుగ నచట రాజ సుతులు 
ధనువు నెత్తగ లేక యత్నమ్ము సేసి 
వెనుదిరిగిరి నమస్కరించి నర వరులు 


చిర కాలమ్మున కేంగుదెంచెను రఘుశ్రేషస్టుండు తేజస్సుతో 

వర వీరుం డిట కధ్వరమ్ము. గన విశ్వామిత్ర మౌనీంద్రుతోం 
బర మాసక్తిని సత్యవిక్రముండు సంభావ్యుండు సౌమిత్రితోం 

గర మిష్టుం డగు భ్రాత తోడ ఘనుండా కాకుత్ముః డింపారంగన్‌ 


జనకుని పూజ లంది ముని సంఘ వరేణ్యుండు కౌశికుండు ప 
ల్కె నపుడు రామ లక్ష్మణుల గీర్తిత వీరులం జూపి యివ్విధిం 
దనయులు వీర లద్ధశరథ క్షితి భర్తకుం జూడ నెంత్రు విం 

టిని నృవరేణ్య! రామునకు డెందము సంతస మందం జూపుమా 


విని ముని భాషణమ్ములను వింటిని దెమ్మన రాజు వచ్చినన్‌ 


ధనువును వంచి యొక్క త్రుటిం ద్రాటినిం గూర్ప(గ రాఘవుం డటన్‌ 


ఘన బల వీర పుంగవుండు కార్ముక మప్పుడు విర్గె మధ్యకుం 
దన రయ పూరణమ్మునకుం ధ్వానము రేగెను బిడ్లు భంగినిన్‌ 


అంతట సత్య సంధ జనకాధిపు( డింపుగ నిత్తు( గూంతునిన్‌ 
స్వాంతము నందు నిశ్చితుండ సత్వర మంచు గ్రహింప నీరు ధీ 
మంతుడు సమ్మతింప నన మానుగ నేరక తండ్రి యిష్టమే 
యింతిని నన్నసంగె నృపు నింపుగ వృద్ధుని బిల్చి పట్టికిన్‌ 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


తే.గీ. జనకుండు స్వయమ్ముగ నొసంె సాధ్వి యైన 
నాదు చెల్లెలి నూర్మిళ నలిన నేత్ర 
సురుచిర ప్రియదర్శను దరుణి భార్య 
గాను లక్ష్మణునకు భూమి కాంతు( డెలమి 39. 


కం. రామున కిట్లు స్వయంవర 
నామమున నొసంగం బడితి నాడు మొదలుగా 
నీమమున రక్తి నుంటిని 
యీ మనుజర్షభుని పైన నివ్వీరునిపై 40. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 


పదునెనిమిదవ సర్గము. 


అయోధ్యా కాండము 
సర్గము 119. 


అనసూయా దేవి సీత పల్కులకు నానందించి రాత్రి కాగ రాముని వద్దకు దా నిచ్చిన 
యాభరణాదులం దొడు(గం జేసి పంపుట, రామునకు మునిపత్ని యొసశినవి సీత చూపించుట, 
ప్రభాత మయిన మునుల ననుమతి గొని సీతారామలక్ష్మణులు వారు చెప్పిన దారిని 
దండకారణ్యము వైపున కేగుట. 


కం. అనసూయా సతి గొప్ప ద 
యిన యా కథ నాలకించి యింపుగ ధర్మా 
ర నిపుణ, మైథిలి పలుకం 
గను, మూర్కొని శిరము సీతం గౌంగిలి నుంచెన్‌ 1. 


చం. మధురము గాను స్పష్టముగ మానిని! చెప్పితి స్వీయ గాథని 
ట్లు ధరణిజా! ముదమ్ము నిడ లోల విలోచన! చెప్పినట్టి యీ 
విధ మరయంగ సంతసము బెల్లుగం గల్లెను డెంద మందు నీ 2. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


యధర యుగమ్ము నుండి యిటు లక్షర పంక్తులు రాల నిచ్చటన్‌ 


రవి గనె బశ్చి మాచలము రాత్రి శుభమ్ముగ నేగుదెంచు నా 
దివమున భోజ నార్థ్ధ మయి తిర్గి విహంగ నికాయ మిప్ణు సం 
ధ్య విల విశ్రమింపగను దద్ద రయమ్మున నిద్ర కేగగన్‌ 
వివిధము లైన శబ్దములు విన్పడు చున్నవి మిక్కుటమ్ముగన్‌ 


మరలు చుండి రెల్ల మౌని పుంగవు లార్ద 
గాత్రు లుదక కలశ కరులు కరము 
తడిసి నట్టి బట్ట లడరంగం దను లందు 
నందటు కలసి ముద మంది హృదుల 


బుషుల యగ్నిహోత్రము లందు నెలమి హోమ 
మొనరుప యథావిధి. బరమ ముని నికాయ 
మెగసిన కపోత వర్ణంపు టిద్ధ ధూమ 
మగపడుచు నుండె వీవ(గ ననిల మచట 


కొలది దళమ్ములతోం దరు 
లలము కొనంగ నెల్లెడల దిశాంతరములలో 
వెలుగులు మటుమాయంబ జ 


నుల కిత్తజీ ఘోరముగ( దనుతర విలగ్నా! 


తిరుగుచు నున్నవి యెల్లెడ 

ల రాత్రి చరియించు జంతు రాజము లెల్లన్‌ 
దరి జేరి తిన్నెలకు నిట 

బరుండెను దపోవన మృగ పర్వము లెల్లన్‌ 


నభము దనరె నిశను నక్షత్ర భూషల 
విలసితం బయి విరివిగను వెన్నె 

ల తన చుట్టు విరియ రాత్రిమణి నభో త 
లమ్మున నుదయించె రామ దయిత! 


చనుమ జానకి రా మానుచరివియై మ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


సలుమ యనుమతించితి నేగి సంతతమ్ము 
మధురమైనట్టి కథ విని మనము నందు 
సంతసించితి మిక్కిలి చారునేత్ర! 


రమణి సీత! తగ నలంకరించు కొనుము 
నా యెదుట నొసంగిన నగల నెల్ల 
దివ్యములను బ్రీతిం దిట్టముగ నొసంగు 
వత్స! నాకు నీకు భద్ర మగును 


సుర సుత సన్నిభ జానకి 
వరాభరణముల ధరించి వరముని సతికిన్‌ 
శిరమును వంచి ప్రణతు లిడి 

వరాస్య చనె రామునిః గనం బరమప్రీతిన్‌ 


అంత భూషిత వైదేహి నరసె వాక్య 
విద వరుండు రాఘవేంద్రుండు ముదము వడసె 
నా తపస్విని యిచ్చిన యటి దాన 
ల 
ములను గాంచి యినకులాబ్ది పూర్ణ విధుండు 


వసనము లాభరణమ్ములు 

నసమాన స్రజము లీయ ననసూయా డే 

వి సతీమతల్లి సంప్రీ 

తి సర్వమును బతికి సీత దెలిపె ముదమునన్‌ 


మనుజ మాత్రుల కిలః గన దుర్లభమగు నా 
గౌరవమ్ము నందం గాంత సీత 

హర్ష మంది రట మహారథి రాముండు 

నింక లక్ష్మణుండు నెంత యని 


కడపెను బుణ్యపు టా నిశ 


నుడుపతి నిభ వదనుండు మను జోత్తమ రఘు వీ 


రుడు సిద్దు లింక6 దాపసు 


లిడంగ ఘన పూజ లంది యెలమిని నచటన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


రాతిరి గతింప రాఘవు 
లే తెలవాజంగ స్నానమేపారంగ వా 
రా తాపసుల హుతాగ్నులం 


బ్రీతి ననుజ్ఞ నిడ మనిరి వెడలుట కంతన్‌ 


పలికిరి యా ధర్మాచా 


రులు తాపస వరులు వనచరులు దనుజుల ఘో 


రుల సంచారం బా వని 


గల దంచు. దెలుపుచు నింక గాకుత్సులతో 
థె 


రాక్షసులు పురుషాదులు రాఘవేంద్ర! 
వివిధ రూపధారులు వని భీకరముగ 
దిరుగు చుంద్రు నిరంతరము రుధి రాశ 
నములు వ్యాలాది ఘోర మృగములు నడరి 


తినుచు నున్న వారి ముని పుంగవుల నప్ర 
మత్తుల నయ రతుల నిత్తె మసుర 

వరు లరణ్య మందు బట్టి తిందురు వారి 
నెల్ల నాపు మయ్య యిన కులేంద్ర! 


వర మహర్షులు నిత్యము వనము నందు 
ఫలముల కొజకు నేంగెడు పథ వర మిది 
యీ గతి నరు+గ దుర్గమ మీ వనమున 
కిపుడు క్షేమ మగును మాన వేంద్ర! నీకు 


ఘనులా శీస్సులు సాంజలి 


మును లీయంగను బరంతపుండు రాముం డే 


గెను గూడి సతిని లక్ష్షణు 


ఘనముల( దూటు రవి వోలె గాననమునకున్‌ 


రఘు వంశాబ్ది శశాంక! కోప జిత పారావార! కోదండ పా 


ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా! 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


యఘు దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ 
ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ! 


కం. రామ! భవాఘ విరామా! 
శ్యామల తను రుచి లలామ! సద్దుణ ధామా! 
రామా! సత్య పరాక్రమ! 
భామావనిజ హృదయాబ్ధి భాసిత సోమా! 23. 


మాలిని. జగ దనుపమ ధానుష్కా! ధరా నంద నేశా! 
నిగమ నిచయ వేద్యా! నీరజాక్షా! నరేశా! 
భృగు ముఖ ముని వంద్యా! పీత కౌశేయ వాసా! 
యగణిత కరుణా మగ్నాంతరంగా! మహాత్మా! 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున నయోధ్యా కాండ మందు నూట 
పంద మ్మిదవ సర్గము. 
శ్రీమదాంధ్ర రామాయణము నందు నయోధ్యా కాండము సంపూర్ణము. 


